శ్రీ వేంకటేశ్వర సాహిత్య సర్వస్వము 
నాల్గవ సంపుటం 
ప్రాచీనాంధ్ర సాహిత్యంలో 
శ్రీవేంకటేశ్వరుడు 


(క్రీ.శ. 14-17 శతాబ్దాలు) 


డా! కె.వి. రాఘవాచార్య 
శ్రీ వేంకటేశ్వర సాహిత్య పరిశోధకుడు 





వ్రచురణ 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
2018 


వ (గస 014 5151010401. 0 
న్‌! 1014001606 - ౪01.4 


5)/ 
0. గ. ౧46౧440114 


110. ౧6౦1౦౮9౩ ౧6|౦||౦4[009 56/69 110. 1299 
రి [| ౧1౧౧8 ౧696౧/6౦ 


“౯/౭౧ ౬&0//0౧0 "2018 


౮00/685 + 500 


గ౮0//5/౧66' 0)/ 

9౧|| [౮0414౧ 5016౧41౬, ౧.౨. 
6౫%60641/6 0గ106% 

1100084124 11040046 06/౭940420౧4౧09, 
11040044. 


రి |. 

0106 ౦01 116 59060124! ౦₹106% 
౧|౦||0410౧09 ౪/100. 

110.. 1100441. 


౧౧౧౧6౦ 2/౧. 
1106008414 116041 06ఈ/౭490020౧2009 ౧౪5౩, 
116044 - 51/7 507 


ముందుమాట 


వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన 
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి 


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి 
సమానమైన దైవం కానీ, వేంకటాద్రికి సమానమైన క్షేత్రం కానీ ఈ 
బ్రహ్మాండంలో ఇంతకుమునుపు లేదు, ఇకముందు ఉండదు. శ్రీ వేంకటేశ్వర 
స్వామి వారు అపార కృపాకటాక్ష సంపన్నులు. తనను ఆశ్రయించిన భక్తులకు 
కొంగుబంగారంగా ఉంటూ వారిని సర్వదా రక్షించే స్వామి ఆయన. 


కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గురించి 
వేదాలు పురాణాలు, ఇతిహాసాలు ఉపనిషత్తులు స్తుతిస్తున్నాయి. స్వామి 
వారి ప్రస్తావన ప్రాచీన అర్వాచీన భారతీయ సాహిత్యంలో విసృతంగా 
ఉంది. భారతీయ సాహిత్యంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాహిత్యాన్ని 
ఒకచోట చేర్చి పాఠకులకు అందించాలనే సంకల్పంతో తి.తి. దేవస్థానములు 
1999లో “భారతీయ సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు” అనే ఒక ప్రాజెక్టును 
ప్రారంభించింది. 


తి.తి.దే. ఈ ప్రాజెక్టులో భాగంగా 1) శ్రీ వేంకటాద్రిక్షేత వైభవం, 
2) శ్రీ వేంకటేశ్వర వైభవం 8) శ్రీ వేంకటాద్రి తీర్ధవైభవం త్త) ప్రాచీనాంధ్ర 
సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు, 5) నవీనాంధ్ర సాపాత్యంలో 
శ్రీ వేంకటేశ్వరుడు - అనే శీర్షికలతో (గ్రంథాలను తయారుచేసే బాధ్యతను 
ప్రముఖ సాహితీ పరిశోధకులు, రచయిత అయిన డా॥ కె.వి.రాఘవాచార్యులు 
గారికి అప్పగిస్తూ ఆయనను ఆ ప్రాజెక్టులో పరిశోధనాధికారిగా 
నియమించింది. 
ఆ తరువాత 2002లో ఈ ప్రాజెక్టు తి.తి.దే శ్రీ వేంకటేశ్వర వేద 


విశ్వవిద్యాలయానికి బదిలీ చేయబడి “శ్రీ వేంకటేశ్వర సాహిత్య సర్వస్వము” 
ప్రాజెక్టుగా నామాంతరం చేయబడి, మూడు సంపుటాలు వెలువడ్డాయి. 


ఆ తరువాత మళ్ళీ తి.తి.దే కో-ఆర్డినేటర్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌ కార్యాలయానికి 
ఈ ప్రాజెక్టు బదిలీ చేయబడింది. 


ప్రస్తుతం శ్రీ వేంకటేశ్వర సాహిత్య సర్వస్వం ప్రాజెక్టు క్రింద నిర్దిష్ట 
సంపుటాలలో భాగమైన నాలుగవ సంపుటం “ప్రాచీనాంధ్ర సాహిత్యంలో 
త్రీ వేంకటేశ్వరుడు” అనే గ్రంథం వెలువడుతున్నది. 


ఈ గ్రంథంలో రచయిత పురాణ, ఇతిహాసాలలో శ్రీవేంకటేశ్వర స్వామి 
ప్రస్తావన మొదలుకొని క్రీ.శ. 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు 
వచ్చిన ఆంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుని ప్రస్తావన ఎక్కడెక్కడ ఉన్నదో 
ఆ విషయాలను సహేతుకంగా చక్కగా వివరించారు. దాదాపు 51 మంది 
కవులు వారివారి కావ్యాలలో స్వామివారిని ప్రస్తావించినట్లు, 25మంది 
కవులు తమ అంకిత కావ్యాలలో శ్రీనివాసుని స్తుతించినట్లు ఈ [గ్రంథం 
ఆధారంగా తెలుస్తున్నది. ఇక తాళ్ళపాక కవులు తిరుమల శ్రీ వేంకటేశ్వర 
స్వామివారికి చేసిన సేవ చెప్పనలవికానిది. అన్నమాచార్యుల వారి 
సంకీర్తనలు వారి తదనంతరం వారి వంశీకులు శ్రీ వేంకటేశ్వరస్వామి 
వారిని ప్రస్తుతిస్తూ చేసిన రచనలు మొదలైన అనేక విషయాలను రచయిత 
ఈ [గ్రంథంలో కూలంకషంగా వివరించారు. 


“శ్రీవేంకటేశ్వర సాహిత్య సర్వస్వం” లో భాగంగా డా॥కె.వి. 
రాఘవాచార్యులుగారు పరిశోధించి, పరిశీలించి, పరిష్కరించి సిద్ధంచేసిన 
“ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు” అనే ఈ నాల్దవ సంపుటాన్ని 
భక్త మహాశయులు, సాహితీ ప్రియులు, సాహితీ పరిశోధకులు ఆదరిస్తారని 


నదా శ్రీవారి నేవలో... 
హన్‌ 
కార్యనిర్వహణాధికారి 


తిరుమల తిరుపతి దేవస్థానములు, 
తిరుపతి. 


రు! న్‌ 


4 


్గా (స. 
“ఉంగా! 


సుజ 


జ. 
మ 


వనే 


శ 


న జ ల 





ఇ71 





స 


ప్రవేశిక 


క్షే 


ల్సి 


ఇతిహాసములు 


పురాణములు 


శ్రీ వేంకటాచల మాహాత్య[గ్రంథము 


క్షే 
ల 
త్ర 
త్ర 
ల్స్‌ 
6) 
( 
వ 
ర్స 
10) 
క్షు 
[లు 


18) 


స్కంద పురాణము 
వరాహ పురాణము 
హరివంశగత శేషధర్మము 
బ్రహ్మ పురాణము 
ఆదిత్య పురాణము 
గరుడ పురాణము 
భవిష్యోత్తర పురాణము 
పద్మపురాణము 
మార్మందడేయ పురాణము 
(బ్రహ్మాండ పురాణము 
వామన పురాణము 
భాగవతము 


వేంకటాచల మాహాత్య [గ్రంథ రచనాకాలము 


అటి 


పుట 
1-28 


13 
29 
ఐ9 
తశ 
త్న 
తం 
తర్‌ 
46 
50 
ర5్‌/ 
62 
66 
69 
"/త్మ 


"/5 


4.1 ప్రస్తావన కావ్యములు 


క్షే 
ల్సి 
త్రి 
త్త 
ర్స్‌ 
6) 
(గ్ర 
రి 


రు 


10) 
క. 
సల్లు 
18) 
సత్తు 
15) 


16) 


నృసింహ పురాణము - ఎర్రన 

సింహగిరి వచనములు - కృష్ణమాచార్యులు 
హరవిలాసము - శ్రీనాథుడు 

కాశీఖండము - శ్రీనాథుడు 
ఆంధ్రమహాభాగవతము - బమ్మెరపోతన 
విక్రమార్మ చరిత్రము - జక్కన 

జైమిని భారతము - పిల్లలమర్రి పినవీరభద్రుడు 


పంచతంత్రము - దూబగుంట నారాయణ కవి 


ఒంటిమిట్ట రఘువీర శతకము 
- అయ్యలరాజు త్రిపురాంతకుడు 


మనుచరిత్ర - అల్లసాని పెద్దన 
పారిజాతాపహరణము - నంది తిమ్మన 
రామాభ్యుదయం ఆ అయ్యలరాజు రామభద్రుడు 
రాజశేఖర చరిత్రము - మాదయగారి మల్లన 
శ్రీకాళహస్తి మాహాత్మ్యము - ధూర్జటి 

ఘటికాచల మాహాత్యము - తెనాలి రామకృష్ణుడు 


పాండురంగ మాహాత్యము - తెనాలి రామకృష్ణుడు 


"79 


7/9 


రే 


రజి 


వ్‌ 


రిర5్‌ 


86 


ర్‌ 


ర్‌ 


రిరి 


89 


90 


9 


9 


92 


93 


102 


యగ 
18) 
19) 
20) 


ఐ]1 


సా 


22 


టా 


23౩ 


టా 


బి 


సా 


25) 


26 


టా 


27) 
28) 


29) 
80 


సా 


త్ర) 
82) 


88 


టా 


తశ 


టా 


] 


వాసిష్ట రామాయణము - మడికి సింగన 
కళాపూర్ణోదయము - పింగళి సూరన 
రాఘవ పాండవీయము - పింగళి సూరన 
వసుచరిత్ర - రామరాజ భూషణుడు 


శ్రీరంగమాహాత్యము - ఖభైరవకవి 


103 


104 


109 


110 


షే్ష 


ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధము - బొద్దుచెర్ల చినతిమ్మయ 111 


దశరథరాజనందన చరిత్ర - మరింగంటి సింగరాచార్యులు 118 


శుద్దాంధ్ర నిరోస్ట్య్ర సీతాకల్యాణము 
- మరింగంటి సింగరాచార్యులు 


పంచతంత్ర - భానుకవి 


వల్లభాభ్యుదయము - భట్లపెనుమర్తి కోదండరామకవి 


రామరాజీయం - అందుగుల వెంకయ్య 
వైజయంతీ విలాసము - సారంగు తమ్మయ్య 


రాయవాచకం - విశ్వనాథుని న్థానాపతి 
చంద్రభాను చరిత్రము - తరిగొప్పుల మల్లన 


సుదక్షిణా పరిణయము - తెనాలి అన్నయ్య 
ఇందుమతీ పరిణయము - తెనాలి రామభద్రుడు 
బహుళాశ్వచరిత్ర - దామెర్ల వేంగళనాయకుడు 


వాల్మీకి చరిత్రము - రఘునాథ నాయకుడు 


మేత 


115 


116 


మ 


మ 


మరి 
మరి 


1జ/ 


131 


132 


133 


85) 
86) 
8/0) 
88) 
89) 
త0) 
త్తే) 
త్తం) 
త3) 
త్న) 


తర) 
46) 


త్వ) 


తీర) 
త్ర) 


50) 
51) 


52) 


.. 
విజయ విలాసము - చేమకూర వేంకటకవి 
కవి చౌడప్ప శతకము - కుందవరపు కవి చౌడప్ప 
భానుమతీ పరిణయము - రేటూరి రంగరాజు 
మూర్తిత్రయోపాఖ్యానం - దంతులూరి బాపకవి 
శుకసప్తతి - పాలవేకరి కదిరీపతి 


కృష్ణ్ణాయ విజయము - కుమార ధూర్జటి 


హంసవింశతి - అయ్యలరాజు నారాయణామాత్యుడు 


క్షేతయ్య పదములు - క్షేత్రయ్య 
పరమయోగి విలాసము - సిద్ధిరాజు తిమ్మరాజు 
కకుత్‌స్థ విజయము - మట్ల అనంతభూపాలుడు 


విష్ణుభజనానందము ఆ బమ్మెర కేశకవి, మల్లకవి 
పంచతంత్రము - రాజనీతి రత్నాకరము 

- నేబతి కృష్ణమాచార్యులు 
నారసింహపురాణము - ఉత్తరభాగము -- హరిభట్టు 


వామనపురాణము -- పొన్నతోట ఓబళకవి 
దశావతారచరిత్రము - ధరణిదేవుల రామయ 


నల్లందిగళ్‌ వంశము వారి ప్రశంస - అజ్ఞాత కవి 
వైశ్య్వపురాణము - గురు భాస్మరాచార్యులు 


పరిశీలన 


135 


136 


13/ 


13/ 


135 


139 


140 


మతది 


మతది 


మ్షేత్తత్వ 


145 
145 


మేత్త్వ/ 


14రి 
149 


151 


152 


152 


ద 


శ, 2 అంకిత కావ్యములు 


మ 


బి. 


8. 


డ్తే 


రి. 


9, 


ఆముక్తమాల్యద -- శ్రీకృష్ణదేవరాయలు 
తత్వ్వదీపిక - మారేపల్లి వేంకటయోగి 
సకల నీతి కథా నిధానము - కూచిరాజు ఎర్రన 


శ్రీకృష్ణ కర్ణామృతము - వెలగపూడి వేంగనార్యుడు 


. లక్ష్మీవిలాసము - రాయసం వేంకటపతి 


. కనకరంజిత శిఖామణి పరిణయము 


- గూళికల్లు వేంకటరమణ కవి 


. రాజవాహన విజయము - కాకుమాని మూర్తికవి 


వాణీ విలాస వనమాలిక - టేకుమళ్ళ రంగశాయి 
విష్ణమాయావిలాసము - ఎర్రగుడిపాటి వేంకటకవి 


10. శ్రీ వేంకటేశాంధ్రము (నిఘంటువు) 


యే. 


12. 


19. 


క 


15. 


16. 


- గణపవరపు వేంకటకవి 
మధురవాణీ విలాసము - చింతలపల్లి వీరరాఘవ కవి 
పరమభాగవత చరిత్ర - కట్టా వరదరాజు 
శ్రీరంగ మాహాత్యము - కట్టా వరదరాజు 
రామాయణము (ద్విపదకావ్యం) ఆ కట్టా వరదరాజు 
శేషశైల విహారశతకం - పుష్పగిరి తిమ్మన 


రాఘవ యాదవ పాండవీయము 
- ఎలకూచి బాలసరస్వతి (వేంకటకృష్ణయ్య) 


155 
156 


166 


167 


1/2 


1/8 


1/6 


1/5 


186 


193 


199 


202 


20 


20౦9 


213 


215 


మ, 


15. 


19. 


౨20. 


1. 


2. 


౨౩. 


బశ, 


25 


43.0. 
43. 1. 


క్షే 


ల్సి 


వ. 


ద్రౌపదీ కల్వాణము 
- బోయనపల్లి కుమార వేంకటరాయలు 


సకలజన సంజీవనము (శ్రీరామానుజాచార్యుల చరిత్ర) 
- సాయపనేని వేంకటాద్రినాయకుడు 


దివ్యదేశమాహాత్యదీపిక (ద్విపదకావ్యం) 

- నాడగేడు ముష్టిపలి వేంకటభూపాలుడు 
ఆంధ్ర ప్రయోగ రత్నాకరము - గణపవరపు వేంకటకవి 
వేంకటాచలపతి శతకము - ఉడుమూడి సూరపరాజు 


కరియావుల కాటమరాజు చరిత్రము (పద్యకావ్యం, 
- గుర్రంకొండ భక్తవత్సలుడు 


| దేశ్యనామార్థ కోశము (నిఘంటువు) 
- హయనం కృష్ణయ 
శ్రీ వేంకటేశ్వర సాహిత్యము- తాళ్ళపాక కవుల వరివస్య 
తాళ్ళపాకవారి ప్రస్తావన కావ్యములు 
సుభద్రా కల్యాణము (మంజరీ ద్విపదకావ్యం,) 
ఆ తాళ్ళపాక తిమ్మక్క 
అష్టమహిషీ కల్యాణము (ద్విపదకావ్యం) 
-ా తాళ్ళపాక తిరువేంగళనాథుడు 


జయ విజయాభ్యుదయము - రాజవోలు సుబ్బరాయ కవి 216 


ఆనందకానన మాహాత్యము - లింగమకుంట రామకవి 217 


౨19 


౨21 


౨26 


౨2'/ 


౨286 


౨29 


౨౩0 


233 


౨౩9 


7 
త్రి గురుబాలప్రబోధిక (అమరకోశమునకు) వ్యాఖ్య 
- త్రా॥ తిరువేంగళప్ప 


4) సుధానిధి (కావ్యప్రకాశకు) వ్యాఖ్య 
- త్రా॥ తిరువేంగళప్ప 


48.2. తాళ్ళపాకవారి అంకిత కావ్యములు 
1) సంకీర్తన లక్షణము - తాళ్ళపాక అన్నమాచార్యులు 
2) సుదర్శన రగడ - తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు 


8) రేఫ, అకార నిర్ణయము (శ్రీకృష్ణశతకము) 
-ా తాళ్ళపాక 'పెదతిరుమలాచార్యులు 


4) నీతిసీస శతకము - తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు 


రు అన్నమాచార్యచరిత్రము (ద్విపదకావ్యం) 
ఆ తాళ్ళపాక తిరువేంగళనాథుడు (చిన్నన్న 


6) పరమయోగి విలాసము (ద్విపదకావ్యం) 
- తాళ్ళపాక తిరువేంగళనాథుడు (విన్నను 


7) ఆంధ్రామరుకము (అనువాద శతకము) - తా॥ తిరువేంగళప్ప 

8) శకుంతలాపరిణయము - రేవణూరి వేంకటార్యుడు 

9) లక్ష్మీ వేంకటేశ్వర సీసపద్యశతకము - తా॥ శ్రీనివాసులు 
48.3. తాళ్ళపాకవారి వేంకటేశ్వరాత్మక కావ్యములు 

1) అన్నమాచార్యుల సంకీర్తనలు 


1. అన్నమాచార్యుల శృంగార కీర్తనలు 


౨40 


ఐ40 


22డ్మక్షే 


బత] 


ఐ45 


ఐ48 


ఐ49 


253 


౨60 


265 


2686 


ఐ//1 


2/1 


2/4 


౨2/6 


గే 


£ అన్నమాచార్యుల అధ్యాత్మ కీర్తనలు 
3. అన్నమయ్య పదముల ప్రశంసలు 
4. తోడయ మంగళం 


ర్‌. శృంగారమంజరి 
6. వేంకటేశ్వర శతకము 


2) తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు 
// ఆధ్యాత్మిక సంకీర్తనలు 
8. శృంగార సంకీర్తనలు 
9. శృంగార దండకము 
10.చక్రవాళమంజరి 
11.శృ్చంగార వృత్త పద్యాల శతకము 
12. శ్రీ వేంకటేశ్వర ప్రభాతస్తవము 
13. శ్రీ వేంకటేశ్వరోదాహరణము 
14 థ్రీ వేంకటేశ్వర వచనములు 
8) తాళ్ళపాక చిన తిరుమలాచార్యులు 
15. అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
16. అష్టభాషా దండకము 
4) రేవణూరి వేంకటార్యుడు 


17. శ్రీపాదరేణు ప్రభావము 


3889 


8345 


346 


.. 


48.4 శ్రీ వేంకటేశ్వర సాహిత్యము - పరిశిష్టకావ్యములు 


మ 


శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము మొదలగు స్తోత్రములు 
- ప్రతివాది భయంకర అణ్జన్‌ స్వామి 


సమీక్ష 


. సుప్రభాత అనువాదములు (తెలుగు) 

. సుప్రభాత అనువాదములు (ఇంగ్లీషు) 
. సచిత్ర వెంకటేశ సుప్రభాతములు 

. జానపద గేయాలలో సుప్రభాతం 

. తిరుప్పళ్ళి యెళుచ్చి - ప్రాబోధకీ స్తుతి 
. అన్నమయ్య మేలుకొలుపు సంకీర్తనలు 


శ్రీ వేంకటేశ్వర ప్రభాతస్తవము 


381 


855 


894 


తత్ర 


త్తేర్వే/ 


తర్‌ 1 


తర్‌ణి 


తర్‌9 


465 


... 


శ్రీలతకుం బ్రాంకయి వృష 

శ్రేలంబున వెలసి తనదు చాయకలయు ధ 
న్యాళి దగమాన్ని కోర్కులు 

చాలంగా నొసంగు కల్పసాలము గొలుతున్‌. 


= చిన్నయసూరి. 


త్రీ వేంకటేశ్వర సాహిత్య సర్వస్వము 
నాల్గవ సంపుటం 
క్రీశ.14-17 శతాబ్దాలు 


ప్రాబీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరప్రశస్తి 


ప్రవేశిక 
ఆంధ్రసాహిత్యములో ఆంధ్రుల ఇష్టదైవమగు శ్రీ వేంకటేశ్వరస్వామి 
ప్రశస్తి, ప్రస్తావనలు ఎప్పటినుండి కనిపించుచున్నవి? ఆంధ్రుల ఇష్టదెవమగు 
శ్రీవేంకటేశ్వరుని ఆంధ్రజనులు, ఆంధ్రకవులు ఏ కాలము నుండి తమ 
భాషలో కీర్తించుటకు మొదలుపెట్టి యుందురు? అను ప్రశ్నలకు 
సమాధానము విచారణీయము. 


ఆంధ్రసాహిత్యము క్రీ.శ. 11 శతాబ్దములో నన్నయ్యభట్టు రచించిన 
ఆంధ్రమహాభారతముతో ప్రారంభమైనది. నన్నయభట్టు రాజమహేంద్రవరము 
రాజధానిగా వేంగి దేశమును పరిపాలించిన తూర్పు చాళుక్యరాజగు 
రాజరాజనరేంద్రుని ఆన్ఫానకవి. నన్నయ శ్రీహరి, హర, బ్రహ్మలను 
ప్రార్ధించుచు ఆంధ్రమహాభారతమునకు శ్రీకారము చుట్టినాడు; ఆంధ్ర 
సాహిత్యమునకు నాంది పలికినాడు. నన్నయభట్టు అర్జునుని తీర్థయాత్రను 
వర్ణించుసందర్భములో అమూలకమైన వెంగి దేశ ప్రశస్తిని చేసినాడు. ఆ 
తీర్థయాత్ర వర్ణన ఇట్లున్నది - 
దక్షిణగంగ నాం దద్దయు నొప్పిన 
గోదావరియు జగదాదియైన 
భీమేశ్వరంబును బెడంగగుచున్న శ్రీ 
పర్వతంబును జూచి యుర్విలోన 
ననఘమై శిష్టాగ్రహార భూయిష్టమై 
ధరణీసురోత్తమాధ్వర నిధాన 


2 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


పుణ్య సమృద్ధమై పొలుచు వేంగీదేశ 
విభవంబుం జూచుచు విభుండు దక్షి 
ణాంబు రాశి తీరంబున కరిగి దురిత 
హారియైన కావేరీ మహాసముద్ర 
సంగమంబున భూసురేశ్వరుల కభిమ 
తార్ధదానంబుం దేసి కృతార్థుందగుచు 11 
- నన్నయ భారతము - ఆదిపర్వం - 8-1389. 


నన్నయభట్టు అర్జునుని తీర్థయాత్ర వర్ణనలో శేషాచల పర్వతశ్రేణిలో 
పుచ్చభాగమైన శ్రీత్రైలమును వర్ణించినాడు. శిరోభాగమైన వేంకటాద్రిని 
విస్మరించినాడు. ఇట్లు నన్నయ భారత భాగములో వేంకటాచల ప్రసక్తి 
గాని శ్రీవేంకటేశ్వర స్వామి ప్రశస్తి గాని కనిపించదు. 


ఆంధ్రమహాభారతములో విరాటాది పదిహేను పర్వములను రచించి, 
మహాభారతమును సంపూర్తి గావించిన తిక్సన సోమయాజి (క్రీ.శ. 13 
శతాబ్దం) తన భారత భాగమును హరిహరనాథునకు అంకితమిచ్చినాడు. 
వేంకటాచలమునకు అనతిదూరమున నున్న విక్రమసింహపుర (నేటి నెల్లూరు) 
నివాసియగు తిక్కన సోమయాజి వేంకటాచల ప్రసక్తిగాని, శ్రీ వేంకటేశ్వర 
స్వామి ప్రశస్తిగాని చేయలేదు. అందుకు ఆతని ధర్మాద్వైెత దృష్టి, ఆనాటి 
మతసాంఘిక పరిస్థితులు, కథా సందర్భములు అనుకూలించక పోవడం 
కారణములై యుండును. తిక్కన మహాకవి శివకేశవాభేదరూప మగు 
హరిహరనాథ తత్త్వమును ప్రతిపాదించినాడు. “విష్ణురూపాయ నమళ్ళివాయ 
యని గొల్బిడు భక్తజనంబు వైదికధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వమునే” 
'సేవించినాడు. తిక్కన సోమయాజికి సమకాలికులు, శిష్యులు అగు కేతన, 
మారన, మంచనాదులు కూడ ఏ సందర్భమునను వేంకటాచలమును 
స్మరించలేదు. శ్రీ వేంకటేశ్వరుని ప్రశంసించ లేదు. తిక్కన శిష్యుడైన మారన 


నాల్గవ సంపుటం తె 


సంస్కృత మార్మందడేయ పురాణమును తెనింగించినాడు. అందులో వేంకటాచల 
ప్రసక్తిగాని, శ్రీ వేంకటేశ్వరుని ప్రశస్తిగాని కనిపించదు. 


యాం 


భారత కవిత్రయములో మూడవ వాడగు ఎగ్రాపెగ్గడ (క్రీశ. 14 
శతాబ్దం) రచించిన అరణ్యపర్వ శేషములో కూడ వేంకటాచల ప్రసక్తిగాని, 
శ్రీ వేంకటేశ్వర ప్రశస్తిగాని కనిపించుట లేదు. ఇట్లు ఆంధ్రసాహిత్యములో 
ఆదికావ్యమైన మహాభారతములో ఏ సందర్భములోగాని శ్రీవేంకటేశ్చ్వరస్వామి 
ప్రశంసగాని, వేంకటాచలప్రసక్తిగాని కనిపించుట లేదు. ఆంధ్రభారతములో 
శ్రీవేంకటేశ్వర ప్రశస్తి కనిపించనందున వేంకటాచలమునకుగాని, వేంకటపతికి 
గాని ఆ కాలమున (క్రీ.శ. 11, 12, 18 శతాబ్దములు) ప్రసిద్ధి లేదనుటకు 
గాని, వేంకటేశ్వరుడు ఆంధ్రుల దైవముగా కవులచే కీర్తింపబడ లేదనుటకు 
గాని వీలులేదు. ఆద్యంతములు లేని ఆదిదేవునకు ఆంధ్రమహాభారతమును 
బట్టి యా కాలనిర్ణయము చేయజూచుట, తగు సాహిత్యాధారములు 
లభించకుండుట మన దురదృష్ట మనవలె. 


తిరుమల తిరుపతి దేవస్థానమునకు లభించిన శాసనములలో తమిళ 
భాషలో వ్రాయబడిన శాసనములు పల్లవుల కాలమునుండి (క్రీ శ.9 శతాబ్దం) 
కలవు. కాని తెలుగులో వ్రాయబడిన మొదటి శాసనము విజయనగర రాజుల 
కాలం నాటిదిగ (క్రీ.శ. 14 శతాబ్దం) కనబడుచున్నది. ఈ శాసనం 
మహామండలేశ్వర మీసరగండ మంగిదేవమహారాజు వేయించినది. ఆ తెలుగు 
శాసనం ఇట్లున్నది: - 

“స్వస్తిశ్రీ జయాభ్యుదయ శక వరుషంబులు 1281 అగు నేంటి వికారి 
సంవత్సర ఆషాఢ శుద్ధ దశమి మందవారాన స్వస్తిశ్రీ మన్మహామండలేశ్వర 
మీసరగండ మంగిదేవ మహారాజులు తిరుమల దేవరకు పటాదినగగు 
సువర్దాది శిఖరమును ఎత్తించెను. మంగళమహాతశ్రీ శ్రీశ్రీ.” 


శాసనకాలము క్రీ.శ. 6-7-1859. తెలుగుభాషలో తిరుమల దేవరప్రశంస 
గల లిఖితాధారము ఈ శాసనంగానే కనబడుచున్నది. (తి.తి. దే.శాసన 
సంపుటం : 1-179 శాసనం). 


రీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఆంధ్రజనులు శ్రీ వేంకటేశ్వరస్వామిని తమ ఇష్టదైవముగా ఎప్పటినుండి 
భావించిరి? ఆంధ్రకవులు ఎప్పటినుండి శ్రీవేంకటేశ్వరుని అనుగ్రహమునకు 
పాత్రులై ఆ స్వామిని కీర్తించి తమ రచనలను ఆతనికి అంకితమిచ్చి 
ధన్యులైరి? అను విషయము తెలిసికొనదగియున్నది. 


క్రీశ. 14 శతాబ్దములో జీవించిన మహాభారత కవిత్రయములో మూడవ 
వాడయిన ఎగ్రాప్రెగ్గడ తన నృసింహ పురాణమున వేంకటాచలమును 
పేర్ళొనియున్నాడు. ఎర్రన నృసింహపురాణమును శేషతైలము నుండి 
శ్రీశైలము వరకు వ్యాపించియున్న తూర్పుకనుమలను పర్వతపంక్తిలో మధ్య 
భాగమున వెలసియున్న అహోబల నృసింహస్వామికి అంకితమిచ్చినాడు. 
ఈ నృసింహపురాణము ఆంధ్రసాహిత్యమున మొట్టమొదటి క్షేతమాహాత్య 
కావ్యము. 


నృసింహవురాణమున నైమిశారణ్యమునందలి మునులు రోమ 
హర్షణునితో “ఏ తీర్ధము కలియుగమున భూతాభయ దాన చతుర 
పుణ్యోన్నతి నుద్యోతించు ₹” (1-2) నని ప్రశ్నింపగా, అతడు గాలవుడను 
మహర్షిచేసిన తీర్థయాత్రను వర్ణించినాడు. ఆ వర్ణన ఇట్లున్నది :- 


అర్ధి గంగా ద్వార మాడె బుష్మరములు 
గనియెం గురుక్షేత్రమునం జరించెం 
గౌశికిం గొనియాడెం గాశి వసించెం బ 
యాగంబు సొచ్చె గయా వటమున 
నిలిచె, గంగాపయోనిధి సంగమముం జూచె 
శ్రీ పురుషోత్తమ సేవం జేసె 
సింహాచలంబుపాసించె, గోదావరీ 
కృత గాహనుండయ్యెం గృష్టవేణిం 


నాల్గవ సంపుటం ర 


దరిసె శ్రీవేంకటాచల స్తాయి గొలిచె 
సహ్యజావేణిం దోగె తత్సవిధ సీమ 
సప్త సాలాంతరశయాను సరసిజాక్షు 
రంగనాథుని నెజగె శుభాంగుండగుచు ॥ (1-11) 


ఆ గాలవమహర్షి గంగాద్వారము, కాశి, ప్రయాగాది క్షేతములను దర్శించిన 
పిదప ఆంధ్రదేశమున సింహాచలము, గోదావరి, కృష్ణవేణి పుణ్యతీర్ధములను 
సేవించి శ్రీవేంకటాచల న్ధాయి యగు వేంకటేశ్వరుని సేవించినాడు. 
అనంతరం గాలవమహర్షి శ్రీరంగనాథుని సేవించి, చివరకు అహోబల 
నృసింహక్షేత్రమును దర్శించినాడు. 


ఎర్రన గాలవమహర్షి తీర్థయాత్రను వర్ణించుచు “వేంకటాచల న్ధాయి 
గొలిచె” నని చెప్పుటచే వేంకటాచల క్షేత్రమున వెలసియున్న వేంకటవిభుని 
కొలిచెనని చెప్పినట్లయినది. అయితే వేంకటేశ్వరస్వామి వర్ణన విశేషముగా 
చేయలేదు. అయినను పుణ్యక్షేత్రముగా వేంకటాచలమును, తదధిపతియైన 
వేంకటేశ్వరుని పేర్కొనిన ఆంధ్రకవులలో శంభుదాసుడగు ఎగ్రాపెగ్గడ 
మొదటివాదని, ఆతని నృసింహపురాణము మొదటి కావ్యమని నిర్ణయించ 
వలసియున్నది. ఇట్లు క్రీ.శ. 14 శతాబ్బమునుండి ఆంధ్రసాహిత్యమున 
వేంకటాచల ప్రసక్తి, ఆ క్షేత్ర దైవమగు వేంకటేశ్వరుని ప్రశంస కనిపించు 
చున్నవి. 


క్రీ.శ. 15 శతాబ్దములో తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) 
శ్రీ వేంకటేశ్వరస్వామి మాహాత్యమును కీర్తించి, స్వామికి అంకితముగా 
రచనలు చేసి శ్రీవేంకటేశ్వరాంధ్ర సాహిత్యమునకు నాంది పలికినాడు. 
ఆనాటి నుండి నేటివరకు తెలుగు కవులు అనేకులు శ్రీవేంకటేశ్వరస్వామి 
మాహాత్యమును వివిధ సాహిత్య ప్రక్రియలలో వర్ణించి, తమకావ్యములను 
స్వామికి అంకితమిచ్చి వేంకటేశ్వరాంధ్ర సాహిత్యమును సుసంపన్నము 
చేసినారు; చేయుచున్నారు. ఇక ప్రాచీనాంధ్ర సాహిత్యములో (క్రీ.శ. 14-17 
శతాబ్దములు) గల శ్రీవేంకటేశ్వర ప్రశప్తి ప్రస్తావనలు పరిశీలింపబడుచున్నవి. 


6 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


1. ఇతిహాసములు 


ఇతిహాస పదమునకు ఇతి-హ-అస్మిన్‌ అస్తీతి ఇతిహాసః అని వ్యుత్పత్తి. 
ఇది ఇట్లు జరిగినదని వర్ణింపబడిన ఇతివృత్తము గల గ్రంథము ఇతిహాసము. 


ధర్మార్ధ కామ మోక్షాణాం 
ఉపదేశ సమన్వితమ్‌, 
పురావృత్తం కథాయుక్తం 
ఇతిహాసం ప్రచక్షతే. 


ధర్మార్ధ కామమోక్షములను ఉపదేశించుచు పూర్వరాజుల కథలను వర్ణించు 
గ్రంథము ఇతిహాసము. రాజశేఖరుడు (9 శతాబ్దం, కావ్య మీమాంసలో 
ఇతిహాస భేదములను ఇట్లు వివరించారు. 


పరక్రియా పురాకల్ప ఇతిహాసగతిః ద్విధా 
స్యాదేక నాయకా పూర్వా ద్వితీయా బహునాయకాః 
తత్ర రామాయణం భారతం చోదాహరణే 


ఇతిహాసము పరక్రియ, పురాకల్పము అని రెండు విధములు. పరక్రియ 
యందు ఒక్కడే నాయకుడు. పురాకల్పమున బహునాయకులు ఉందురు. 
రామాయణము పరక్రియ ఇతిహాిసమునకు, భారతము పురాకల్ప 
ఇతిహాసమునకు ఉదాహరణములు. ఇతిహాసంలో చారిత్రాత్మక ఇతివృత్తం 
ప్రధానంగా ఉంటుంది. పురాణము, ఇతివృత్తము, ఆఖ్యాయిక ఉదాహరణము, 
ధర్మశాస్త్రము లన్నియు గలది ఇతిహాసమని కౌటిల్యుని వచనము. 


రామాయణము :- 


వాల్మీకి మహర్షిచే రామాయణము త్రేతాయుగమున రచింపబడింది. 
“కలౌ వేంకటనాయకః” అను ప్రసిద్ధిని బట్టి కలియుగావతారమైన 
శ్రీ వేంకటేశ్వరుని ప్రశస్తి ప్రాచీనమైన రామాయణమున కనిపించుటకు 
అవకాశము లేదు. వాల్మీకి రామాయణమున వేంకటాచలప్రసక్తి కనిపించ 


నాల్గవ సంపుటం "/ 


కున్నను కంబరామాయణమున (క్రీ.శ. 12 శతాబ్దం) వేంకటాచల వైభవ 
వర్ణన చేయబడింది. 


తమిళ సాహిత్యములో కవిచక్రవర్తి బిరుదాంకితుడైన కంబమహాకవి 
ప్రథిత యశస్ముడు. ఇతడు మూడవ కులోత్తుంగచోళుని (క్రీశ. 1170- 
1216) ఆస్థానకవి. విద్యాధికారి. కంబమహాకవి వాల్మీకి రామాయణమును 
రామావతారము అను పేరుతో తమిళభాషలో రచించినాడు. వాల్మీకి 
రామాయణమును అనుసరించి రచన సాగించినను కంబకవి రామాయణంలో 
మూలమున లేని కథాంశములు, వర్ణనలు, మార్పులు ఎన్నో ఉన్నవి. ఆ 
కోవకు చెందిన వాటిలో వేంకటాచల వర్ణన ఒకటి. ఇరవైనాలుగు వేల 
శ్లోకముల రామకథను కంబమహాకవి 10,569 వృత్తములలో విస్తరించి, 
రచించినాడు. దేశభాషలందు వెలసిన రామాయణములలో మొట్టమొదటిది 
కంబరామాయణం. అభినవ పోతన, సాహిత్య రత్నాకర బిరుదములు గల 
పూతలపట్టు శ్రీరాములురెడ్డి (1892-1971) కంబ రామాయణమును 
తెలుగున అనువదించాడు. ఆదిపూడి సోమనాథరావు (1867-1941) 
కూడ కంబరామాయణమును తెనిగించినాడు. కంబకవి జీవిత చరిత్రను 
తెలుగున తి.సు.మురుగేశం పిళ్లై రచించినాడు. 


కంబరామాయణమున కిష్మింధకాందడమున అన్వేషణ పటలమున 
సుగ్రీవుడు సీతను వెదకుటకై దక్షిణ దిశకు వెళ్ళుచున్న వానరసేనకు 
చూడవలసిన ప్రదేశములను వివరించు సందర్భమున వేంకటాచల ప్రస్తావన, 
వర్ణన కలదు.* కాని శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రశస్తి వర్ణన లేదు. కంబ 
మహాకవి వేంకటాచలమును ఇట్లు వర్ణించినాడు (నాడవిట్ట పటలం. 26-28 
వృత్తములు, 





1.  కంబరామాయణము. కిష్మింధకాందము (10) అన్వేషణ ప్రేషణ పటలము - 
పూతలపట్టు శ్రీరాములురెడ్డి, ప్రథమ సంపుటము, ప్రగతి ప్రచురణలు, 
'హైదరాబాదు-500004, 1090658. 


8 


ల్త్‌ 


ణం 


బ్రా 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఉత్తర భాష యౌ నురు సంస్కృతమునకు 
దక్షిణ భాషయౌ ద్రావిడ మున 

కెల్లగాం గలదియు నెల్ల వేదాంతముల్‌ 
వివరించు తత్త్వంబు వెలయునదియు 

మేటి ధర్మములకు మేర యౌనదియు న 
సామాన్యమగుట యశశ్శ్ళరీర 

మట్లు ప్రకాశించునది మహర్షులకు మ 
హత్త్వములకు స్థానమైన నగము 


వేంకటాచలమను పేర వెలయు చుండు 
దొందముల దోచి సమసుఖదుఃఖులైన 
తత్వవేత్తలు జ్ఞానాగ్ని దగ్ధ కర్ము 
లైన తపసులా శైలంబు నందు గలరు. 
సర్వపాపఘ్నముల్‌ స్నాన తీర్ధంబులు 
మౌని ప్రశాంతాశ్రమ స్థలములు 
రత్న పుంజములతో రాజిల్లు చరియలు 
వేల్పుబోటుల గాన విధము వినుచు 
సారంగపోతముల్‌ శార్జూల శాబముల్‌ 
ద్వేషంబు మాని నిద్రించు చోట్లు 
కాంచు వారలకు నాకలియుం గన్పింపదు 
విసుగు పుట్టదు మోదమెసంగుచుండు 


గిరిని దర్శింపం గల్మష గిరు లడంగు 
దాసినన్‌ ముక్తి తప్పక దక్కుచుంట 
మనకుం గార్య భంగంబగుం గనుక నచట 
దూరమున నుండి ప్రణుతించి తొలంగుడీరు. 
- కంబరామాయణము, కిష్కింధాకాండము 
పుట : 475 (1968) 


నాల్గవ సంపుటం ౦ 


వేంకటాచలమను పేరు గల పర్వతముఉత్తర దేశ భాషయగు సంస్కృతమునకు 
(ఆంధ్రభాషకు) దక్షిణ దేశ భాషయగు ద్రావిడమునకు (తమిళభాషకు) 
సరిహద్దుగా ఉంది. ఆ పర్వతముపై వేదవేదాంతములు వివరించిన 
పరతత్వము (వెంకటేశ్వరుడు) వెలసియున్నది. అది ఉత్తమ ధర్మములకు 
స్థానము. వేంకటాద్రి అసామాన్యమగు పర్వత మగుటచే యశశ్శ్ళరీరము 
వలె ప్రకాశించు చుండును. అది మహర్షులకు, మహిమలకు నిలయమైన 
పర్వతము. ద్వంద్వములను ద్రోసివైచి సుఖదుఃఖములందు సమభావముగల 
తత్త్వవేత్తలు, జ్ఞానాగ్నిచే కర్మలను దహించుకొనిన తాపసులు ఆ పర్వతంపై 
నివసించి యున్నారు. 

వేంకటాద్రి యందలి పుణ్యతీర్ధములు సర్వపాపములను పోగొట్టగల 
మహిమ గలవి. ఆ పర్వతము మునులయొక్క ప్రశాంతమైన ఆశ్రమములకు 
నిలయము. ఆ కొండచరియలు రత్నములతో ప్రకాశించుచున్నవి. దేవతాస్రీల 
పాటలు వినుచు జింకపిల్లలు, పులిపిల్లలు సహజవైరమును విడిచిపెట్టి 
నిద్రించుచోట్లు చూపరులకు ఆకలి తెలియనీయక, విసుగు పుట్టించక 
సంతోషమును గల్గించుచుండును. వేంకటాద్రిని చూచిన వారి పాప 
పర్వతములు నశించును. ఆ పర్వతమును సమీపించినచో తప్పక ముక్తి 
గలుగును. దానిచే మనకు కార్యభంగము గలుగును. గనుక వేంకటాద్రిని 
సమీపించక దూరము నుండి నమస్మరించి, స్తుతించి వెళ్ళండి” అని సుగ్రీవుడు 
దక్షిణ దిక్కున సీతను వెదకుటకు వెళ్ళుచున్న అంగద హనుమదాదులకు 
చెప్పినాడు. వాల్మీకి రామాయణములో కిష్కింధాకాండము 41 సర్గలో దక్షిణ 
దిక్కున వున్న ప్రదేశములను సుగ్రీవుడు వర్ణించి చెప్పిన సందర్భములో 
వేంకటాచల వర్ణన లేదు. కంబకవి వేంకటాచలమును, అందు వెలసి 
యున్న పరతత్వమును స్తుతించుటకు, అమూలకమైన వర్ణన చేయుటకు 
భగవద్రామానుజాచార్యుల (క్రీశ. 1017-1187) ప్రభావము, కంబని వైష్ణవ 
భక్తి కారణములుగ ఉన్నవి. 


10 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


భారతము :- 


భారతము వ్యాసమహర్షిచే ద్వాపరయుగాంతములో రచింపబడిన 
ఇతిహాసము. శ్రీ వేంకటేశ్వరావతారము కలియుగ ప్రారంభములో జరిగింది. 
కనుక కలియుగదైవమైన శ్రీ వేంకటేశ్వరుని ప్రశస్తి వ్యాసభారతములో 
కనిపించుటకు అవకాశము లేదు. వ్యాసభారతమునకు అనువాదమైన 
కవిత్రయ భారతములో కూడ వేంకటేశ్వర ప్రశస్తి, ప్రస్తావనలు కనిపించవు. 
కాని పిల్లలమర్రి పినవీరభద్ర కవి (క్రీ.శ. 15 శతాబ్దం) రచించిన జైమినీ 
భారతమున శ్రీవేంకటాద్రినాథుని ప్రస్తావన కనిపించుచున్నది. 


పిల్లలమర్రి పినవీరభద్రుడు నెల్లూరు మండలము లోని బిట్రగుంటకు 
సమీపమున నున్న సోమరాజుపల్లె నివాసి. ఈతని తల్లి నాగమాంబ. తండ్రి 
గాదయామాత్యుడు. గురువు భారతీ తీర్చులు. గురువు అనుగ్రహమున తనకు 
కవిత్వ మలవడె నని చెప్పుకొన్నాడు. పినవీరభద్రుడు జైమినీ భారతము, 
శకుంతలా పరిణయము, నవరస దర్పణము, నారదీయము, మాఘ 
మాహాత్మ్యము, మానసోల్లాసము మొదలగు గ్రంథములను రచించినాడు. 
కాని లభించినవి జైమినీభారతము, శకుంతలా పరిణయములు మాత్రమే. 


పినవీరభద్రుడు సంస్కృతమునుండి జైమినీ భారతమును ఆంధ్రీకరించి 
నాడు. భారతమందలి అశ్వమేథపర్వ కథయే ఇందలి ఇతివృత్తము. ఇందులో 
శ్రీకృష్ణుని మహిమ విశేషముగా వర్ణింపబడింది. జైమినీ భారతము ఎనిమిది 
ఆశ్వాసముల గ్రంథము. 


పినవీరభద్రుడు విజయనగర సామ్రాజ్య చక్రవర్తియగు సాళువ 
నరసింహరాయల (1487-1490) ఆస్థానకవి. నరసింహరాయలు తాళ్ళపాక 
అన్నమాచార్యులకు మిత్రుడు. అన్నమయ్యను ఆదరించిన ప్రభువు. సాళువ 
నరసింహరాయలకు “ధరణీవరాహ” మను బిరుదమున్నది. పినవీరభద్రుడు 
జైమినీ భారతమును సాళువ నరసింహరాయలకు అంకితమిచ్చినాడు. 
ఇతడు తన కృతిపతిని 


నాల్గవ సంపుటం 1] 


శ్రీవేంకటాదినాథ ద 
యావర్రిత రాజ్య సన్నుతార్థి జన మహీ 


దేవాగ వైరి నృపరా 
జీవ నికర చంద్ర నారసింహ నరేంద్రా! -5-. 


అని సంబోధించినాడు. సాళువ నరసింహరాయలు మొదట కడప 
మండలములోని టంగుటూరుకు ప్రభువు. తర్వాత చంద్రగిరి, పెనుగొండ 
రాజ్యములకు అధిపతియై, పిమ్మట విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి 
అయినాడు. ఈ వరం పరాభివృద్ధి సాళువ నరసింహరాయలకు ఇష్టదైవమైన 
వేంకటాచలపతి అనుగ్రహముచే లభించింది. ఈ విషయాన్ని పినవీరభద్రకవి 
శ్రీవేంకటేశ్వరస్వామి దయచేత అభివృద్ధి పొందిన రాజ్యము గలవాడా! 
అని సాళువ నరసింహరాయలను సంబోధించినాడు. పినవీరభద్రకవి జైమినీ 
భారత కృత్యాది ప్రశంసలో నరసరాయల ఇష్టదైవమగు శ్రీ వేంకటేశ్వరుని 
ప్రశంస చేయలేదు. ఈ సాళువ నరసింహరాయల మూలముననే తర్వాతి 
విజయనగర రాజులలో శ్రీ వేంకటేశ్వర సేవాసక్తి ప్రబలి ప్రవర్ధమానమైనది. 
శ్రీకృష్ణదేవరాయల కాలములో (క్రీ.శ. 1509-1580) శ్రీ వేంకటేశ్వరస్వామి 
దేశప్రసిద్దుడైనాడు. 


శిలప్పదికారము (అందియ కత) 


శిలప్పదికారం క్రీ.శ.రెండవ శతాబ్దానికి చెందిన తమిళ ఇతిహాసము. 
ఇల్లంగో అడిగళ్‌ అను జైన సన్యాసి రచించిన ఈ మహాకావ్యంలో సతీదేవి 
అని ప్రజలు కీర్తించిన కోవలన్‌ ధర్మపత్ని కబ్ణకి అను పతివ్రత దివ్యచరిత్ర 
వర్ణించబడింది. ఈ కణ్ణికి కథ ప్రాచీన తమిళుల జాతీయగాథ. కణ్ణికి ఆ 
సతీదేవి ఆలయాలు తమిళనాడంతట ఉన్నాయి. ప్రధాన దేవాలయం మధురై 
నగరంలో ఉంది. 


ఇల్లంగో అడిగళ్‌ (పూజ్యపాదులు) చేరరాజగు శెంగుత్తవాన్‌ (క్రీ.శ. 
140-192) కు సోదరుడు, క్రీ.శ.రెండవ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని 


12 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కావేరీ పూం పట్టణం (చోళరాజుల రాజధాని), మధురై (పాండ్యుల 
రాజధాని), వంజినగరం (బేర రాజుల రాజధాని) అను మూడు నగరాలలో 
కణ్ఞకి కథ జరిగింది. శిలప్పదికారంలో మూడు కాండలు, ముప్పది 
అధ్యాయాలు, 1652 పద్యములు ఉన్నాయి. ఇల్లంగో అడిగళ్‌ సమకాలీన 
సాంఘిక జీవితాన్ని సాంస్కృతిక విశేషాలను వర్ణించినారు. 


మధురైకాండలోని కాద్‌కణ్‌కతైలో పడమటి కనుమలలోని మాంగాడు 
నివాసి యగు బ్రాహ్మణుడొకడు తిరుమలయాత్ర చేసివచ్చి, తాను దర్శించిన 
తిరువేంగడ ముడైయాన్‌ (వేంకటేశ్వరుని) గురించి కథానాయకుడైన 
కోవలన్‌కు చెప్పుతాడు. ఈ శిలప్పదికారమును పూతలపట్టు శ్రీరాములురెడ్డి 
“అందియ కతి అను పేరుతో మంజరీ ద్విపదకావ్యంగా అనువదించాడు. 
ఇందులో తిరువేంగడ ముడైయాన్‌ వర్ణన ఇట్లున్నది :- 


వృషభాచలమ్మున నిరుపక్కియలను 
చంద్రసూర్యు లలరు స్థలమున మెరుపు 
వలువగా నింద్రచాపము ధరియించి 
నిలచిన కారు మొగులు వలె నొప్పి 
శంఖ చక్రములు హస్తమున ధరించి 
యురమున గౌస్తుభం బొప్పుగా వెలుగం 
గనకచేలముతోడం గమలనేత్రుండు 
నేత్రపర్వంబుగా నిలిచిన తీరు. 
- పంక్తులు; 38-45. పుట:101 
అందియకత (2) మధురాకాండము (11) అటవీదర్శనము. 


ఈ వర్ణన వలన తిరువేంగడముడైయాన్‌ (వేంకటాద్రినాథుడు) శంఖ 
చక్రములను, కౌస్తుభమును, పీత్రాంబరమును ధరించియున్న పూలమాలలచే 
అలంకరింపబడి ఇంధ్రధనుస్సును హారంగా ధరించి ప్రకాశిస్తున్న నీలమేఘము 
వలె నున్న దేవుని విగ్రహము పుండరీకాక్షుడని - విష్ణుదేవుడని (శెంగణ్‌ 
నెడియోన్‌) స్పష్టమగుచున్నది. 


నాల్గవ సంపుటం 13 


2. పురాణములు 
సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ, 
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణమ్‌ ॥ 
- వాయుపురాణము, 8-10 

సర్దము (ఆదిసృష్టి ప్రతిసర్దము (కల్పాదులందు జరుగు పునఃసృష్టి 
వంశము (దేవతల, మహర్షుల గోత్రాను క్రమము) మన్వంతరము (మనువుల 
జన్మము, వారి పరిపాలన) వంశానుచరితము (సూర్య, చంద్ర వంశమున 
జన్మించిన రాజుల చరిత్ర) అను అయిదు లక్షణములు గలది పురాణము. 
వంశానుచరిత న్థానమున “భూమ్యాది సంన్ధానం” అను పాఠాంతరం గలదు. 
ఇందు భౌగోళిక స్థితిగతులు వర్ణించబదును. శ్రుతి, సృతులందు కనిపించని 
ధర్నాది సర్వవిషయములను పురాణములు బోధించును. పురాణములు 
సర్గప్రతిసర్గాది మహావిషయములను మిత్రసమ్మితములుగా బోధిస్తూ 
చతుర్వర్గఫలముల నొసంగుచున్నవి. భారతీయ సంస్కృతికి మూలకందమైన 
వేద ధర్మములను లోకములో సుప్రతిస్టితము చేస్తున్నవి. నారదీయ పురాణము 
“వేదాః ప్రతిష్టితాః సర్వే పురాణేప్వేవ సర్వదా” (2-24-18) - వేదములు 
పురాణములచే సుప్రతిస్టితములని వెల్లడించింది. పరమ ధర్మ ప్రతిపాదనములో, 
ధర్మాధర్మ నిర్ణయములో వేదముల కొసంగిన ఉన్నత న్ధానమును, ప్రమాణ 
గౌరవములను భారతీయులు పురాణముల కొసంగి గౌరవించారు. 


ప్రాచీన గాథలను వర్ణించు గ్రంథములను పురాణములని శతపథ 
బ్రాహ్మణము పేర్ళొన్నది. “పురా భవతి పురాణము, “పురా పి నవం భవతి 
పురాణమ్‌” అను వ్యుత్పత్తులు పురాణములు వర్ణించే విషయములు 
ప్రాచీనము లైనను, నిత్యనూతనములుగా నుండు నని పురాణ వస్తు 
స్వభావమును తెలియజేస్తున్నది. పురాణము నందలి ఈ నవ్యతయె వానికి 


నత్త ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఉత్తమ సాహిత్య గౌరవమును గల్గించుచున్నది. పురాణములందు దైవ, 
తీర్ధ, క్షేత మాహాత్యములు, దాన, వ్రత, భక్తి యోగాది విషయములతో 
పాటు వివిధ శాస్త విషయములు గూడ చేర్చబడి, అవి భారతీయ విజ్ఞాన 
సర్వస్వములుగా తీర్చిదిద్దబడినవి. పురాణములు మత ప్రచారమునకు 
ఉత్తమ సాధనములుగా గుర్తింపబడినవి. శైవ వైష్ణవాది మత ప్రచారకులు 
తమ మతములకు అనాదిత్వ గౌరవమును ఆపాదించుకొనుటకు 
వేదప్రామాణ్యము, వేద తుల్యత్వము సిద్ధింపజేసి కొనుటకు ప్రత్యేక 
పురాణములనే రచించినారు. కాలక్రమమున అవ్టాదశమహా పురాణములకు 
తోడుగ అహ్టాదశ ఉపపురాణములు రచింపబడినవి. (ఉపపురాణముల సంఖ్య 
అధికముగా గలదు) క్రీ.శ 6వ శతాబ్దమునకు పూర్వమే మహాపురాణములు 
(18) వెలసినవి. క్రీ.శ.7-18 శతాబ్బముల మధ్య ఉపపురాణములు 
వెలసినవి. ఇట్లు సంస్కృతమున వెలసిన పురాణ వాజ్బ్యయము క్రమముగా 
ప్రాంతీయ భాషలందు అనువదింపబడినది. 


కుమారిలభట్టు తన తంత్ర వార్తికమున పురాణ ప్రశంస చేయుచు, 
అవి పురుషార్ధ్థసాధనోపయోగములని తెలియజేసినాడు. పురాణములు 
లోకములో ధర్నాసక్తిని, ఆస్తిక్యబుద్ధిని పోషించుచున్నవి. పురాణములందు 
సర్వ విధచిత్తవృత్తులకు ఆనందమును కలిగించెడి కథలు పెక్కులు గలవు. 
అందుచేతనే పురాణములు ఉత్తమ సాహిత్యగౌరవమును పొంది, 
కావ్యనాటకాది వివిధ సాహిత్య ప్రక్రియలకు వస్తుదానమును, అర్ధదానమును 
ప్రసాదించుచున్నవి. దేవీభాగవతము అష్టాదశ మహాపురాణములను ఇట్లు 
సూత్రప్రాయ మైన శ్లోకమున చెప్పినది. 


మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వ చతుష్టయమ్‌ 
అనాపలింగ కూస్మాని పురాణాని పృథక్‌ పృథక్‌. -8-2, 


నాల్గవ సంపుటం 10 


అవ్రాదశ మహాపురాణములు 


1. మత్స్యపురాణము 10) వాయు పురాణము 
ల మార్మందేయ పురాణము గం విష్ణు పురాణము 

8. భవిష్య పురాణము 12) అగ్ని పురాణము 

4. భాగవత పురాణము 18) నారదీయ పురాణము 
ర్‌. బ్రహ్మ పురాణము గేడ్త పద్మ పురాణము 

6. బ్రహ్మాండ పురాణము 15 లింగ పురాణము 

"7. బ్రహ్మ వైవర్త పురాణము 16) గరుడ పురాణము 

8. వరాహ పురాణము 1/౧) కూర్మ పురాణము 

9. వామన పురాణము 18) స్మాంద పురాణము 


ఈ అష్టాదశ మహా పురాణములలోని ఎనిమిది మహాపురాణములలో, 
మూడు ఉపపురాణములలో, భారతమునకు శేష భాగమైన హరివంశములో 
వేంకటాద్రి క్షేత్ర, తీర్ల, దెవతముల మాహాత్యములను వర్ణించిన అధ్యాయములు 

న్‌ థ'ఆా ణ 
గలవు. అవి ఇట్లున్నవి: - 


అధ్యాయాల 
పురాణము అధ్యాయాలు య 
1. వరాహ పురాణము ప్రథమ భాగం 88-62 80 
బి, పద్మ పురాణము బిశ-3డ్త న్నే 
8. గరుడ పురాణము 68 న్న 
4. _ (బ్రహ్మాండ పురాణము గబ 12 
ర్‌. మార్మందడేయ పురాణము ర్‌ ర్‌ 
6. వామన పురాణము 20-44 25 
7. (బ్రహ్మ పురాణము 1-10 10 
వి స్కంద పురాణము - వైష్ణవ ఖందము 1-40 త్త 


16 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఉపపురాణాలు 

9. బ్రహ్మోత్తర ఖండము 50-51 

10. ఆదిత్య పురాణము ర్‌ 

11. భవిష్యోత్తర పురాణము కేడీ కేడీ 
అందలి రహస్యాధ్యాయము 80 ్ష 

12. హరివంశ గత శేషధర్మము 48 క్షే 


మొత్తం అధ్యాయములు 157 


హరివంశము భారతమునకు ఖీలము. ఖీలమనగా పరిశిష్ట గ్రంథము. 
కనుక హరివంశము రచించక పోయినచో మహాభారత రచన సంపూర్ణము 
కాదు. ఈ కారణం చేతనే ఎర్రాప్రెగ్గడ అరణ్యపర్వ శేషముతో పాటు 
హరివంశమును కూడ రచించి మహాభారతమును సంపూర్ణము చేసినాడు. 
“ఆదిపర్వము మొదలు స్వర్గారోహణ పర్వము వరకు గల గ్రంథము భారత 
మనియు, హరివంశముతో కలిసిన గ్రంథమును మహాభారతమనియు 
అందురు” అని వేలూరి శివరామశాస్త్రి హరివంశ పీఠికలో (21పుట) 
వివరించినాడు. నన్నయభట్టు ప్వూనుక్రమణికలో హరివంశమును భారతమున 
గల శతపర్వములలో ఒక పర్వముగా పేర్కొన్నాడు. 

క్రీ.శ. 15 శతాబ్దములో పసిండి వేంకటత్తు రైవర్‌ (జీయరు రామాను 
జయర్‌ అను తిరుమల శ్రీ వేంకటేశ్వరుని అర్చకన్వామి పై పండ్రెండు 
పురాణములలో గల వేంకటాద్రి క్షేత తీర్థ దబైవతముల మహిమలను, 
వైభవమును వర్షించిన 157 అధ్యాయములను సంపాదించి, ఒక గ్రంథముగా 
సంకలనము చేసి శ్రీ వేంకటాచల మాహాత్మ్యము (తిరువేంకట మాహాత్మ్యము, 
అని నామకరణము చేసినాడు. అంతేగాక, పసిండి వేంకటత్తురైవర్‌ వేంకటాద్రి 
స్ట్థలపురాణమనదగిన శ్రీ వేంకటాచలమాహాత్య (గ్రంథమును వేంకటేశ్వర 
స్వామి సన్నిధిలో దేవతాప్రీతికొరకు నిత్యము '“తిరువోలక్కం” (ఆస్థానము) 


నాల్గవ సంపుటం క్షే / 


సమయములో శ్రీవారి సన్నిధిలో పారాయణము చేయుటకు శ్రీభండారమున 
2000 నార్పణములు చెల్లించి, ఏర్పాటుచేసి తేది: 27-6-1491 న శాసనం 
వేయించాడు. (శాసన సంఖ్య : 95, సంపుటం-2, తి.తి.దే. శాసనములు, 
1998). స్వయం వ్యక్తమైన శ్రీవేంకటేశ్వర (శ్రీనివాస) అర్బావతారమునకు 
పౌరాణికమూలమును కల్పించుట కొరకు పసిండి వేంకటత్తురైవర్‌ శ్రీ 
వేంకటాచల మాహాత్యమును సంకలనం చేసి యుండును. తత్ర్రచారమునకై 
నిత్యపారాయణ కార్యక్రమమును ఏర్పాటు చేసినాడు. 


పసిండి వేంకటత్తు రైవర్‌ వేంకటాచలమాహాత్యమునందు ఆయా 
పురాణ భాగములుగా పేర్మొాని సంకలనం చేసిన అధ్యాయములు ప్రస్తుతం 
లభించిన మూల పురాణ గ్రంథములలో కనిపించుట లేదు. అయితే ప్రస్తుతం 
లభించి ప్రచారములో ఉన్న స్కంద మహాపురాణంలో రెండవదగు వైష్ణవ 
ఖందములో శ్రీ వేంకటాచల మాహాత్యము త్తం అధ్యాయములలో 2,476 
శ్లోకములలో వర్ణింపబదియున్నది. మహాభారతములో - హరివంశములో - 
ఆశ్చర్య పర్వములో ఉన్న శేషధర్మములో 48 అధ్యాయములో 57 శ్లోకములలో 
శ్రీ వేంకటాచల మాహాత్య కథనము గలదు. పసింది వేంకటత్తురైవర్‌ 
సంకలనము చేసిన పురాణభాగములు గాక ప్రస్తుతం లభించి ప్రచారములో 
ఉన్న మహాభాగవతము, దశమ స్మంధములో 89 అధ్యాయములో కలియుగంలో 
శ్రీనివాసావతారమునకు కారణమైన భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించిన 
వృత్తాంతము గలదు. మహాభారతములోనే బలరాముని తీర్థయాత్ర వర్ణనలో 
బలరాముడు వేంకటాద్రిని, వేంకటేశ్వరుని సందర్శించినట్లు దశమ 
స్మందములో 79 అధ్యాయము 18 శ్లోకములో చెప్పబడింది. భృగుమహర్షి 
వృత్తాంతము పద్మపురాణములో ఉత్తరఖండములో 60 అధ్యాయములో 
గలదు. 


పసిండి వేంకటత్తు రైవరుకు సమకాలికుడయిన తాళ్ళపాక అన్నమాచార్యులు 
(క్రీశ. 1408-1503) 


16 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ప్రవిమల ద్విపద ప్రబంధ రూపమున 
నవముగా రామాయణము, దివ్యభాష 
నా వేంకటాద్రి మాహాత్యమంతయును 
గావించి, రుచుల శృంగారమంజరియు 
శతకముల్‌ పదిరెండు సకల భాషలను 
ప్రతి లేని నానా ప్రబంధముల్‌ చేసి 
- అన్నమాచార్య జీవిత చరిత్రము, పుట:49 
తి.తి.దే. ప్రచురణ, 2001 





సంస్కృత భాషలో వేంకటాద్రి మాహాత్యమును రచించినట్లు అన్నమయ్య 
మనుమడు చిన్నన్న (చిన తిరువేంగళనాథుడు) “అన్నమాచార్య చరిత్రము” 
అను ద్విపద కావ్యంలో చెప్పియున్నాడు. అన్నమాచార్యులు రచించిన 
వేంకటాద్రి మాహాత్యము లభించలేదు. అన్నమాచార్యులు ఒక సంకీర్తనలో 
భాగవతము, బ్రహ్మాండపురాణము, వామన పురాణములలో వేంకటాద్రి 
మాహాత్యమునకు సంబంధించిన కథలున్నట్లు తెలిపియున్నాడు. 


శ్రీ వేంకటేశుడు శ్రీపతియు నితడే 
పావనపు వైకుంఠ పతియును నితడే 1॥పల్లవి।। 


భాగవతములో జెప్పె బలరాము తీర్థయాత్ర 
నాగమోక్తమైన దైవ మాత దీతడే 
బాగుగా బ్రహ్మాండ పురాణ పద్ధతి యాతడీతడే 
యోగమై వామన పురాణోక్త దైవ మీతడే 11శ్రీవేంక॥ 
వెలయు సప్తబుషులు వెదకి ప్రదక్షిణము 
లలర జేసిన దేవుడాత డీతదే 
నెలవై కోనేటి పొంత నిత్యము గుమారస్వామి 
కలిమి దపము సేసి కన్న దేవు డీతదే ॥ 11శ్రీవేంక॥ 


నాల్గవ సంపుటం 109 


యొక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులు 
తక్కక కొలిచియున్న తత్త్ప్వమీతడే 
చక్కనారదాదుల సంకీర్తనకు జొక్కి 
నిక్కిన శ్రీ వేంకటాద్రి నిలయుడు నీతడే ॥ 11శ్రీవేంక॥ 
- అన్నమయ్య అధ్యాత్మిక కీర్తనలు 
సంపుటం-1 సంకీర్తన 425, 19800. 
శ్రీ భాగవత మహాపురాణంలో బలరాముని తీర్భయాత్రా సందర్భంలో 
బలరాముడు శ్రీ శైలమల్లికార్జునుని దర్శించిన పిమ్మట ద్రవిడ దేశంలో ప్రసిద్ధ 
పుణ్యక్షేత్రమైన వేంకటాద్రిని, వేంకటేశుని దర్శించినట్లు వర్ణించ బడినది. 
(దశమ స్కంధం, అధ్యా. 79 - శో. 19. (బ్రహ్మాండ పురాణములో విష్ణుదేవుని 
క్రీడాద్రియగు వేంకటమునకు శేషాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, 
అంజనాద్రి అనుపేర్లు గలుగుటకు కారణములైన వృత్తాంతములు, 
తొండమాన్‌ రాజు వృత్తాంతము వర్ణింపబడియున్నవి. సప్తబుషులు 
భగవంతుని దర్శించుటకై వేంకటాద్రికి వచ్చి నలుదిక్కుల వెదకుచు 
గిరిప్రదక్షిణము చేసి భగవంతుని దర్శించుట అను వృత్తాంతములు వామన 
పురాణములో వర్ణింపబడినవి. (25-34 అధ్యాయములు). తారకాసుర 
వధ వలన గల్గిన బ్రహ్మహత్యాపాతకమును పోగొట్టుకొనుటకై కుమారస్వామి 
వేంకటాద్రికి వచ్చి, కుమారధార సమీపమున తపస్సుచేయుట, వేంకటేశుడు 
ప్రత్యక్షమై కుమారస్వామికి కోరిన వరమునిచ్చి, బ్రహ్మహత్యా పాపమును 
నశింపజేయుట, వామన, మార్మందడేయ పురాణములలో వర్ణింపబడినవి. 
అన్నమాచార్యులు రచించిన “శ్రీనివాస! జగదేకనాయక! ఆశ్రిత 
కల్చ్పతరువ” ఇత్యాది సంకీర్తనలోని - 
తొండమాన్‌ చక్రవర్తిపై సేసిన దయ సేయుమయ్య 
కురువనంబిగారి మీద నుంచిన కూర్మి నాపై నుంచుమయ్య 
- తాళ్ళపాక అన్నమాచార్యుల సంకీర్తనలు 


20 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


సంఖ్య : 6609ఏ:పుట:42 కాగితపు వ్రాతప్రతి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్య 
పరిశోధన సంస్థ గ్రంథాలయం, తిరుపతి. 

అనే పంక్తులు వేంకటాచల మాహాత్యము లోని కథాంశములను 
పేర్ళొనుచున్నవి. 

పై ఉదాహరణములను బట్టి తాళ్ళపాక అన్నమాచార్యులు బ్రహ్మాండ, 
భాగవత, వరాహ, వామన, మార్మండేయాది పురాణములలోని, వేంకటాచల 
ఇతిహాసమాలలోని వేంకటాచల క్షేత్ర, తీర్ధ, దైవత మాహాత్యములను 
ప్రకటించు వృత్తాంతములను గ్రహించి, సమన్వయించి, సంస్కృతమున 
వేంకటాద్రిమాహాత్య కావ్యమును రచించియున్నట్లు నిశ్చయింపవచ్చును. 
ప్రస్తుతం ప్రచారములో నున్న శ్రీవేంకటాచలమావాత్య (గ్రంథము (సంకలనము) 
అన్నమాచార్యుని రచనయే యని చెప్పుటకు తగిన సాక్ష్యాధారములు లేవు. 
ఈ వేంకటాచల మాహాత్య సంకలన గ్రంథకర్త పసిండి వేంకటత్తురైవర్‌ 
అని నిశ్చయింపవచ్చును. సంస్కృత వేంకటాద్రి మాహాత్య సంకలన [గ్రంథకర్త 
పసిండి వేంకటత్తురైవర్‌ సమకాలికులై తిరుమలలో నివసించియుండుట, 
వేంకటేశ్వరునికి 'సేవచేసియుండుట గుర్తుంచుకోవలసిన వాస్తవాంశములు. 
సంకలన [గ్రంథమునకు పురాణముల మూలముండుటచే పారాయణార్దత్ర 
గల్లియున్నందున నేటికీ నిలిచినది. అన్నమయ్య గ్రంథము స్వతంత్ర 
[గ్రంథమగుటచే పారాయణ యోగ్యత కోల్పోయి ప్రచారము లేనందున 
నష్టమైయుండ వచ్చును. 

ఈ వేంకటాచల మాహాత్య సంబంధి కథాంశములు శ్రీవేంకటేశ 
సుప్రభాత, స్వోత్ర, ప్రపత్తి మంగళాశాసనముల రచయితయగు ప్రతివాది 
భయంకర అణ్జన్‌ కాలము (క్రీ.శ. 1861-1453) నాటికే ప్రచారములో 
నున్నట్లు విశదమగుచున్నది. కంచి నగరమున నివసించుచున్న ప్రతివాది 
భయంకర అణ్జన్‌ స్వామి తన గురువగు అళ౪ఘియ మణవాళమహాముని 
వెంట తిరుమలకు యాత్రగా వచ్చినపుడు, మణవాళ మహాముని ఆజ్ఞాను- 


నాల్గవ సంపుటం ం 


సారము శ్రీవేంకటేశసుప్రభాతము, సోత్రము, ప్రపత్తి మంగళా శాసనములను 
రచించినాడు. " 

బ్రహ్మాదయ స్సురవరా స్స్పమహర్షయ స్తే 

సంత స్సనందన ముఖా స్వథ యోగివర్యాః | 

ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః 

శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 27 


బ్రవ్మాది దేవతలు, బుషీశ్వరులు, సనందనుడు మొదలగు యోగీశ్వరులు 
మంగళకరమగు వస్తువులను చేతబట్టి నీ ఆలయము ఎదుట వేచియున్నారు. 
శ్రీ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక! 


ఈ శాక భావము వేంకటాచల మాహాత్య గ్రంథమందలి వరాహపురాణ 
ప్రథమ భాగములోని 47 అధ్యాయములోని “బ్రహ్మాది దేవతలు భగవ 
న్మందిరమున ప్రవేశించుట అను కథాంశమును సూచించుచున్నది. 
శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే । 
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌ ॥ 
మంగళాశాసనము -12 


శ్రీ వేంకటేశుడు (వేంకటమను పర్వతమునకు అధిపతి. వైకుంఠముపై 
విరక్తితో స్వామిపుష్కరిణీ తీరమున లక్ష్మీసహితుడై విహరించుచున్నాడు 
అను ఈ శ్లోకభావము వేంకటాచలమాహాత్యమున పలు పురాణ భాగములలో 
వర్ణించబడియున్నది. 


మాయావీ పరమానంద స్యక్తా వైకుంఠ ముత్తమమ్‌ । 
స్వామిపుష్కరిణీ తీరే రమయా సహ మోదతే ॥ 
- హరివంశాంతర్గత శేషధర్మము, 48-15 


1. 508౪706101 1 00మయుయం౦ం12601 6160 000 ఖయాాలు ఖు? 0% 501 2010060212 
42022000 ముం2. 00:13. 


22 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


మాయావి, ఆనంద స్వరూపుడు అగు శ్రీమన్నారాయణుడు వైకుంఠము 
వదలిపెట్టి, లక్ష్మీదేవితో స్వామి పుష్కరిణీ తీరమున విహరించుచున్నాడు. 


వైకుంఠాత్పరమో హ్యేష వేంకటాఖ్యో నగోత్తమః | 
అతైవ నివసామ్యేవ శ్రీభూమి సహితోహ్యహమ్‌ ॥ 
- వరాహ పురాణం, 85-12 
ఈ వేకంటాచలము వైకుంఠము కంటె ఉత్తమమైనది. నేను శ్రీ, భూదేవులతో 
ఇచ్చటనే నివసింతును. 


శ్రీనివాసో౭_పి శేషాద్రౌ తతస్ప్వామి సరస్తటే | 
నివసన్నాత్మనః కుర్వన్‌ అర్వాచీనాన్‌ సుఖాత్మనః ॥ 
- పద్మపురాణం, 29-61 
అటుపిమ్మట శ్రీనివాసుడు (వేంకటేశ్వరుడు) శేషాచలముప్పై, స్వామి పుష్కరిణీ 
తీరమున చేతనులను సుఖవంతులను చేయుచు నివసించు చుండెను. 


ఆరాధ్యః సర్వదేవానాం మాధవో భక్తవత్సలః । 
విహాయ స్వం పరంధామ రమతే రమయా సహ ॥ 

- బ్రహ్మాండపురాణం, 1-20 
సర్వదేవతలకు పూజనీయుడు, భక్తుల యందు వాత్సల్యము గలవాడు అగు 
శ్రీమన్నారాయణుడు తన వైకుంఠమును వీడి శ్రీదేవితో వేంకటాద్రిపై 
విహరించుచున్నాడు. 


శ్రీ వేంకటాచలమాహాత్యములోని వివిధ పురాణాంతర్గత కథాంశములను 
సూచించు కథాంశములను వర్ణించు శ్లోకములు శ్రీవేంకటేశ్వరసుప్రభాతమున 
గలవు. 
పంచాననాబ్ద భవ షణ్ముఖ వాసవాద్యాః 
త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి | 
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్‌ 
శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్‌ ॥ 6 


నాల్గవ సంపుటం 23 


శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మొదలగు దేవతలు మీ 
త్రివిక్రమావతారం (వామనావతారం) మున్నగు అవతార లీలలను 
స్తుతించుచున్నారు. ఈ సమస్త దేవతలు శ్రీమన్నారాయణుని స్తుతించు 
కథాఘట్టములు వరాహ పురాణము - అధ్యాయం: 48, పద్మపురాణం ఆ 
అధ్యాయం: 33, మార్మండేయ పురాణం - అధ్యాయం: త్త వామన పురాణం - 
అధ్యాయం: 35 లో గలవు. 


శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి 
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్‌ । 
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి 
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 15 


శ్రీవేంకటాచలపతీ! మీ నివాసమగు ఈ పర్వతమును శ్రీశైలము, శేషాచలము, 
గరుడాచలము, వేంకటాచలము, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి 
మొదలగు పేర్లతో పిలుచుచున్నారు. నీకు సుప్రభాతమగు గాక! 


శ్రీవేంకటాచల మాహాత్య (గ్రంథములో శ్రీమన్నారాయణునికి 
భూలోకమున నివాసమగు సువర్ణముఖీ నదికి సమీపమున నున్న క్రీడాచలము 
(వేంకటము) నకు వివిధ కారణములచేత, యుగభేదములచేత ఏర్పడిన 
నామాంతరములు, వాటికి సంబంధించిన ఇతిహాసములు వర్ణింపబడినవి. 
సుప్రభాత శ్లోకములో వేంకటాద్రికి గల వింశతి (20) నామములలో 
ముఖ్యమైన సప్తగిరులు స్తుతింపబడినవి. 

శ్రీ వేంకటేశ స్తోత్రములో చివర గల 

వినా వేంకటేశం న నాథో న నాథః 

సదా వేంకటేశం స్మరామి స్మరామి । 

హరే వేంకటేశ ప్రసీద ప్రసీద 

ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ 11 ౦ 


||... ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ 
ప్రణామేచ్చయా9._ గత్య 'సేవాం కరోమి । 
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం 


ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ ॥ 10 
అజ్ఞానినా మయా దోషా నశేషాన్‌ విహితాన్‌ హరే । 
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥ క్షే 


శ్రీ వేంకటేశ్వరుడు తప్ప వేరు ప్రభువు లేడు. ఎల్లప్పుడు వేంకటేశునే 
ధ్యానింతును. శ్రీహరీ! వేంకటేశా! అనుగ్రహింపుము. నాకు అభీష్టమును 
దయచేయుము. శ్రీవేంకటేశా! నీ పాదపద్మములకు నమస్మరింపవలెనను 
కోరికతో దూరము నుండి వచ్చి మీ సేవ చేయుచున్నాను. వేంకటేశ ప్రభూ! 
ఈ ఒక్కమారు చేయు నీ సేవచేత నాకు నిత్యము సేవించు ఫలమును 
అనుగ్రహింపుము. శేషశైలేశా! శ్రీహరీ! అజ్ఞానముచే నేను చేసిన అపరాధముల 
నన్నింటిని క్షమింపుము. క్షమింపుము. 


పై మూడు శ్లోకములను సుప్రభాత కర్త (క్రీ.శ. 1861-1453) 
ప్రతివాదిభయంకర అణ్జన్‌ స్వామి వేంకటాచలమాహాత్స్య [గ్రంథములో నున్న 
మార్మండేయ పురాణ విభాగము (2-19, 20, 21) నుండి శ్లోకములు 
[గ్రహించి వేంకటేశ స్తోత్రములో చేర్చుకొన్నాడు. మార్మందడేయ పురాణములో 
మార్మందడేయ మహర్షి వేంకటాచలమునకు యాత్రగా వచ్చి, వేంకటేశుని 
దర్శించి, స్వామిని స్తుతించిన సందర్భములో ఈ శ్లోకములు (2-16-21) 
గలవు. వీటన్నింటిని బట్టి వేంకటాచలక్షేత్రమహిమను చాటెడి పౌరాణిక 
గాథలు, దేశీయగాథలు శ్రీ వేంకటేశ సుప్రభాత రచనకు ముందే (క్రీ.శ. 15 
శతాబ్దమునకు ముందే) ప్రచారములో నుండెనని స్పష్టమగుచున్నది. 


తన కాలానికే ప్రసిద్ధమైయున్న శ్రీవేంకటేశ్వరుని మహిమలను చాటెడి 
దేశీయ గాథలను తాళ్ళపాక అన్నమాచార్యులు (క్రీ.శ. 1408-1503) ఒక 
సంకీర్తనలో పేర్కొనియున్నాడు. 


నాల్గవ సంపుటం 25 


ఎటువంటి వాడవో నీ మహిమ 
లెట్టుదలియవచ్చును 
నిటల లోచనుడు అజుడు తెలియలేరు 
నిన్నెట్లు దెలిసేరు మానవులు 11పల్లవి॥। 


తిరుమలనంబి తా తాత యన్ననాడె 
తెలిసెబో మీ పెద్ద తనములు 
కురువనంబి గారి చేతి బంక మట్టి పువ్వులు 
కొన్ననాడె తెలిసె మీ భోగము 
మరియు ననంతాళువారి చెరువు గట్ట 
మన్ను మోయగా దెలిసె మీ నటనలు 
గరుడ గంభము కాడ కాసు కొక్క వరమిచ్చి 
గడియించ దెలిసె మీ సంపద 1॥ఎటు!॥ 


తొండమాం జక్రవర్తికి సంపద 
తొలుత నియ్యగా దెలిసె మీ యీవులు 
అండ యొరుకువారి కొర్రచేని యెన్ను 
లారగించగా దెలిసె మీ రుచులు 
వుండి గొల్లల కావిళ్ళ పాలెల్ల 
వుచ్చుకోగ దెలిసె మీ నేమములు 
దండిగ సంపంగి మాకుల నడిపించ 
దైవరాయ తెలిసె మీ విద్యలు 1 ఎటు॥। 


మును దాసుతిమ్మన్న తుంబురు కొండకు 
మోక్షమియ్యగా దెలిసె మీ బుద్ధులు 
పనివడి తాళ్ళపాక అన్నయ్య గారి 
పదములలో దెలిసె మీ వోజలు 
యెనయ శ్రీవేంకటనాథ యలమేల్మంగ 
నెద నుంచగా దెలిసె మీ గోప్యము 


26 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వెనుకొని పరుషవారి కెదురు వోయి 
వెంట రాగా దెలిసె మీ రాజసము 1॥ఎటు!। 
- శేషాచార్యులగారి వ్రాతప్రతి. 
తాళ్ళపాక అన్నమాచార్యుల జీవిత చరిత్రము - పీఠిక 
పుట:23, 24, తి.తి.దే. ప్రచురణ, 2001 


భక్తజన వత్సలుడు శ్రీవేంకటేశ్వరుడు తిరుమలనంబిని తాత యని 
పిలిచిన వృత్తాంతము తిరుమలై ఒళగు (తిరుమల సమయాచారములు,, 
శ్రీ వేంకటాచల ఇతిహాసమాలలో గలదు. తిరుమలనంవి (క్రీ. శ 11 శతాబ్దం) 
శ్రీరామానుజాచార్యులకు గురువు, మేనమామ. కురవనంబి - కుమ్మరి 
భీముని కథ - తిరుమలై ఒళగులో, వేంకటాచల ఇతిహాసమాలలో వేంకటాచల 
మాహాత్మ్య (గ్రంథములోని వరాహ పురాణభాగము ద్వితీయ భాగము, 
10 అధ్యాయంలోను, భవిష్యోత్తర పురాణ భాగం 14 అధ్యాయంలోను, 
స్మాంద మహాపురాణం, వైష్ణవ ఖందము శ్రీవేంకటాచల క్షేత్రమాహాత్యములో 
10 అధ్యాయములోను గలదు. అనంతాళ్వారు కథ వేంకటాచల ఇతిహాస 
మాలలో గలదు. ఈ గ్రంథకర్త అనంతాచార్యుడే (1053-1140. 
తొండమాన్‌ చక్రవర్తి కథ వరాహపురాణం - భాగం 9, 10 అధ్యాయములలో, 
బ్రహ్మపురాణం //7 అధ్యాయంలో, (బ్రహ్మాండపురాణం 8,9 అధ్యాయములలో, 
భవిష్యోత్తర పురాణం 14 అధ్యాయంలో, స్కందపురాణం 9, 10 
అధ్యాయములలో గలదు. ఎరుకువాని కథ (వసువను నిషాదుని కథ) 
వరాహపురాణం-॥ భాగం 9 అధ్యాయంలో, బ్రహ్మపురాణం రి అధ్యాయంలో, 
బ్రహ్మాండపురాణం రి అధ్యాయంలో, స్కందపురాణం 9 అధ్యాయంలో గలదు. 
గొల్లకావిళ్ళపాల కథ బ్రహ్మాండ పురాణం 8 అధ్యాయంలో వర్ణించబడింది. 
సంపంగి మాకులు నడచిన కథ వేంకటాచల ఇతిహాసమాల 6 స్తబకంలో 
గలదు. వేంకటాచలపతి తన తపఃఫలముగా లభించిన అలమేల్మంగను 
ఎదనుంచుకొని, శ్రీనివాసుడను సార్ధక నామధేయము పొందిన కథ 
పద్మపురాణం 8డీ అధ్యాయంలో వర్ణించబడింది. మిగిలిన సంఘటనలు - 


నాల్గవ సంపుటం ౮ం7/ 


కాసు కొక్క వరమిచ్చుట, దాసు తిమ్మన్న మోక్షం, పరుస వారికి తోడుగా 
నుండుట - అన్నమాచార్యుల సమకాలమున జరిగినట్లున్నవి. ఇవి 
వేంకటాచల మాహాత్యమున వర్ణింపబడలేదు. దేశి యక్షగాన నాటక 
లక్షణములైన కొరవంజి, చిలుక రాయబారములు, పద్మావతీ శ్రీనివాస 
కల్యాణ కథలో శ్రీనివాసుడు ఎరుకత (కొరవంజి) వేషములో వచ్చి ఎరుక 
చెప్పడం, పద్మావతి మనోఖీష్టమును చిలుక ద్వారా రాయబారమంపి 
శ్రీనివాసునికి తెలియజేయడం మున్నగు సన్నివేశములలో కనబడుచున్నవి. 
ఈ దేశి యక్షగాన నాటక లక్షణములు గల సన్నివేశములు వేంకటాచల 
మాహాత్యము లోని భవిష్యోత్తర పురాణంలోని 8 అధ్యాయంలో, వరాహ 
పురాణం-॥ భాగం 7 అధ్యాయంలో, స్మాంద పురాణంలో 7 అధ్యాయంలో 
వర్ణించబడింది. 


శ్రీనివాసమంగాపురంలో శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయమును 
పునర్నిర్మాణము చేయించి తాళ్ళపాక చినతిరుమలాచార్యులు (క్రీ.శ. 1485- 
1550) అన్నమాచార్యుల మనుమడు, పెదతిరుమలాచార్యుల కుమారుడు 
వేయించిన 22-03-1540 నాటి తెలుగు శాసనములో 'స్మాందపురాణోక్త 
మైన శ్రీవేంకటేశమాహాత్య' ప్రస్తావన గలదు. (సంపుటం: 4, సంఖ్య; గ్షేడ్తడ్త 
తి.తి.దే. శాసనములు, 1998) 


ఆ శాసన పాఠము ఇట్లున్నది :- 


“లగ! 14500401 5౮10 110%1 :- 
10117 40:10908 ౦.144. (10.4290-61.) 


(01 16 1216 600%జఖు0 ౪21 0006 లుకఖుం6 01 506 జు జు2 లు! 2065257801 
లు016 246 జు క20టటు 7001280 06౪౫ ౮ఖుయ॥ల[ైయు. 22-03-1540 1. 
"ల! 

1. స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలివాహన శకవష౯ణంబులు ౧౪౬౩ అగునేటి 

శావ౯రి చైత్రశుద్ధ 


28 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


2. ౧౫లు చిత్తానక్షతమందు శ్రీమద్వేదమాగ్గ౯ప్రతిష్టాపనాచార్య 
శ్రీరామానుజ సి(0)ద్ధాంత(స్టా)పనాచార్య 

3. _వేదాంతాచార్య కవితాకి౯కకేసరి శరణాగతవజ్రపంజరులైన శ్రీ తాళ్లపాక 
'పెదతిరుమలయ్యంగారి 

4  కొమారుండు శ్రీచిన్నతిరుమలయ్యంగారు స్మందపురాణోక్త మైన 
శ్రీవేంకటేశమాహాత్య (ము) జ 

5. లో వికల్యనదీతీరమందు శ్రీరంగమాహాత్యంలోను దశాధ్యాయంలోను 
దేవళతీథ౯తీరమందు 

6. తమ (కైంకర్యంగాను) సవ౯ణమాన్య అగ్రహారమైన అలమేలుమంగపుర 
మందు జీనో౯ద్ద్ధారణంగాను 

"గ్గ శ్రీవేంకటేశ్వరులాను నాచ్చియారును అనంతగరుడవిష్వక్సేనాదు 
లాను పెరు. 

8. మాళ్లను ఆళ్వారులాను వుదైయవరును వూవా౯చార్యులాను 
అన్నమాచార్యులైన తమ ఆచార్యు 

9. లాను తిరుప్రతిష్ట చేశి ఆయాళ్వారుల సన్నిధిని ప్రొద్దుగ్రుంకి అప్పుడు 


నిత్యానుసంధానాలు 
10. మోదలైనది అనుసంధించి ఆచార్యపురుషులు జీయ్యరు.... శ్రీవైష్ణవుల 
గ ప్రా. 


యు ద్చుగ్భంక్కిన అప్పుడు ఆరగింపు...... ఫలం చందనకాపు సమ - 

12. పి౯ంచి ఇది తను పుత్రపౌత్రపరంపర ఆచంద్రాక౯ంగాను శ్రీ..... 
శ్రీయతిరాజియ్య- 

18. గారి చాతను వ్రాయించిన శిలాశాసనం (11%) 00.265, 266. 

ఇట్లు క్రీ.శ. 15 శతాబ్దమునకు పూర్వమే వేంకటేశ్వరుని మహిమలను 

చాటెడి పురాణ కథలు, దేశీయ గాధలు ప్రచారములో నున్నట్లు నిరూపించిన 

సాహిత్య, శాసనాధారములు లభించినవి. 


క 


శ్రీ వేంకటాచల మాహాత్మ, గ్రంథము 
1. స్కంద పురాణము 

స్కంద పురాణములో (1) మహేశ్వర ఖందం (2) వైష్ణవ ఖందం 
(8) 'బ్రహ్మఖండం (4) కాశీఖండం (5) అవంత్య ఖందం (6) నాగర 
ఖండం (7) ప్రభాస ఖండము అను ఏడు ఖండములు ఉన్నవి. రెండవ 
ఖంద మగు వైష్ణవ ఖండములోని మొదటి క్షేతమాహాత్యమే వేంకటాచల 
క్షేత్రమాహాత్యము. ఈ వైష్ణవ ఖండములో ఇంకా (2) పురుషోత్తమ (జగన్నాథ 
క్షేత్రమాహాత్యం (3) బదరికాశ్రమ మాహాత్మ్యం (4) కార్తికమాస మాహాత్యం 
(5 మార్గశీర్ష మాహాత్యం (6) భాగవత మాహాత్యము (7) వైశాఖమాస 
మాహాత్యం (8) అయోధ్యా మాహాత్యం (9) వాసుదేవ మాహాత్యము 
అను మాహాత్య కథనములు ఉన్నవి. 


వేంకటాచల మాహాత్యములో క్షేత్ర, దైవత, తీర్ధ మాహాత్యములు 
నలువది (40) అధ్యాయములలో విసృతంగా 2,474 శ్లోకములలో 
వర్ణించబడినవి. ఇందులో భూవరాహ సంవాదము, పద్మావతీ శ్రీనివాసుల 
కల్యాణము, వసువు అను వనచరుని వృత్తాంతం, అస్థి తీర్ధ మహిమ (వీరశర్మ 
కథ, స్వామి పుష్కరిణీ మాహాత్యము (కాశ్యపుని కథు, రామకృష్ణ తీర్ధము, 
తిరుమలక్షేత్ర మహిమ, పాపవినాశ తీర్ధ మహిమ, ఆకాశ గంగా 
మాహాత్యము, చక్రతీర్థ మహిమ, జాబాలి తీర్ధ మహిమ, తుంబురు తీర్ధ 
మాహాత్మ్యము, కటాహ తీర్ధ మహిమ, సువర్ణ ముఖరీ మాహాత్యము, 
అంజనాదేవి తపస్సు, హనుమంతుని జనన సూచన మొదలగునవి 
విపులముగా వర్ణింపబడినవి. స్కాంద పురాణము, వైష్ణవ ఖండము లోని 
వేంకటాచలమావాత్యములో వేంకటాద్రిని ఎక్కునపుడు పవిత్రమైన ఆ 
పర్వతాన్ని ఇట్లు ప్రార్ధించాలి అని తెలుపబడింది. 


3౦ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత 
బ్రహ్మాదయో9౭_పి యం దేవాః సేవంతే శ్రద్ధయా సహ 
తం భవంత మహం పద్భ్యా మాక్రమేయం నగోత్తమ 
క్షమస్వ తదఘం మే£_ద్య దయయా పాపచేతసః 
త్వన్మూర్థని కృతావాసం మాధవం దర్శ్భయస్వ మే ॥ 
- అధ్యా. 19-11-13 4 


నీవు బంగారు పర్వతమవు. గొప్ప పుణ్యమును కలిగించు దానవు. సమస్త 
దేవతలచే పూజింపబడుదానవు. బ్రహ్మ మొదలగు దేవతలందరు (శ్రద్ధతో 
నిన్ను సేవించుచున్నారు. అట్టి పరమపవిత్రమైన నీపై నేను కాలుపెట్టి 
ఎక్కబోవుచున్నాను. నా ఆ పాపమును క్షమింపుము. పాపాత్ముడైన నాకు 
నీ శిఖరముపై నివసించు విష్ణుదేవుని (వేంకటేశ్వరస్వామిని) చూపించుము.” 


వేంకటాచలక్షేత్ర వైభవాన్ని ప్రకటించుచున్న ప్రసిద్ధ శ్రాకము స్కంద 
పురాణం - వైష్ణవ ఖందములోని వేంకటాచల మాహాత్యము లోనిదే. 


వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన । 
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ॥ 38-71 


బ్రహ్మాండములో వేంకటాద్రికి సమానమైన స్థానము లేదు. వేంకటేశునికి 
సమానమైన దైవము లేదు. ఇకముందు ఉండబోదు. 


“ఓం నమః శ్రీవరాహాయ, ధరణ్యుద్దరణాయ చ” (భూమిని ఉద్ధరించిన 
శ్రీవరాహస్వామికి నమస్కారము) అను మంత్రమును వరాహస్వామి 
భూదేవికి చెప్పినాడు. ఈ మంత్రమును నూట ఎనిమిది పర్యాయములు 
జపించవలెను. అట్లు జపించినచో సర్వసిద్దులు ప్రాప్తించును. వరాహస్వామి 
అనుగ్రహముచే భూమి, గృహము లభించును. సకల సంపదలు గలుగును. 
మోక్షమును పొందగోరినవారు ఈ మంత్రమును సద్దురువు నుండి 
ఉపదేశమును పొంది నాలుగు లక్షలు జపించవలెను అని ధరణీ వరాహ 
సంవాదమున తెలుపబడింది. 


నాల్గవ సంపుటం తే 


పద్మావతి వృత్తాంతములో పద్మావతి తన తల్లి ధరణీదేవికి భక్తుల 
లక్షణములను గూర్చి ఇట్లు చెప్పింది. “విష్ణుభక్తుడు చక్రాంకితములను 
పొంది, నిత్యం ద్వాదశ ఊర్ధ్వ పుండ్రములు ధరించవలెను. వేదపారాయణము 
చేయుచు, వేదోక్త కర్మలను చేయుచుందవలెను. సత్యమునే పలుకవలెను. 
ఇతరుల యెడ అసూయ లేకుండుట, ఇతరులను నిందించకుండుట, 
పరభార్వా విముఖత్వము గల్గియుండుట. సమస్త ప్రాణులందు దయ గల్లి 
ఉండుట, సర్వభూత హితము కోరుట, తనకు కలిగిన దానితో సంతుష్టుడై 
యుండుట, ఎల్లప్పుడు దేవదేవుని స్తుతించుచుండుట మున్నగు లక్షణములు 
గలవారే నిజమైన విష్ణుభక్తులు”. 


ఇందులో పద్మావతీ శ్రీనివాసుల కల్వాణ పూర్వరంగములో ఎరుకత 
వృతాంతముతో పాటు చిలుక రాయబారము కూడ వర్ణించబడింది. 
(వేంకటాచల మాహాత్మ్యం "7-57-638 శ్లో;) చిలుక శ్రీనివాసునితో పద్మావతి 
మాటలుగా “మామంగీకురు మాధవ!” (మాధవా! నన్ను అంగీకరింపుము) 
అని చెప్పింది (7-60). నా తల్లిదండ్రుల అనుమతి ననుసరించి, 
అనుగ్రహముతో నన్ను స్వీకరింపు మని పద్మావతి కోరుచున్నది అని చిలుక 
శుభవార్తను శ్రీనివాసునకు తెలిపింది. అందుకు శ్రీనివాసుడు సంతోషించి, 
ఓ చిలుకా! 


కర్తుం కల్యాణ ముద్వాహ మాగమిష్యామి చామరైః । 
శుక గచ్చ వదైవం తామిత్ధం దేవో౭ బ్రవీదితి 11 


నేను పద్మావతిని వివాహమాడుటకు దేవతలతో గూడి రాగలనని పద్మావతితో 
చెప్పుమనెను. ఆ మాటలు విని చిలుక శ్రీనివాసుడు ఇచ్చిన వనమాలికను 
స్వీకరించి, పద్మావతి వద్దకు వెళ్ళింది. చిలుక పద్మావతికి నమస్కరించి, 
శ్రీనివాసుడిచ్చిన 

తులసీమాలికాం దత్వా మృగనాఖి సుగంధినీమ్‌ । 

ప్రీత్యా తన్మాలికాం గృహ్య భూమిజా శిరసా దధా ॥ 7-68 


32 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కస్తూరీ పరిమళ భరితమగు తులసీ వనమాలికను ఇచ్చి శ్రీనివాసుని 
శుభసందేశమును తెలిపింది. పద్మావతి ఆ మాటలను విని, ప్రీతితో 
తులసిమాలను స్వీకరించి తలపై ధరించింది. ఈ కథలోని విశిష్టత చిలుక 
రాయబారము. ఇది యక్షగాన నాటక లక్షణములలో ఒకటి. నాయిక 
విరహతాపము ఉపశమించుటకు తులసిమాల తగినమందు. కనుకనే 
శ్రీనివాసుడు పద్మావతిని విరహతాపము ఉపశమించుటకు, తన (ప్రమ 
సూచకముగా తులసిమాలను చిలుక దూత ద్వారా ఆమెకు పంపినాడు. 
పద్మావతి దానిని తలలో పెట్టుకున్నది. శఠగోపనాయకి (నమ్మాళ్వారు యొక్క 
నాయకీభావము) విరహమునకు ఉపశమనముగా నమ్మాళ్వారు రచించిన 
తిరువిత్తములోని “ఉజుగిన కన్మంగళ్‌ొ అను 81వ పాశురములో” తుళాయ్‌ 
కుజల్‌వాయ్‌ త్తుజుగిన్రలరొ” - భగవంతుని తులసిదళమును తెచ్చి ఈమె 
కొప్పులో ముడువుడు - అని వర్ణించినాడు. ఈ సన్నివేశములో యక్షగాన 
లక్షణము, అలంకార శాస్త్ర సంప్రదాయం చక్కగా పాటించబడింది. స్మంద 
పురాణములోని వేంకటాచల మాహాత్యములో పద్మావతీ శ్రీనివాసుల కల్యాణ 
ఘట్టము అతి సంగ్రహముగా వర్ణించబడింది. 


స్మందపురాణములోని వేంకటాచల మాహాత్యములో వేంకటేశ్వర భక్తి 
ఎనిమిది విధములని చెప్పబడింది. 
వేంకటేశ్వరదేవస్య భక్తి రష్టవిధా స్మృతా । 
తద్భక్తజన వాత్సల్యం, తత్పూజా పరితోషణమ్‌ ॥ 
స్వయం తత్పూజనం భక్తా తదర్థే దేహచేష్టితమ్‌ 1 
తన్మాహాత్య కథావాం శ్చ శ్రవణే ష్వాదర స్తథా ॥ 
స్వర నేత్ర శరీరేషు వికారస్ఫురణం తథా । 
శ్రీనివాసస్య దేవస్య స్మరణం సతతం తథా ॥ 
వేంకటాద్రి నివాసం తమాశ్రిత్యైవోపజీవనమ్‌ । 
ఏవ మష్టవిధా భక్తి ర్యస్మిన్‌ మ్లేచ్చేల_పి వర్తతే ॥ 
- స్కంద 2-1-18-23-26 శ్లో! 


నాల్గవ సంపుటం 33 


వేంకటేశ్వరుని భక్తి ఎనిమిది విధములు. (1) స్వామి భక్తుల యందు 
వాత్సల్యము చూపుట (2) వారిని పూజించుట వలన సంతోషము పొందుట 
(9 స్వయముగా వేంకటేశ్వరస్వామిని పూజించుట (4) స్వామికొరకే సర్వ 
కర్మలను చేయుట (5) స్వామి మాహాత్యమును వర్ణించు కథలను వినుట 
యందు ఆసక్తి చూపుట (6) స్వామి కథలను వినునప్పుడు స్వర, నేత్ర, 
శరీరములందు వికారము కల్టుట (7) ఎల్లప్పుడు శ్రీనివాస స్మరణము చేయుట 
(8) వేంకటాద్రివాసుని - శ్రీనివాసుని - ఆశ్రయించి జీవించుట. ఈ ఎనిమిది 
విధములైన భక్తి మ్లేచ్చుని యందు ఉన్నను, అతడు ముక్తిని పొందును. 


స్వామి పుష్కరిణి మహిమను వెల్లడించు కాశ్యప మాంత్రికుని కథలో 
(అధ్యా; 11) పూర్వభాగం అంతా మహాభారతములోని పరీక్షిత్తు మరణ 
వృత్తాంతమే. ఇందులో మరణము తప్పదని తెలిసియున్నను, జీవించియున్న 
రోగికి చికిత్స చేయుటా? లేక మానుటా? అను సందేహమునకు శాకల్యమహర్ని 


“యావత్మంఠ గతాః ప్రాణా ముమూర్నో ర్మానవస్య హి । 
తావచ్చికిత్సా కర్తవ్యా కాలస్య కుటిలా గతిః ॥ 
- స్కంద 2-1-11-79 శ్లో॥ 


కంఠములో ప్రాణములున్నంతవరకు మరణించగోరు మానవుని అయినను 
చికిత్సచేసి రక్షంపవలయును. కాలము యొక్కవక్రగతి ఎవరికిని తెలియదు” 
అని వైద్యశాస్తవేత్తలు చెప్పుచున్నారు. కనుక విషరోగాతురుడైన పరీక్షిత్తును 
చికిత్సచేసి రక్షింపగల సమర్ధుడైన కాశ్యప మాంత్రికుడు తక్షకుని మాటలు 
విని పరీక్షిత్తును రక్షింపకుండుట ప్రాయశ్చిత్తము లేని మహాపాతక మని 
నిశ్చయించినాడు. 


స్మాందపురాణము, వైష్ణవ ఖండములోని వేంకటాచల మాహాత్యమునకు 
ఆంధ్ర వచనానువాద కర్తలు :- 1) మేరు సోమయాజుల దుర్గయ్య శాస్రి 
(1971) 2) సరిపెల్ల విశ్వనాథశాస్త్రి, 1975 (3) డా॥ మోదేకుర్తి 
సత్యనారాయణ (1979) 4) డా॥ పిన్నా మధుసూదన్‌ (2008) (5) తూ.వెం. 
చూడామణి (1979). 


తెడ్తీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


2 వరాహ పురాణము 


తిరుమల తిరుపతి దేవస్థానముల విచారణకర్త శ్రీ మహంతు 
భగవాన్‌దాసుచే ప్రచురించబడిన శ్రీవేంకటాచల మాహాత్య [గ్రంథము 
(1885) లోని వరాహ పురాణ ప్రథమభాగమున సంస్కృత వరాహ 
పురాణములో అధ్యాయం 88 నుంది అధ్యాయం 62 వరకు గల ముప్పది 
(80) అధ్యాయములలో వేంకటాచల మాహాత్యము వివరంగా వర్ణించ 
బడింది. ఇందులో శ్వేత వరాహ కల్ప వృత్తాంతము, శ్వేత వరాహ విష్ణుమూర్తి 
హిరణ్యాక్ష రాక్షసుని వధించి భూమండలమును ఉద్ధరించుట, వైకుంఠము 
నుండి విష్ణుదేవుని క్రీడాద్రి - వేంకటము - భూలోకమున అవతరించుట, 
స్వామిపుష్మ్కరిణి మాహాత్యము, క్రీడాద్రికి నామాంతరములు గలుగుట, 
కుమారధార మహిమ, శంఖణరాజు వృత్తాంతం, ఆత్మారాముని వృత్తాంతం, 
కపిలతీర్జాది సప్తదశ (17) తీర్థముల మాహాత్యము, పాండవతీర్థ (గోగర్భ 
తీర్ధం) మహిమ, శ్రీరాముడు వేంకటాద్రికి వచ్చుట, వైకుంఠ గుహ ప్రభావం, 
బ్రహ్మాది దేవతలు వేంకటాద్రికి వచ్చుట, పుత్రార్థిలై దశరథుడు 
వేంకటాచలమునకు వచ్చుట, భగవంతుని సాక్షాత్మారము, రావణోప 
'ద్రవమును గూర్చి బ్రహ్మాది దేవతల నివేదన, భగవంతుని అనుగ్రహము, 
దశరథునికి పుత్ర ప్రాప్పి వరము లభించుట. శ్రీవేంకటేశ్వర మహోత్సవము, 
వేంకటేశ్వరుని వైభవము, ఫల్దుణతీర్థ మహిమ, జాబాలితీర్థ మహిమ, 
వేంకటాద్రికి నలుదిక్కుల ఉన్న రాక్షసులను సుదర్శనుడు (చక్రము, 
సంహరించుట, అమహ్బాంగ యోగ స్వరూపము, శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర 
శత (108) నామస్తోత్రము మహర్షులు వేంకటాద్రికి తీర్థయాత్రగా వచ్చుట 
భగవంతుని దర్శించుట, భగవంతుని స్తుతించుట, శౌనకాది మహర్షులు 
సూతుని కీర్తించుట మొదలగు వృత్తాంతములు విపులంగా వర్ణింపబడినవి. 


వరాహ పురాణములోని వేంకటాచల మాహాత్యమును తెనిగించిన 
తరిగొండ వేంగమాంబ వరాహ పురాణములో ముప్పది అధ్యాయములే 
ఉన్నట్లు 


నాల్గవ సంపుటం ంెరి 


అని యిష్ట దేవత నాత్మాబ్బమందు భా 
వించి, సేవించి, త్రీ వేంకటాద్రి 
మాహాత్యమందా వరాహ పురాణంబు 
ముప్పది అధ్యాయములను దొలుత 
మొనసి మూడాశ్వాసములు చేసి యా వరా 
హస్వామికర్పించి, యంతమీద 
ఆ వేంకటాచలమాహాత్యం, త్త. 


అని దృఢపరిచింది. కాని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రకటించిన 
శ్రీ వేంకటాచల మాహాత్య గ్రంథములో వరాహ పురాణం ద్వితీయ భాగము 
అనుపేరుతో పది అధ్యాయములు ఉన్నవి. 


ఈ పది అధ్యాయములలో ధరణీ వరాహ సంవాదము, శేషాచల 
మాహాత్యము, స్వామిపుష్కరిణి, కుమారధార, తుంబురు తీర్ధం, ఆకాశగంగ, 
పాందవ తీర్ధం, పాపనాశన తీర్ధం, దేవతీర్ధముల మాహాత్యములు, వరాహ 
మంత్రారాధన విధి. మిత్రవర్మ కుమారుడు ఆకాశరాజు వృత్తాంతం, 
ఆకాశరాజుకు పద్మావతి లభించుట, పద్మావతి వృత్తాంతము, శ్రీనివాసుడు 
వేటకు వచ్చుట, పద్మావతీ శ్రీనివాసుల తొలి సమాగమము, శ్రీనివాసుని 
మోహము, పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము, వకుళమాలిక రాయబారము, 
ఎరుకత వృత్తాంతం, పద్మావతీ శ్రీనివాసుల కల్వాణ వైభవము, వసువు 
అను నిషాదుని వృత్తాంతం, తొండమాన్‌ రాజు వృత్తాంతం, రంగదాసు 
(తొందడమానుని పూర్వజన్మ వృత్తాంతం, తొందమానుడు వేంకటాచలమున 
దేవాలయమును నిర్మించుట, పద్మసరోవర మాహాత్యము, వీరశర్మ కథ, 
అస్థి సరోవర మహిమ, కుమ్మరి భీముని కథ శ్రీనివాసుని కృపచే తొండమానునికి 
సారూప్య ప్రాప్తి ఫలశ్రుతి వర్షింపబడినవి. 


యధార్థమునకు ఈ పది అధ్యాయములు సంస్కృత వరాహ పురాణములో 
గాక స్కంద పురాణములో గలవ. సంస్కృత స్కంద పురాణములో రెండవ 


36 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఖందమగు వైష్ణవ ఖందమునందు తొలి క్షేత్ర మాహాత్యమగు వేంకటాచల 
మాహాత్యములో మొదటి వది అధ్యాయములుగ ఉన్నవి. స్కంద 
పురాణాంతర్గ్ణతమగు వేంటాచల మాహాత్య్యములో వేంకటాచల క్షేత్రమహిమ 
నలువది (40) అధ్యాయములలో 2,474 శ్లోకములలో విపులముగా 
వర్ణింపబడింది. ఇందలి మొదటి పది అధ్యాయములు వరాహ పురాణ 
ద్వితీయ భాగముగ గ్రహింపబడినవి. మిగిలిన ముప్పది అధ్యాయములు 
స్మందవురాణముగ నాలుగు భాగములుగ (17+1+10+ 2=80) 
చేయబడినవి. ఇదంతా తొలి ముద్రణ ప్రతి (1885) సంపాదకులు చేసిన 
కైలాటముగ ఉంది. 


వరాహ పురాణ ప్రథమ భాగము శ్వేత వరాహ విష్ణుదేవుని స్తుతితో 
ప్రారంభమైంది. 


శ్రీమతే భూ వరాహాయ నమః కృతా వసుంధరా | 
ఉద్ధృతా యేన పాతాళా ద్వాసార్థం సర్వదేహినామ్‌ ॥ 


సమస్త ప్రాణులు నివసించుటకై పాతాళ లోకము నుండి భూమండలమును 
ఉద్ధరించిన వరాహ రూప విష్ణుదేవునకు నమస్కారము. 

స్వామిపుష్కరిణీ తీర్ధ మహిమ ఇట్లు వర్ణింపబడింది. 

స్వామి పుష్కరిణీ పుణ్యా సర్వపాప ప్రణాళినీ 1 

వైకుంఠా దృగవత్రీడావాపీ శ్రీభూమి లాలితా । 

అప్రాకృత జలౌఘా చ సుగంధా సుమనోహరా ॥ 

గంగాది సర్వతీర్థానాం జన్మభూమి శ్శ్ళుభోదకా । 

అనీతా వైనతేయేన క్రీడార్థం తత్ర తిస్టతి ॥ 

- వరాహ.35-16-18 శ్లో! 
స్వామి పుష్కరిణి పుణ్యప్రదమైనది. సర్వపాప నాశకరమైనది. వైకుంఠమున 
విష్ణుభగవానునికి క్రీడా సరస్సుగా ఉండి, శ్రీదేవి భూదేవులచే ఉపయోగింప 
బడునది. అప్రాకృతమగు విశేష జలము గలది. మంచి పరిమళము గలది. 


నాల్గవ సంపుటం తం 


మిక్కిలి మనోహరమైనది. గంగాది సర్వతీర్ధములకు జన్మస్టానమైనది. 
పవిత్రమైన జలము గలది.” 


దశరథుడు శ్రీమన్నారాయణుని నాలుగు శ్లోకములతో ప్రస్తుతించాడు. 
తత్పలముగా భగవంతుడు దశరథునకు నలుగురు పుత్రులను ప్రసాదించి 
నాదు. 


యస్మాత్‌ ప్రీత్యా చతుఃశ్లోకీ త్వయోక్తా మమ భూపతే । 
తస్మాత్తు తవ పుత్రాశ్చ చత్వారో౭మిత విక్రమాః ॥ 
- వరాహ, 49-50 శ్లో! 


వేంకటేశ అష్టోత్తర శతనామావళిలో (అధ్యాయం-61) ఓం వేంకటేశాయ 
నమః (1) అని వేంకట పర్వతమునకు అధిపతియైన భగవంతునికి - 
శ్రీనివాసునికి నమస్కారము. ఓం వేంకటాయ నమః (22) వేంకట 
పర్వతమునకు నమస్కారము అని అభేదము చెప్పబడింది. 


సంస్కృత వరాహ పురాణమును నంది మలయ ఘంట సింగయ 
అను జంటకవులు (తెలుగు జంటకవులలో మొదటివారు) ఆంధ్రీకరించారు. 
వీరి గ్రంథములో వేంకటాచల మాహాత్మ్యము లేదు. వీరి వరాహ పురాణము 
తుళువ నరసనాయకునికి (విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల తంద్రి) 
అంకితమీయబడింది. ఈ 12 ఆశ్వాసముల వరాహ పురాణములో క్షేత్ర 
మాహాత్యములు లేవు. అయితే జంటకవులు కృతిపతిని క్రీ వేంకటాద్రిపతి 
సంసేవా హేవాక నిపుణ!” (2-1) - వేంకటాచలపతిని సేవించుటయందు 
అధికమైన నేర్చుగలవాడా! - అని సంబోధించినారు. జంటకవులు రైభ్యుని 
తీర్థయాత్రను వర్ణిస్తూ 


చేదోయి నొసలం జేర్చె ననంత శాయికి 
రంగధామునకు సావ్టాంగ మెజుగె 

ప్రణమిల్లెం గాంచి వరదరాజునకు, నమ 
సృతి చేసె వేంకటాద్రీశునకును 


38 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


(మొక్కె నహోబలేంద్రునకు సింహాచల 
నాయకునకు వందనము ఘటించె 
నతిసల్పె శ్రీకూర్మపతికి దండంబు స 
మర్పించెం బురుషోత్తమాధిపునకు 
- వరాహపురాణం, 2-౯6. 


“అతడు అనంతశయనునికి (తిరువనంతపురం), శ్రీరంగనాథునకు (శ్రీరంగం) 
కంచి వరదరాజునకు, వేంకటాచలపతికి (తిరుమల) నరసింహస్వామికి 
(అహోబలం) వరాహనరసింహునకు (సింవోచలం) కూర్మనాథునకు 
(శ్రీకూర్మం) జగన్నాథునికి (పూరి) నమస్మరించినాడు. ” అని రైభ్యుడు దక్షిణ 
భారతమున గల వైష్ణవక్షేతములను దర్శించినట్లు చెప్పినారు. తుళువ 
నరసనాయకునికి వంశపారంపర్యంగా వచ్చిన “ధరణీ వరాహ అనే బిరుదం 
ఉంది. 


ప్రియంగు ప్రియ భక్షాయ, కిన్నర ద్వంద్వ శాపాంత ప్రదాతే, వైఖానస 
ముని శ్రేష్ట పూజితాయ, కుమారా కల్ప సేవ్యాయ, శంఖరాజన్య నేత్రాబ్ద 
విషయాయ, అగస్యాభ్యర్థితాశేష జన దృగ్గోచరాయ, (బ్రహ్మ కృతోత్సవాయ, 
చోళపుత్ర ప్రియాయ, నీల ధేనుపయోధారా సేక దేహోదృవాయ మున్నగు 
అష్టోత్తరశతనామ స్తోత్రంలోని నామములు వేంకటేశ్వరస్వామివారి 
దివ్యలీలలను మహిమలను వర్ణించేవిగా ఉన్నాయి. 


సంస్కృత వరాహ పురాణము - కైవల్య ఖందము -ను హరిభట్టు 
(క్రీ.శ. 1450-1520) ఆంధ్రీకరించినాడు. ఇందు వరాహావతార చరిత్ర, 
హిరణ్యాక్షరాక్షస సంహారము, భూమండల ఉద్ధరణ, వరాహస్తుతి మున్నగునవి 
హృదయాహ్లాదముగ వర్ణింపబడినవి. ఈ వరాహపురాణములలో వేంకటాచల 
క్షేత్ర మాహాత్యము వర్ణింపబడలేదు. వరాహమూర్తి వసుంధరను 
దం'్ట్రాగ్రమున ఉద్ధరించుట ఇట్లు మనోహరముగ వర్ణింపబడింది. 


నాల్గవ సంపుటం ంఠ 


కిరివర దంతా దండో 

పరిభాగమునందు నాత పత్రము కరణిన్‌ 

ధరణీ చక్రము తనరెను 

సురశైలము పసిడి గుబ్బ చొప్పున నొప్పెన్‌ ॥ - వరాహ-8-14 
వరాహమూర్తి కోరపంటి దండముపై భూచక్రము గొడుగు వలెను, మేరు 
పర్వతము గొడుగు మీది గుబ్బవలెను అందగించెను. 


లోకరక్షకుడగు విష్ణుదేవుడు పాతాళమున నీటమునిగియున్న 
భూమండలమును ఉద్ధరించుటకు 


“ఆమ్నాయములు చరణారవిందములుగా 
రవి సుధాకరులు నేత్రములు గాగ 
గంధవాహస్సూర్తి కర్ణయుగ్మంబుగా 
శివపద్మభవులు దంష్రికలు గాగ 
నుగ్రానలంబు ఘోణాగ్రభాగంబుగా 
జలధరంబులు సటాచ్చటలు గాగ 
గాకోదరేంద్రుండు కఠిన వాలంబుగా 
గాలంబు గమన వేగంబు గాగ 


యజ్ఞ రూపంబు తోడ బ్రహ్మాండ మెల్ల 

దానయైై నిండి సురలద్భుతంబు నొంద 

భక్తవత్సలు డిందిరా ప్రాణవిభుడు 

రాక్షస ధ్వంసి యాది వరాహమయ్యె ॥ - వరాహ, 2-202 
వేదములు పాదములుగా, సూర్యచంద్రులు నేత్రములుగా వాయువు 
చెవులుగా, శివబ్రహ్మలు దంతములుగా (కోరలుగా), అగ్ని నాసికగా 
(ముట్టెగా), మేఘములు జూలుగా, సర్పరాజు తోకగా, కాలము నడకగా, 
యజ్ఞము శరీరముగా దేవతలు ఆశ్చర్యపడుచుండగా రాక్షస సంహారకుడు, 


త్న ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


భక్త వత్సలుడు అయిన లక్ష్మీనాథుడు ('బ్రహ్మాందమంతయు నిండి ఆదివరాహ 
మైనాడు.” 


వరావా పురాణంలోని వేంకటాచలక్షేత్ర మాహాత్యమునకు 
అనువాదములు -- 

1) ర్రేష్టలూరి వేంకటార్యుని - శ్రీనివాస విలాస సేవధి (ద్విపద) 

2) తరిగొండ వెంగమాంబ - వేంకటాచల మాహాత్యము. 

38) ములుపాక బుచ్చయ్య శాస్త్రి -ా వేంకటేశ్వర మాహాత్యము 

4) దామెర చిన వెంకటరాయని - వేంకటాచల మాహాత్యము 

5) శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి - వేంకటాచల మాహాత్యము 

6) కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితుల (వచనం) 

7) పరవస్తు వేంకట రామానుజ స్వామి (వచనం) 

8) తూ. వేం. చూడామణి (వచనం) 


వరాహ పురాణమును శలాక రఘునాథశర్మ ఆంధ్రీకరించారు. ఈ వచన 
వరాహ పురాణంలో వేంకటాచల మాహాత్యము లేదు. 


క 


3. హరివంశగత శేషధర్మము 


హరివంశములోని ఒక పర్వము ఆశ్చర్యపర్వం. అందులో ధర్మబోధలు 
చేసే కథలున్నాయి. వాటిని శేషధర్మాలు అంటారు. సంస్కృత హరివంశము 
లోని కొన్ని పర్వాలను ఎర్రాప్రెగ్గడ ఆంధ్రీకరించలేదు. శేష ధర్మాన్ని తామరపల్లి 
తిమ్మయ్య, వెణుతురుపల్లి విశ్వనాథం మొదలగువారు ఆంధ్రీకరించారు. 
పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు భీష్ముడు కామ్యక వనానికి వెళ్ళినాడు. 
అక్కడ భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన కథలలో వేంకటాచల మాహాత్మ్యం 
ఒకటి”. జగద్దురుండగు శ్రీనివాసుని దర్శనంబు నెవ్వడాచరించు నతని 


నాల్గవ సంపుటం ర్తీ్యే 


వంశంబు వారెల్ల ముక్తులగుదురు. భూలోకంబున గలుగు పుణ్యక్షేత్రంబు 
లెల్ల నద్దేవుని సేవించు. నీవు నరిగి యా వేంకటేశ్వరు పాదారవిందంబులకు 
వందనం బాచరింపుము. భక్తిముక్తులు సిద్ధించును” అని భీష్ముడు ధర్మరాజుకు 
వేంకటాచల యాత్ర చేయుటకు డ్రొరేపించాడు. 


సంస్కృత హరివంశములోని 48 అధ్యాయములో వేంకటాచల 
మాహాత్యము వర్ణించబడింది. ఇందులో శ్రీనివాస భగవానుని సేవించుటకై 
నారదాది మహర్షులు వేంకటాద్రికి వచ్చుట, వేంకటాద్రిపై నివసించుచున్న 
మహాజనుల చరిత్ర, వేంకటాద్రిపై ఉన్న శ్రీనివాసుని సేవించమని భీష్ముడు 
ధర్మరాజును (డ్రేరేపించుట వర్ణింపబడినవి. శ్రీనివాస భగవానుని లీలలను 
వర్ణించు ప్రసిద్ధమైన స్తుతి శోకము ఈ శేషధర్మము నందే గలదు. 


“మాయావీ పరమానందః త్యక్త్వా వైకుంఠముత్తమమ్‌ । 
స్వామిపుష్కరిణీ తీరే రమయా సహ మోదతే ॥ - 48-14. 


మాయలమారి, ఆనంద స్వరూపుడు అగు శ్రీనివాసుడు శ్రేష్టమైన వైకుంఠమును 
వదలిపెట్టి, వేంకటాచలమున ఉన్న స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో 
విహరించుచున్నాడు. 


వ్యాసమహర్షి రచించిన హరివంశమును ఎర్రాప్రెగ్గడ ఆంధ్రీకరించినాడు. 
ఇందులో వేంకటాచల మాహాత్మ్యము వర్ణించబడలేదు. కాని వరాహావతార 
వృత్తాంతము, శ్రీమన్నారాయణుడు శ్వేత వరాహ రూపమున పాతాళమున 
దిగబడియున్న భూమండలమును ఉద్ధరించుట, ఆ ప్రయత్నములో హిరణ్యాక్ష 
రాక్షసునితో యుద్ధము, హిరణ్యాక్ష సంహారము, భూమిని ఉద్దరించి 
యధాస్థానములో నిలుపుట వర్ణింపబడినవి. 


ముస్తాకందము (గ్రుచ్చి యెత్తు క్రియ నిర్ముద్ర స్ఫుర ద్దంష్టికా 
హస్తాగ్రంబున గ్రుచ్చియెత్తెం బ్రియ మొప్పారంగ గేలీరసా 


త్తం ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


భ్యస్తోదీర్ల జవంబునన్‌ వెడలి యయ్యాశ్చర్య తోయంబునా 
యస్తాధారపథంబుగా నునిచె విశ్వాధారుండద్దారుణిన్‌ 11 
- హరివంశము, ఉత్తర భాగం, 9-1738 


లోకములన్నింటికి ఆధారభూతుడైన శ్రీమన్నారాయణుడు ప్రీతితో పాతాళమున 
దిగబడి బురదలో చిక్కిన ఆవు వలె ఉన్న భూమిని చూచి, శ్వేతవరాహ 
రూపమున తుంగ గడ్డను గ్రుచ్చి యెత్తునట్లుగా బలిష్టమైన ముట్టె అనెడు 
హస్త్వాగ్రముతో ఉద్ధరణ కళానైపుణ్యముతో విలాసముగా, అలవోకగా 
భూమిని ఉద్ధరించి సకల ప్రాణులకు ఆధారముగా - నివాస స్థలముగా ఆ 
విశ్వంభరగా నిలిపెను. 


నారదుడు వ్యాసమహర్షితో వైకుంఠమున పుట్టిన ఆశ్చర్యకరమైన 


వార - 


అదీ 


అధిక మయావిహారి నారాయణుండు 

పుణ్యనిలయుండు వైకుంఠపురము విడిచి 

స్వామి పుష్కరిణీ తీర్ధ సౌధ వీథి 

నువిదతోం గూడి విహరించుచున్న వాండు. - శేషధర్మం, 585-106 
అని వినిపించినాడు. లోకహితము కోరినవాడై 


శతపత్ర మల్లికాచంపక కరవీర 
కుంద మందారాది కుసుమములును 
బంచామృత స్నాన బహువిధ నైవేద్య 
కర్పూర తాంబూల కల్పనములు 
మాధవ గోవింద మధుసూదనాచ్యుత 
కృష్ణాది బహునామ కీర్తనములు 
దండకాష్టక గద్య తారావళలీముఖ 
మహిత ప్రబంధ సమర్పణములు 


నాల్గవ సంపుటం త్తం 


వారి వారికిం దగినట్లు వసుధయెల్ల 

భక్తియుక్తులం బూజింప భద్రలీల 

స్వామి పుష్కరిణీ నామ సరసియందు 

నువిదతోం గూడ మాధవుండున్న వాండు. - శేషధర్మ్శం, 58-118 
తామరపూలు, మల్లెలు, సంపెంగలు, గన్నెరులు, మొల్లలు, మందారాలు 
మొదలగు పుష్పములతో పూజలు, పంచామృత స్నానము (నీరు, పాలు, 
పెరుగు, నెయ్యి, తేనె పంచామృతములు, అనేక విధములైన నైవేద్యములు, 
కర్పూర తాంబూలముల ఏర్పాట్లు, మాధవ, గోవింద, మధుసూదన, అచ్యుత, 
కృష్ణాది అనేక నామములతో కీర్తించుటలు, దందకము, అష్టకము, గద్యము, 
తారావళి మొదలగు కావ్యములను అంకితము చేసి సమర్పించుటలు, 
వారివారికి తగినట్లు యథాశక్తి లోకులందరు భక్తియుక్తులతో పూజించు 
చుండగా స్వామిపుష్కరిణీ తీరమున శ్రీనివాస భగవానుడు లక్ష్మీదేవితో 
కూడ నివసించుచున్నాడు. ఇట్లు శేషధర్మము శ్రీనివాసవైభవాన్ని వర్ణించింది. 


శేషధర్మం అనువాదకులు. (1) తామరపల్లి తిమ్మయ్య (2) వెణుతురు 
పల్లి విశ్వనాథం (3) చదలవాడ సుందరరామశాస్రి (4) యస్‌. శరగోపాలాచారి 
(వచనం) (5) అల్లంరాజు సుబ్రహ్మణ్య కవి (6) నోరి గురులింగశాస్రి 
(వచనం. 


క 


& బ్రహ్మ పురాణం 


వేంకటాచల మాహాత్యములోని 'బ్రహ్మపురాణ భాగం వేంకటాచల 
మాహాత్యాాన్ని వర్ణించినది. ఈ వర్ణన అంతా దుర్వాసమహర్షి దిలీప 
మహారాజుకు బోధించాడు. ఈ పురాణంలో వాయువు ఆదిశేషుల బలా 
బలపరీక్ష శేషుని పరాజయము, శేషుని తపస్సు, విష్ణుదేవుడు శేషాచలమున 
నివసించుటకు అంగీకరించుట, స్వామిపుష్కరిణి తీరమున శ్రీనివాసుడు 
నివసించుటకు కారణము, భగవంతుడు వాయువునకు ప్రధానాంగత్వము 


ర్తీర్తే ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అనుగ్రహించుట, అగస్యమహర్న్షి తపస్సు, శంఖరాజు తపస్సు, శ్రీనివాసుడు 
అవతరించుట, భగవంతుని ఆజ్ఞచే శంఖరాజు వేంకటాద్రిపై ఆలయమును 
నిర్మించుట, స్వామి పుష్కరిణి మొదలగు సప్తతీర్ధముల వర్ణన, తొండమాన్‌ 
రాజు చరిత్ర, తొందమానుడు వేంకటాద్రిపై ఆలయమును పునర్నిర్మించుట, 
స్వామీ శంఖ చక్రములను తొండమానురాజుకు అనుగ్రహించుట, 
వేంకటాద్రిపై వరాహస్వామి ప్రాధాన్యము, స్వామిపుష్మరిణి మధ్యలో నున్న 
యమ, ధనదాది తొమ్మిది తీర్థముల వర్ణన, వేంకటాద్రిపై చేయవలసిన 
దానములు, వాని ఫలములు, విష్ణువర్దనుని వృత్తాంతము, వేంకటాద్రిపై 
దీపారోప మహిమ, వేంకటాచల మాహాత్య గ్రంథ ప్రశంస వివరముగా 
వర్ణింపబడినవి. మనకు లభించిన, ప్రచారములో నున్న బ్రహ్మ పురాణములో 
విష్ణుదేవుని అవతారములు, పూరీజగన్నాథ మాహాత్యము, గోదావరీ 
మాహాత్మ్యము వుదలగునవి వివులముగా వర్ణింపబడినవి. ఆ 
బ్రహ్మపురాణములో వేంకటాచల మాహాత్య వర్ణన లేదు. 


బ్రహ్మోత్తర ఖండము : 


బ్రహ్మపురాణములోని ఉత్తర భాగములో రెండు అధ్యాయములలో 
(50, 51) వేంకటాచల మాహాత్మ్యం వర్ణింపబడింది. వసిష్ట మహర్షి తాను 
రాజ పురోహితుడుగా ఉండుటవలన గల్గిన పాపమును బ్రహ్మను గూర్చి 
తపస్సుచేసి పోగొట్టుకొనుట, సర్వాబద్దుని చరిత్ర, వేంకటాద్రిపై గల ఘఫోణ 
తీర్ధమున స్నానము చేసి వసిష్టమహర్షి పాపరహితుడగుట, సర్వాబద్దుడు 
సర్వసిద్దు దగుట, తుంబురునికి నారదుని శాపము, ఘోణతీర్థ తీరమున 
తుంబురుని తపస్సు, భగవంతుని సాక్షాత్మారము, భగవదనుగ్రహముచెే 
తుంబురునికి శాపవిమోచనము, ఘోణతీర్థమునకు తుంబురు తీర్థమను 
ప్రసిద్ధి గలుగుట వివరముగా వర్ణింపబడినవి. ఈ తీర్ధ్థమునకే ఘోణ, తుంబ, 
ఫల్టుణి, తుంబురు తీర్థమను నామాంతరములు కలిగినవి. 


బ్రహ్మపురాణమును దివాకర్ల రామమూర్తి (వచనం) జనమంచి శేషాద్రి 
శర్మ (పద్యకావ్యం) అనువదించారు. 


నాల్గవ సంపుటం త్తి 


5. ఆదిత్య పురాణము 


అష్టాదశ ఉపపురాణములలో ఆదిత్య పురాణం ఒకటి. ఈ పురాణంలో 
అయిదు అధ్యాయాలలో వేంకటేశ్వర మహిమ, శ్రీనివాస వైభవము, 
విపులంగా వర్ణించబడింది. వాయుదేవుని శిష్యుడగు దేవశర్మ వేంకటాచల 
యాత్ర చేసి, వేంకటేశ్వరుని దర్శించి ఆపాదమస్తకము వర్ణించి, 
భగవదను[గ్రహమును పొంది దారిద్య్ర బాధల నుండి విముక్తుడై సుఖ 
సంపదలను పొందుట రమ్యంగా వర్ణించబడింది. 

ఆదిత్య పురాణంలో దేవశర్మ “శ్రీనివాసం భజే నిశమ్‌” అను 
మకుటములో ఇరవై ఏడు శ్లోకములలో శ్రీనివాస వైభవాన్ని కీర్తించినాడు. 
ఈ శ్లోకముల సంపుటం శ్రీనివాస తారావళి అను పేరును సార్ధకం 
చేసుకున్నది. ఈ తారావళి 


“శ్రీ వేంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్న మఖీష్టదమ్‌ । 

చతుర్ముఖేర తనయం శ్రీనివాసం భజే౭_నిశమ్‌ ॥ 
ఓ వేంకటాచలపతీ! లక్ష్మీనాథా! నీవు భక్తుల అనిష్టములను దొలగించి, 
అభీష్టములను ఇచ్చువాడవు. చతుర్ముఖుడగు బ్రహ్మదేవుడు, వాయుదేవుడు 
నీ కుమారులు. ఓ శ్రీనివాసా! నిన్ను ఎల్లప్పుడు సేవింతును” అను 
శ్లోకముతో ప్రారంభమగుచున్నది. పండ్రెండవ శ్లోకము నుండి ఇరవై ఏడవ 
శ్లోకము వరకు దశావతారస్తుతి కలదు. ఈ తారావళి 


కల్మినం తురగారూఢం కలి కల్మష నాశనమ్‌ । 

కల్యాణదం కలిఘ్నం చ శ్రీనివాసం భజే౭_నిశమ్‌ ॥ 
గుర్రము నెక్కినవాడు, భక్తుల కలిదోషములను హరించువాడు, శుభముల 
నొసంగువాడు, దుష్టుడయిన కలి పురుషుని నాశనము చేయువాడు, కల్కి 
రూపముతో అవతరించునట్టి శ్రీనివాసుని సదా సేవించెదను” అను 
శ్లోకముతో పరిపూర్ణమగుచున్నది. 


40 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఆదిత్య పురాణాంతర్గత వేంకటేశ మాహాత్యమునకు అనువాదమును, 
వ్యాఖ్యానమును ఆర్‌. రామమూర్తిశర్మ చేశారు. ఇది తి.తి. దేవస్థాన ప్రచురణ 
(1997). ఎలకూచి పిన్నయ ప్రభాకరుడు క్రీ.శ. 17 శతాబ్దంలో 
తెనిగించినాడు. 


క 


6. గరుడ పురాణము 


తిరుమల తిరుపతి దేవస్థానం వారు క్రీ.శ. 1885లో ప్రచురించిన 
శ్రీ వేంకటాచల మాహాత్య సంకలన [గ్రంథము (సంస్కృతం, లోని గరుడ 
పురాణ భాగములో ఒక్క అధ్యాయం (అధ్యాయం-63) ఉన్నది. ఇందులో 
వసిష్టమహర్షి వేంకటాచల మాహాత్మ్యమును అరుంధతికి వివరించుట, 
ఆకాశగంగ, పాపనాశన, తుంబురు తీర్థముల ప్రశంస, వసిష్టమహర్షి 
అనుమతి గైకొని అరుంధతి వేంకటాచలయాత్ర చేసి, తుంబురు తీర్ధ తీరమున 
తపస్సు చేయుట, భగవంతుని సాక్షాత్కారము, అరుంధతి కృత భగవన్నుతి. 
శేషాద్రివాసుడగు శ్రీనివాసుడు తుంబురుతీర్థమునకు మహిమను 
అనుగ్రహించుట, ఫాల్టుణ పూర్ణిమనాడు భగవంతుని సాక్షాత్మార దినము 
అగుటచే తుంబురు తీర్థమునకు ఫల్డుణి తీర్ధమనుపేరు ప్రసిద్ధ్యమగుట 
వర్ణింపబడినది. 


యథార్థమునకు గరుడ పురాణములో ఆచారకాండ, ్రేతకాండ 
(మృతాశౌచ దినములలో పఠించు గరుడ పురాణ భాగము. ఈ కాందకు 
ధర్మకాండ అని నామాంతరము కలదు), బ్రహ్మకాండ అను మూడు కాందలు 
గలవు. ఆచార కాండలో 240 అధ్యాయాలు, (డ్రేత (ధర్మ కాండలో 49 
అధ్యాయాలు, బ్రహ్మకాండలో 29 అధ్యాయాలు ఉన్నవి. ఈ బ్రహ్మకాండలో 
2౩ నుండి 2/ వరకు గల అయిదు అధ్యాయాలలో తఉ10 శైకములలో 
వేంకటాచల మాహాత్మ్యము వర్ణింపబడింది. ముందు పేర్కొనిన 63వ 
అధ్యాయము ఇందు కనిపించుట లేదు. ఈ వేంకటాచల మాహాత్యాాన్ని 
శ్రీకృష్ణుడు గరుడునికి వివరించినాడు. శ్రీకృష్ణుని అష్టమహిషులలో ఒకర్తె 


నాల్గవ సంపుటం ర్తీ 


అయిన జాంబవతి తన గురువు అయిన జైగీషవ్య మహర్షి మూలమున 
వేంకటాచలయాత్ర చేసి, శ్రీనివాసుని దర్శించి, కృతార్థురాలయినది. జైగీషవ్య 
మహర్షి వేంకటాద్రి మహిమను, వైభవాన్ని విపులముగా వర్ణించినాడు. 

తీర్ధాటనం పాదచారైః కృతం చేత్‌ 

పూర్ణఫలం ప్రాహురార్వాః ఖగేంద్ర 

పాదత్రాణం వపాదరక్షాం చ కృత్వా 

తీర్ధాటనం పాదహీనం తదాహుః ॥  - గరుడ, 3-28-238 శ్లో! 
తీరయాత్ర పాదచారిగా చేయాలి. అప్పుడే తీర్ణయాత్రా ఫలము సంపూర్ణముగా 
లభించును. పాదరక్షలతో తీర్ధయాత్ర చేసినట్లయితే యాత్రాఫలము 
పాదహీనము (నాల్లవ వంతు తగ్గిపోతుంది) అవుతుంది” అని శ్రీకృష్ణుడు 
గరుడునికి బోధించినాడు. 

కన్యే శ్రుణుత్వం వేంకటాఖ్యాచలస్య 

స్మేరాననే పుణ్య మారోహణే౩_ స్య 

శ్రీగీతాయాః పఠనం చైవ కుర్వ 

న్నారోహణం కురుతే సర్వలోకః 11 - గరుడ, 3-24-1 శ్లో! 


వేంకటాచలము అధిరోహించునప్పుడు భగవద్గీత చదువుతూ ఎక్కుతుంటే 
పుణ్యం అధికమవుతుంది” అని జైగీషవ్య మహర్షి జాంబవతికి ఉపదేశించాడు. 

రమాశ్రయత్వా న్నితరాం సర్వదా 

చేత్యతో హరిః శ్రీనివాసాభిధానః ॥  - గరుడ, 3-24-49 శ్లో 
ఎల్లప్పుడు లక్ష్మీదేవికి (శ్రీ) ఆశ్రయుడగుటచేత విష్ణువుకు శ్రీనివాసు డను 
పేరు గలిగింది”. 

ఈ గరుడపురాణంలోని వేంకటాచలమాహాత్య భాగములో శ్రీనివాసుడు 
'వ్యంకటేశల అని వ్యవహరింప బడినాడు. 

వేతి హ్యుత్తమవాచీ స్యాద్వేతి జ్ఞాన ముదాహృతం 

కకారః సుఖవాచీ స్యాట్టేతి విత్తముదాహృతమ్‌ ॥ 


డ్వీగ్రి ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఈశత్వ మాత్మవాచి స్యాదేవం జ్లేయంతు కన్యకే 1 

పూర్ణజ్ఞానం సుఖం విత్తం వ్యాష్యత్వా ద్వంకటాభిధః ॥ 
వకారము ఉత్తమ వాచకము. ఎకారము జ్ఞాన సూచకము. కకారము 
సుఖవాచి. టకారము సంపదను సూచిస్తుంది. ఈశ ఆత్మవాచకము. ఇట్లు 
పూర్ణజ్ఞానము, ఆనందము, ఐశ్వర్యము గల్లి యుండుటచే భగవంతుడు 
'వ్యంకటేశుడు” అనబడుచున్నాడు. (25-87, 38 శ) మరొక వ్యుత్పత్తిని 
జైగీషవ్య మహర్షి ఇట్లు వివరించినాడు. 

విశిష్ట జ్ఞాన రూపత్వా ద్వేతి ముక్తాః సదా స్కుతాః | 

ముక్తానాం చ సమూహస్తు వ్యంకటేతి ప్రకీర్తితః 

సదాముక్త సమూహానా మీశత్వా ద్వంకటాభిధః 1 (25-41, 42) 
వ్య-విళిష్టజ్ఞానమును పొందిన ముక్తులను తెలియజేస్తుంది. అట్టి ముక్తుల 
సమూహము వ్యంకట మనబడుచున్నది. వ్యంకటమను ముక్తుల 
సమూహమునకు నియామకుడు అగుటచే భగవంతుడు 'వ్యంకటేశుడు” 
అనబడుచున్నాడు. వేంకటాచలపతియగు శ్రీనివాసుడు “'వ్యంకటేశుడు” 
అనబడుటకు మరొక వ్యుత్పత్తిని జైగీషవ్య మహర్షి జాంబవతికి 
బోధించినాడు. 


లింగ దేహ మతో జీవో వ్యంకటేతి సమాహృతః | 
లింగానాం చైవ స్వామిత్వా ద్వంకటేశేతి సంజ్ఞితః 11 
26-41, 42 శ 


లింగ శరీరములోని జీవుడు వ్యంకట మనబడుచున్నాడు. కనుక లింగశరీర 
మందలి జీవులకు (వ్యంకటమునకు) స్వామి యగుటచే శ్రీనివాసభగవానుడు 
'వ్యంకటేశుడు” అని వ్యవహరింపబడుచున్నాడు. 


నాల్గవ సంపుటం త్తం 


మరొక సందర్భంలో “అమృతైశ్వర్య సంయుకో వ్యంకటాద్రిరితి సృృతః 
(26-92 శః!) అమృత, ఐశ్వర్యముల కూడిక యగుటచే ఈ పర్వతం 
వ్యంకటాద్రి అనబడుచున్నదని నిర్వచించినది. గరుడ పురాణంలో జాంబవతి 
శ్రీనివాసుని 

శ్రీ వ్యంకటేశశ్చ నృసింహమూర్తిః 

శ్రీ వరదరాజశ్చ వరాహమూర్తిః 

శ్రీ రంగశాయీ చ అనంతశాయీ 

కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్‌ ॥ 25-47 


శ్రీ వ్యంకటేశుడు, నరసింహుడు, వరదరాజు, వరాహమూర్తి శ్రీరంగనాథుడు, 
విష్ణుదేవుడు (శేషశాయి) నాకు ఈ ఉదయము సుప్రభాతముగా 
చేయుదురుగాక!” అని 14 శ్లోకములలో (25-47-60 శ్లో!) సుప్రభాత 
స్తుతి చేసింది. ఈ పురాణం కూడ 


మాయావీ పరమానందః త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్‌ । 
స్వామిపుష్కరిణీ తీరే రమయా సహ మోదతే ॥ 26-36 శ్లో! 


అని శ్రీనివాసుడు స్వామిపుష్మ్కరిణీ తీరమున వెలయుటను వర్ణించింది. 
ఇట్లు గరుడపురాణం వ్యంకటేశుని మహిమను వర్ణించి, చివరకు “శ్రీనివాసా 
త్పరో దేవో న భూతో న భవిష్యతి” (27-39) (శ్రీనివాసుని కంటె అధికుడైన 
దేవుడు పూర్వము లేడు. రాబోవు కాలములో ఉండడు” అని ఎలుగెత్తి 
చాటింది. గరుడ పురాణంలో స్వామిపుష్కరిణి, పాండవ తీర్థము, పాపనాశన 
తీర్ధము, తుంబురు తీర్ధము, కపిలతీర్ధము, సువర్ణముఖి నది ప్రశంసింపబడినవి. 


గరుడ పురాణమును పింగళి సూరన తెనిగించినాడు. ఈ పురాణం 
అలభ్యము. 


50 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


7. భవిష్యోత్తర పురాణము 


సంస్కృత వేంకటాచల మాహాత్య [గ్రంథములో (1885) భవిష్యోత్తర 
పురాణమున 14 అధ్యాయాలలో శ్రీనివాస వైభవము, వేంకటాచల 
మాహాత్యము విస్తారముగా వర్ణింపబడినవి. అంతేగాక, రహస్యాధ్యాయములో 
(80) భగవంతుని తత్త్వము, ఉపనిషత్తుల సిద్ధాంతమగు వేంకటేశ్వర 
మాహాత్యము భవిష్యోత్తర పురాణ సారాంశముగ, సకల వేదాంత విషయ 
సంగ్రహముగ విసృతంగా వర్ణించబడింది. ఈ అధ్యాయము పార్వతీ 
పరమేశ్వర సంవాద రూపమున వివరించబడింది. 


భవిష్యోత్తర పురాణంలోని వేంకటాచల మాహాత్యాాన్ని శతానందుడు 
జనక మహారాజుకు బోధించాడు. ఇందులో మొదట వేంకటాద్రికి 
కృతయుగంలో వేంకటాచలము, త్రేతాయుగంలో అంజనాచలము, ద్వాపర 
యుగంలో శేషాచలము, కలియుగంలో వేంకటాచలము అను నామధేయములు 
గలుగుటకు కారణమైన కథలు వర్ణింపబడినవి, పిమ్మట శ్రీమన్నారాయణుడు 
భూలోకమున వేంకటాద్రిపై శ్రీనివాసుడుగ వెలయుటకు కారణమైన 
భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట, దాని ఫలితము, లక్ష్మీదేవి 
వైకుంఠమును వీడి కొల్లాపురము చేరుట వివరముగ వర్ణింపబడినవి. 


భవిష్యోత్తర పురాణంలో స్వామిపుష్మరిణి మాహాత్మ్యము, శ్రీనివాసుడు 
పుష్కరిణికి పడమట ఉన్న పెద్దపుట్టలో ప్రవెశించుట, బ్రహ్మ, శివుడు ఆవు, 
దూడల రూపమున చోళరాజు కడ చేరుట, గోరూపమున ఉన్న బ్రహ్మ 
పుట్టలో నున్న శ్రీనివాసునికి క్షీరదానము చేయుట. ఆ దృశ్యమును చూచిన 
గోపాలుడు (శరభయ్య) ఆవును దండించుట, శ్రీనివాసుడు గోవును 
రక్షించుట, గొల్లవాని మృతి, శ్రీనివాసుడు చోళరాజును శపించుట, 
వేంకటాద్రిపై శ్రీనివాస, వరాహస్వాముల కలయిక, వకుళమాలిక సేవ, 
వకుళమాలిక పూర్వజన్మ వృత్తాంతము, ఒకనాడు శ్రీనివాసుడు నారాయణ 


నాల్గవ సంపుటం 51 


వనం వైపు వేటకు వెళ్ళుట మొదలగు వృత్తాంతములు విపులముగా వర్ణింప 
బడినవి. 


పిమ్మట ఆకాశరాజుకు పద్మావతి లభించుట, వసుదానుని జననం, 
పద్మావతి ఉద్యానవన విహారము, పద్నావతి శ్రీనివాసుల సమాగమము, 
వారి సంవాదము, పద్మావతి సఖులు శ్రీనివాసునిపై రాళ్ళు విసరుట, 
శ్రీనివాసుడు రాళ్ళదెబ్బలతో వేంకటాద్రి జేరుట, వకుళమాలిక ఓదార్పు, 
"సేవ, పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము, వకుళమాలిక పెంద్లి రాయబారము, 
ఎరుకత వృత్తాంతము, వకుళమాలిక ధరణీదేవితో సంభాషించుట, పద్మావతీ 
శ్రీనివాసుల వివాహము నిశ్చయింపబడుట, బృహస్పతి వివాహ లగ్నమును 
నిర్ణయించుట, ఆకాశరాజు శ్రీనివాసునకు శుభలేఖ వ్రాయుట, శుకమహర్షి 
శుభలేఖను శ్రీనివాసునికి అందజేయుట, శ్రీనివాసుని ప్రత్యుత్తరము 
సవివరముగా వర్ణింపబడినవి. 


అనంతరం శ్రీనివాసుడు తన వివాహమునకై బ్రహ్మాది దేవతలను 
ఆహ్వానించుట, బ్రహ్మరుద్రాది దేవతలు వేంకటాద్రి జేరుట, కరవీరపురము 
నుండి లక్ష్మీదేవి వచ్చుట, శ్రీనివాసుడు పెండ్లికుమారుడగుట, శ్రీనివాసుడు 
కులదేవతను -- శమీవృక్షమును - ఆరాధించుట, వివాహము కొరకు 
శ్రీనివాసుడు కుబేరుని కడ అప్పుజేయుట, బుణపత్రమును వ్రాయుట, 
ఆహ్వానితులకు విందు, నారాయణ వనమునకు ప్రయాణము, మార్గమధ్యమున 
శ్రీనివాసుడు శుకమహర్షి చేసిన ఆతిథ్యమును స్వీకరించుట, నారాయణవన 
పురప్రవేశము, ఎదురుకోలు, దుర్గాదేవిని (అవణాక్షమ్మను,) పద్మావతీ 
శ్రీనివాసులు పూజించుట, శ్రీనివాసుడు కల్యాణమందపమును జేరుట, 
వివాహవైభవము, అప్పగింతలు, శ్రీనివాసుడు పద్మావతితో వేంకటాద్రికి 
ప్రయాణమగుట, మార్గమధ్యమున అగస్యాశమమున ఆరునెలల పాటు 
నివసించుట, ఆకాశరాజు మరణము, రాజ్యమునకై తొందమానుడు, 
వసుదానుడు కలపించుట, వారి యుద్ధము-సంధి, శ్రీనివాసుడు 


52 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తొండమానుని వేంకటాద్రిపై మందిరమును నిర్మింపుమని ఆదేశించుట, 
భవన నిర్మాణము, తొందమానుని పూర్వజన్మ వృత్తాంతము, శ్రీనివాసుడు 
నూతన భవనమున ప్రవేశించుట, బ్రహ్మదేవుడు మహోత్సవమును 
నిర్వహించుట, మహోత్సవ వైభవము, కూర్మద్విజుని వృత్తాంతము, అస్టి 
సరోవర మాహాత్యము, కుమ్మరి భీముని వృత్తాంతము, కుమ్మరి దంపతులు 
భగవంతుని సాయుజ్యము నందుట, తొందమానుడు మరుజన్మమున 
విష్ణుదేవుని సారూప్యమును పొందుట మొదలగు వృత్తాంతములు 
సవివరముగ వర్ణింపబడినవి. 


జనక మహారాజు వైకుంఠగిరి (వేంకటాద్రి) మాహాత్యమును, 
కలియుగములో దాని చరిత్రమును తెలుపుమని కోరగా శతానందుడు 


కృతే వృషాద్రిం వక్ష్యంతి, త్రేతాయాం అంజనాచలం 
ద్వాపరే శేష శైలేతి కలౌ శ్రీ వేంకటాచలమ్‌ 
నామాని యుగభేదేన శైలస్యాస్య భవంతి హి ॥ 
- భవిష్యోత్తరం, 1-86, 87. 


ఈ పర్వతమును కృతయుగమున వృషాద్రి అని, శ్రేతాయుగమున అంజనాద్రి 
అని, ద్వాపరయుగమున శేషాద్రి అని, కలియుగమున శ్రీవేంకటాచలమని 
యుగముల మార్చు ననుసరించి వ్యవహరించెదరని చెప్పినాడు. (జనక, 
శతానందులు శ్రేతాయుగమున జీవించినారు) భవిష్యోత్తర పురాణము. 


సర్వపాపాని “వేం” ప్రాహుః *కటవి తద్దాహ ఉచ్యతే | 
తస్మాద్వేంకట శైలో£_ యం లోకే విఖ్యాత కీర్తిమాన్‌ ॥ 1-220 
వేం” అనగా సర్వపాపములు. 'కటః అనగా దహింపజేయునది అని అర్ధము. 


కావున ఈ పర్వతము వేంకటాద్రి అని కీర్తిని గడించినది అని వేంకట 
పదమునకు వ్యుత్పత్తిని చెప్పింది. 


నాల్గవ సంపుటం 53 


అరాయి కాణే వికటే గిరిం గచ్చేతి తం విదుః | 
ఏవం వేదమయః సాక్షాత్‌ గిరీంద్రః పన్నగాచలః ॥ 

- భవిష్యోత్తరం, 4-21 
ఐశ్వర్యహీనుడైన, దృష్టిహీనుడైన మోక్షగామిని వేంకటగిరికి వెళ్ళమని 
(శ్రీనివాసుని 'సేవించుమని) బుగ్వేదం (మండలం-10, సూక్తం-155, 
మంత్రము-1) ఉపదేశిస్తున్నది కనుక పర్వతరాజమైన శేషాచలం సాక్షాత్తు 
వేదస్వరూపమని భవిష్యోత్తర పురాణం వర్ణించింది. 


భవిష్యోత్తర పురాణ కర్త పద్మావతీ శ్రీనివాసుల ప్రథమ దర్శనమునకు 
హేతువుగ అడవి యెనుగును ప్రవేశపెట్టినాడు. వేటకై వచ్చిన శ్రీనివాసుడు 
అడవి యేనుగును వెంటాడుచు, పద్మావతి, చెలులు విహరిస్తున్న ఉద్యాన 
వనమునకు చేరినాడు. (భవిష్య. 7-36) ఇట్లు వారి ప్రథమ సమావేశము 
జరిగింది. ఇందుకు మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము నాటకంలో 
నాయికా నాయకులైన శకుంతలా దుష్యంతుల తొలి దర్శనమునకు 
ఉపకరణముగా గండు తుమ్మెదను ప్రయోగించుట, ఆంధ్రకవితా 
పితామహుడు అల్లసాని పెద్దన మనుచరిత్రలో వరూధినీ ప్రవరుల తొలి 
చూపులకు వరూధిని సేవించుచున్న తాంబూలపు వాసనతో వీచిన గాలిని 
(మగువ పొలుపు దెలుపు గాలి) ప్రయోగించుట ప్రేరణగా ఉన్నవి. 


భవిష్యోత్తర పురాణకర్త (అధ్యా: 8,9) పద్మావతీ శ్రీనివాసుల కల్యాణ 
ఘట్టములో ఎరుకత (ధర్మదేవి) పాత్రను ప్రవేశపెట్టి, ఆమె పద్మావతి 
భవిష్యత్తును చెప్పినట్లు వర్ణించినాడు. ఈ సందర్భంలో శ్రీనివాసుడే తన 
వివాహము నెరవేర్చుటకు అనుగుణంగా ఎరుకతగా మారి ధరణీ దేవికి 
సోదె చెప్పినట్లు వర్ణించినాడు. ఇది కురవంజి (కొరవంజి) అను పేరుగల 
యక్షగాన నాటకలక్షణంగా ఉంది. కురవంజి (ఎరుక జాతి స్త్రీ పొత్ర 
ప్రవేశము గల యక్షగానమునకు కురువంజి (కొరవంజి) అనిపేరు. 


ర్‌డ్తీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


దక్షిణ భారతదేశంలో పర్వత ప్రాంత అరణ్యాలలో నివసించు 
ఆటవికులలో కురువజాతి ఒకటి. ఈ కురువజాతి స్రీలకు ఎరుక (సోదె) 
చెప్పడం వృత్తి. వీరికి కొల్లాపురమ్మ (కొల్తాప్రురం మహాలక్షి) కుల దేవత. 
తరిగొండ వెంగమాంబ రచించిన వేంకటాచల మాహాత్యములో ఎరుకత 
(కురవంజి) 'ఆరు కొండలకు మీదైన కొండి ఏడుకొండలు మా కాపురము 
అని చెప్పి 

ఆ కొండ మీద నిక్కము 

మా కాపుర మెపుడు సెలగ,మరి జీవికకై 

లోకుల కెరుకలు చెప్పుచు 

జోకగ బ్రదుకుదుము, నీవు సోదెలడుగు మీ! ర్‌-21 


అని తన వృత్తి ఎరుక చెప్పడం అంటుంది. వృత్తి వాచకమైన ఎరుక పదమే 
వారికి జాతివాచకంగా పరిణమించింది. యక్షగానములందు నాయికా 
నాయకుల వివాహ పూర్వరంగమున కురవంజి (ఎరుకత) పాత్ర ప్రవేశించి, 
నాయకుని గూర్చి విరహవ్యధలో నున్న నాయికకు జోస్యము చెప్పును. 
శుభ సూచనలు కనిపించుచున్నవని చెప్పి నాయకునితో కలియు 
సుముహూర్తము త్వరలోనే రాగలదని చెప్పును. ఈ కురవంజి పాత్ర పద్మావతీ 
శ్రీనివాసులపరిణయ ఘట్టంలో ప్రవేశపెట్టబడింది. కురవజాతి వారు 
నివసించు ఆ యా పర్వత ప్రాంతముల స్ట మాహాత్య కథలలో కురవంజి 
పాత్రకు ప్రాధాన్యము ఏర్పడినది. యక్షగానములో కురవంజి (ఎరుకత) 
వేషము, భాష, సోదె చెప్పు తీరు హాస్యరస స్ఫోరకముగా నుండును. 


భవిష్యోత్తర పురాణములో వివాహ పూర్వరంగములో శ్రీనివాసుడు 
పుణ్యాహవాచనాది వైదిక వివాహాంగ కర్మలు చేసిన అనంతరం 
“పాండవులకు, మాకు శమీ వృక్షమే కులదేవత) అని చెప్పి కులదేవతార్చన 
ఆ శమీవృక్షపూజ - చేసినాడు. నిర్విఘ్నముగా వివాహము నెరవేర్పుమని 


నాల్గవ సంపుటం 55 


శమీవృక్షమును ప్రార్ధించినాడు. (అధ్యా: 11-69-75 శః!) భగవంతుడు 
విశ్వమయుడు. న్థావర, జంగమ ప్రాణులందు అంతర్యామిగా ఉన్నాడు” 
అను విశ్వాసం ప్రతీకాత్మ భావనకు [(ం(౬యిము దారి తీసింది. దీని ఫలితంగా 
ప్రాచీన జాతులు ఒక వృక్షాన్నో జంతువునో కులదేవతగా ఆరాధించినవి. 
వివాహ సందర్భంలో శ్రీనివాసుడు శమీవృక్షాన్ని (జమ్మచెట్టును) కులదేవతగా 
(గం[యి పూజించడం శుభకార్యాలలో "061 చివ్నాన్ని పూజించడమనే 
ప్రాచీన జాతుల సంప్రదాయాన్ని సూచిస్తున్నది. 

భవిష్యోత్తర పురాణంలో వివాహ అధ్యాయానికి (11) ఫల్రుతిని 
శతానందుడు జనకునికి ఇట్లు తెలిపినాడు. 


కోటి కన్యాప్రదానేన యావద్భూమి ప్రదానతః । 
యతృ్ఫలం లభతే దేహీ తత్భృలం శ్రవణాదరాత్‌ ॥ కే1-444 


కోటి కన్యాదానములను చేయుట వలన, భూదానము వలన లభించు ఫలము 
ఈ వివాహాధ్యాయము వినుట వలన లభించును. 


శృణుయా ట్ర్రావయే ద్వాపి సర్వాభీష్ట మవాప్షయాత్‌ ॥ 11-446 
శ్రీనివాస కల్యాణ అధ్యాయమును వినినను, వినిపించినను సకల వాంఛలు 
నెరవేరును. 


శ్రీనివాసుని ఆదేశమును పాటించి, తొండమానుడు వేంకటాద్రిపై 
ఆలయమును నిర్మించి, విమానముపై శ్రీనివాసుని విగ్రహమును 
ప్రతిష్టించినాడు. 

ఆనంద జనకత్వాత్‌ తం ఆనందనిలయం విదుః | 

తత ఆనందనిలయే తొండమాన్‌ నృపనిర్మితే 

విమానాగ్రే శ్రీనివాసో రరాజ భగవాన్‌ హరిః ॥ -13-80 


56 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఆ భవనము ఆనందమును కలిగించునది అగుటచే దానికి ఆనంద 
నిలయము అను పేరు గల్లినది. తొందమానుడు నిర్మించిన ఆనందనిలయ 
విమానముపై శ్రీనివాసుడు విరాజిల్లైెను. 


భవిష్యోత్తర పురాణంలో శ్రీనివాసునకు ప్రప్రథమంగా బ్రహ్మదేవుడు 
చేసిన మహోత్సవం వర్ణించబడింది. (అధ్యా. 14-38-66 శః!) 


తతో౭_ పరేద్యురుషసి ధ్వజారోహ మహోత్సవమ్‌ । 
ఆరభ్యావభృథాంతం చ పుష్పయాగాంత మేవచ 
ఉత్సవం శ్రీనివాసస్య చకార విధివద్విధిః ॥ 114-4డ్కు45. 


అంకురార్పణము చేసిన మరునాడు ప్రాతుకాలమున ధ్వజారోహణ 
ఉత్సవముతో ఆరంభించి అవభృథ న్నానము వరకు, పుష్పయాగాంతము 
శ్రీనివాసుని మహోత్సవమును బ్రహ్మ చేయించెను. ప్రస్తుత కాలంలో శ్రీవారి 
బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణము ఉదయానికి మారుగా సాయంత్రం 
జరుపబడుచున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి పరిపాలనలో నున్న 
ఇతర దేవాలయములలో బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణము ఉదయం 
జరుపబడుచున్నది. బ్రహ్మ చేసిన మహోత్సవములో 


జపద్భి ర్వైదికాన్‌ మంత్రాన్‌ సహితశ్చ ద్విజోత్తమైః | 
చకారావభృథస్నానం భగవానాది పూరుషః ॥ 
స్వామిపుష్కరిణీ తీర్థే సర్వలోకైక పావనే । 
అవతారదినే తస్మిన్‌ నక్షత్రే శ్రవణే ప్రగే ॥ 
- భవిష్యోత్తర, 14-68, 64. 


వేదమంత్రములను జపించుచున్న బ్రాహ్మణోత్తములతో కూడి పవిత్రమైన 
స్వామిపుష్కరిణి తీర్థమున తన అవతార దినమున శ్రవణా నక్షత్రమున 
ఉషుకాలమున ఆదిపురుషుడగు శ్రీనివాస భగవానుడు అవభృథ న్నానము 
(యజ్ఞాంతమున చేయు స్నానము) చేసెనని, భవిష్యోత్తర పురాణము 


నాల్గవ సంపుటం 57 


వర్ణించింది. నాడు శ్రీనివాసుడు స్వయముగా (బ్రహ్మ చేసిన ఉత్సవాంతమున 
స్వామి పుష్కరిణిలో అవభృథ న్నానం చేసినాడు. యజ్ఞకర్త, యజమానుడు 
యజ్ఞము కడపట స్నానము చేయుట సహజము. ప్రస్తుతం జరుగుచున్న 
బ్రహ్మోత్సవాలలో యజమాని యగు మలయప్పస్వామికి (శ్రీవేంకటేశ్వర 
స్వామి ఉత్పవమూర్తి) బదులుగ చక్రస్నానము పేరుతో సుదర్శన చక్రమునకు 
బ్రహ్మోత్సవాంతమున స్వామి పుష్కరిణిలో స్నానము జరుగుచున్నది. ఎంత 
మార్చు! 

తతో౭_పరేద్యురభవత్‌ పుష్పయాగ మహోత్సవః 14-66 
ధ్వజారోహణము జరిగిన మరునాడు వుష్పయాగ మహోత్సవము 
చేయబడింది. ప్రస్తుతం పుష్పయాగము బ్రహ్మోత్సవములలో గాక విడిగా 
కార్తికమాసంలో శ్రవణా నక్ష్మత్రంనాడు ఉత్సవముగ జరుపబడుచున్నది. 

నమః శ్రీ వేంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపిణే 1 

వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 80-157 


అని శ్రీనివాస భగవానునకు మంగళాశాసనముతో భవిష్యోత్తర పురాణ 
పరిశీలనమునకు ముగింపు. 


భవిష్యోత్తర పురాణమందలి వేంకటాచల మాహాత్యమును తరిగొండ 
వెంగమాంబ, తూ.వెం.చూడామణి (వచనం) ఆంధ్రీకరించారు. 


న 
8. పద్మపురాణము 
సంస్కృత వేంకటాచల మాహాత్య గ్రంథములోని పద్మపురాణ భాగములో 
వేంకటాద్రి మహిమ 11 అధ్యాయములలో (24-34) వర్ణించబడియున్నది. 


ఈ పద్మపురాణ భాగములో శుకమహర్షి మేరుపర్వతము నుండి 
వేంకటాచలమునకు వచ్చుట, వేంకటాచల వర్ణన, శుక మహర్షి వేంకటాద్రి 


58 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


యందున్న పుణ్యతీర్థములలో స్నానము చేయుట, కుమారస్వామి వృత్తాంతము, 
కుమారధార మాహాత్యము, పాపనాశన తీర్ధ మహిమ, ఆకాశగంగా మహిమ, 
శుకమహర్షి వేంకటాద్రి నుండి పద్మసరోవరము (నేటి తిరుచానూరు) చేరుట, 
పద్మసరోవర వర్ణన, శుకమహర్షి ఆశ్రమము, శుకమహర్షి తపస్సు చేయుట, 
ఇంద్రుడు శుకమహర్షి తపస్సును భంగము చేయుటకు ప్రయత్నించుట, 
రంభాది అప్సరసలు శుకమహర్షి ఆశ్రమము చేరుట, వారి శృంగార నృత్య 
విలాసాలు, శుకమహర్షి దృఢదీక్షతో తపస్సు చేయుట, శ్రీనివాసుని 
ప్రార్ధించుట, శ్రీనివాసుని కృపచే అప్సరసలు విఫలురై స్వర్గమునకు వెళ్ళుట, 
శ్రీనివాసుడు శుకునికి ముక్తిని ప్రసాదించుట, శుకపుర నిర్మాణము, బలభద్ర 
సహిత కృష్ణుని శుకమహర్షి ప్రతిష్టించుట, శుకమహర్షి వేంకటాద్రి చేరుట, 
స్వామిపుష్మరిణీ వర్ణన, శ్రీనివాసావిర్భావము, శుకమహర్షి శ్రీనివాసుని 
స్తుతించుట, వరాహావతారము, వరాహ విష్ణుమూర్తి పాతాళమున పడియున్న 
భూమిని ఉద్ధరించుట, వరాహ విష్ణువు భూదేవితో శేషాచలమున నివసించుట, 
కిన్నర దంపతుల వృత్తాంతము, వారు దుర్వాసమహర్షి శాపముచే 
వేంకటాద్రిపై కిరాత దంపతులుగా నివసించుట, కిరాతుడు పొలములో 
ట్రియంగు ధాన్యమును (కొర్రలను) పండించుట, పంటపొలంలో వరాహమూర్తి 
ఆగడము, కిరాతుడు తరుమగా వరాహమూర్తి పుట్టలో ప్రవేశించుట. ఆ 
వృత్తాంతమును కిరాతుడు రాజుకు విన్నవించుట, రాజు వేంకటాద్రికి వచ్చి, 
పుట్టను పాలధారతో కరగించుట. వరాహమూర్తి దర్శనము, భగవంతుని 
సందేశము, వరాహమూర్తి దర్శనముచే కిరాత దంపతులకు శాపవిముక్తి, 
రాజు వరాహమూర్తిని ప్రతిష్టించుట వర్ణింపబడినవి. 


పద్మపురాణములో సింహాద్రి పైనున్న నీలకంఠాశ్రమ వర్ణన, రుద్రుడు 
నృసింహమూర్తిని ఆరాధించుట. నీలకంఠాశ్రమ మాహాత్మ్యము, పాందవ 
తీర్థమహిమ, నారాయణాద్రి మాహాత్యము, స్వామిపుష్కరిణి వర్ణన, 
శ్రీనివాసుని దర్శించుటకై బ్రహ్మాది దేవతలు శేషాద్రికి వచ్చుట, శ్రీనివాసుడు 


నాల్గవ సంపుటం 509 


దివ్యవిమానమున ప్రత్యక్షమగుట, బ్రహ్మాది దేవతలు శ్రీనివాసుని స్తుతించుట, 
దేవతలు రాక్షసోపద్రవమును విన్నవించుట, భగవంతుడు దేవతలకు 
అభయమిచ్చుట, భగవంతుని అంతర్జానము, శ్రీనివాసావతార దేశకాల 
నిర్ణయము, పద్మసరోవర మాహాత్యము, భృగుమహర్షి వృత్తాంతము, లక్ష్మీదేవి 
వైకుంఠమును వీడి కొల్లాప్రరము చేరుట. విష్ణుమూర్తి లక్ష్మీదేవి అనుగ్రహము 
కోరి తపస్సు చేయుటకై పద్మసరోవరమును నిర్మించుట, దానికి తూర్పున 
సూర్యనారాయణుని ్రతిష్టించుట, విష్ణుదేవుడు లక్ష్మినుద్దేశించి 12 
సంవత్సరములు తపస్సు చేయుట, తపః ఫలముగా లక్ష్మీదేవి పద్మసరోవరము 
నుండి ఉద్భవించుట, లక్ష్మీదేవి దర్శనార్థము బ్రహ్మాదిదేవతలు మహర్షులు 
పద్మసరోవరమునకు వచ్చుట, లక్ష్మీదేవి విష్ణుదేవుని వరించుట, విష్ణుమూర్తి 
లక్ష్మీదేవిని తన హృదయమున నిలిపికొని శ్రీనివాసుడగుట, నారదాది 
మహర్షులు పద్మసరోవర మహిమను కీర్తించుట, శుకమహర్షి చరిత్ర, ఛాయా 
శుకుని జననము విస్ఫతంగా వర్ణింపబడినవి. పద్మపురాణములోని వేంకటాచల 
మాహాత్య మంతయు దేవ దర్శనుడు దేవలునికి బోధించినాడు. 


పద్మపురాణంలోని కుమారధారా మాహాత్యములో కుమారస్వామి 
కుమారధారా తీర్ధ తీరమున స్నానము చేయుటచే, శక్తి అను ఆయుధమును 
పొందినట్లు వర్ణించబడింది. పరమశివుని పొందుటకై పార్వతి తపస్సు చేసి 
కృతార్థురాలయింది. విష్ణుదేవుడు మహాలక్ష్మిని పొందుటకై తపస్సుచేసి, 
కృతార్జ్ణుడై శ్రీనివాసుడయినాడు. పురుషుడు గృహలక్షిని సంపాదించుటకు 
ఎంత, ఎట్లు కృషి చేయవలెనో? విష్ణుదేవుడు మార్గదర్శకుడైనాడు. తపస్సుచే 
సాధ్యముకాని కార్యములుండునా? 

పద్మపురాణంలో శ్రీనివాసుని గూర్చి తపస్సు చేస్తున్న శుకమహర్షి 
తపస్సును భంగము చేయుటకు వచ్చిన రంభాది అప్సరసలు పల్కిన సూక్తి 
యిట్లున్నది - 


60 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


విద్యానా మార్జనం బాల్యే యౌవనే విషయైషితా, 

వృద్ధత్వే తపసాం వృత్తిః ఇత్యుశంతి మనీషిణః - పద్మ, 25-52 
బాల్యమున విద్యను సంపాదించుట, యౌవనమున భోగములను 
అనుభవించుట, వృద్ధాప్యమున తపస్సు చేయుట మానవుని కర్తవ్యమని 
పండితులు చెప్పుదురు. ఈ సూక్తికి మూలమనదగిన కాళిదాసుని శ్లోకము 
ఇట్లున్నది - 

శైశవే£_భ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణామ్‌ । 

వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజామ్‌ ॥ 

- రఘువంశము, 1-8 
మహాకవి కాళిదాసు రఘు వంశపు రాజుల ఉత్తమ గుణములను వర్ణిస్తూ 
వారు బాల్యమున చదువు నేర్చెడివారు, యెవనమున ఇంద్రియ సుఖములను 
అనుభవించువారు, ముసలితనమున తపస్సు చేసెడివారు (మునివృత్తి) 
అవసాన దశలో యోగాభ్యాసముచే శరీరమును విడిచిపెట్టువారు అని 
వర్ణించినాడు. 

శుక యోగి తపస్సును భంగము చేయుటకు వచ్చిన రంభాది అప్సరసలు 
తాము దేవతా ప్రీలమని, పూజనీయలమని చెప్పుచు ఈ సూక్తిని పలికినారు- 

పూజ్య పూజా విపర్యాసః శ్రేయో హంతీత్యుశంతి హి - పద్మ,25-56 
పూజింపదగిన వారిని పూజింపకుండుట, పూజింపదగని వారిని పూజించుట 
అనర్థ హేతువని పెద్దలు పలుకుదురు. ఇది కాళిదాసు యొక్క 

ప్రతి బధ్నాతి హి శ్రేయః పూజ్యపూజా వ్యతిక్రమః 

- రఘువంశము, 1-79 

అను అర్జాంతరన్యాసమును స్మరింపజేస్తున్నది. 

పద్మపురాణంలో రంభాది అప్సరసల ఆగడములను జూచి పరితపించుచు 
శుకమహర్షి ఇట్లు భావించినాడు. 


నాల్గవ సంపుటం 61 


తితీర్షుం దుస్తరం ఘోరం మహాసంసార సాగరమ్‌ - పద్మ, 25-67 


దాటుటకు శక్యము కాని, భయంకరమైన సంసార సముద్రమును 
దాటగోరు (చున్నాడు) ఈ ప్రయోగము కాళిదాసు రచించిన రఘువంశము 
లోని ప్రవేశికలో తనను గూర్చి చెప్పిన “తితీర్ను ర్పుస్తరం మోహా దుడుపేనాస్మి 
సాగరమ్‌” (1-2) 


అను భావమును తలపింపజేస్తున్నది. ఇట్లు పద్మపురాణం కర్త మహాకవి 
కాళిదాసుని ప్రయోగములకు అనువాద ప్రయోగములు, అనుసరణలు 
చేసియున్నాడు. దీనికి పురాణ కర్తకు మహాకవిపై ఉన్న గౌరవాదరములు 
కారణంగా ఉన్నవి. భవతు, వేంకటాచల మాహాత్యము గల పురాణ 
భాగములు వ్యాసమహర్షి కృతములు కావని స్పష్టమగుచున్నది. 

శ్రీ వేంకటాచల మాహాత్య సంకలన (గ్రంథములోని పద్మపురాణ భాగము 
(11 అధ్యాయాలు) గాక పద్మపురాణం ఉత్తర ఖందడములోని అధ్యాయము 
60లో భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించిన వృత్తాంతము వసిష్ట దిలీప 
సంవాద రూపమున విపులముగా 140 శ్లోకములలో వర్ణించబడింది. 
అధ్యాయం చివర ఫలశ్రుతి చెప్పబడింది. త్రిమూర్తులలో సత్త్వగుణ 
ప్రధానుడగుటచే విష్ణుమూర్తి శ్రేష్టుడని నిర్ణయించింది. శ్రీహరిని పూజించుట 
కర్తవ్యమని, మోక్షప్రదమని ఉపదేశించింది. 


పద్మపురాణమును కామినేని మల్లారెడ్డి, మడికి సింగన్న త్రిపురాన 
తమ్మయదొర, పిశుపాటి చిదంబరశాస్త్రి, వేలూరి శివరామశాస్త్రి 
ఆంధ్రీకరించారు. కల్లూరి వేంకటసుబ్రహృ్మణ్య దీక్షితులు పద్మపురాణమును 
వచనములో తెనిగించారు! ఈ పద్మపురాణ అనువాదములలో భృగుమహర్షి 
త్రిమూర్తులను పరీక్షించిన వృత్తాంతము గలదు. 


క 


62 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ం్ర మార్మందేయ పురాణము 


వేంకటాచల మాహాత్య సంకలన గ్రంథములోని మార్మందేయ పురాణ 
భాగములో అయిదు అధ్యాయములలో (1-5) వేంకటాచల మాహాత్యము 
వర్ణింపబడింది. శౌనకాది మహర్షులకు సూతుడు వేంకటాచల మాహాత్యమును 
బోధించినాడు. 


మార్మందేయ పురాణములో తండ్రి అనుజ్ఞ గైకొని మార్శ్మందేయుడు 
తీర్థయాత్రలకు బయలుదేరుట, గరుత్మంతుడు మార్మండేయునికి వేంకటాచల 
మాహాత్యమును బోధించుట, మార్శ్మండేయుడు అగస్యమహర్షి శిష్యుడు 
శుద్ధుడనువానితో వేంకటాద్రికి వచ్చుట, స్వామిపుష్కరిణీ స్నానం, వరాహ 
స్వామి దర్శనం, శ్రీనివాసుని దర్శించుట, మార్కండేయుడు శ్రీనివాసుని 
స్తుతించుట, శ్రీనివాసుడు మార్శ్మండేయునికి అనవరత భక్తి యుండునట్లు 
వరమిచ్చుట, శుద్దుని వృత్తాంతం, మార్మండేయుడు శుద్దునితో కూడ అగస్త్య 
మహర్షిని దర్శించుట, అగస్వుడు వేంకటాచల వైభవమును వర్ణించుట, 
భగవంతుని దర్శించుటకు బ్రహ్మా రుద్రాది దేవతలు, మహర్షులు 
వేంకటాచలమునకు వచ్చుట, భగవంతుడు అవతరించుట, బ్రహ్మాది దేవతలు 
శ్రీనివాసుని స్తుతించుట, అగస్వుడు స్వామిపుష్మరిణి మహిమను, ఉత్సవ 
వైభవాన్ని వర్ణించుట, కుమారధార మాహాత్యము, కుమారధార యందు 
స్నానము చేయుటచే వృద్దుడు కుమారుడగుట, కుమారస్వామి (స్కందుడు) 
కుమారధారా తీరమున తపస్సు చేయుటచే తారకాసుర సంహారముచే 
గల్గిన బ్రహ్మహత్యాపాపము నశించుట, కుమారస్వామి తపస్సునకు మెచ్చి 
భగవంతుడు సాక్షాత్మరించుట, కుమారస్వామి శ్రీనివాసుని స్తుతించుట, 
కుమారధార తీర్ధస్నాన కాలాది నిర్ణయము, అగస్త్వాది మహర్షులు కుమారధార 
తీర్థమున స్నానము చేయుటకు వేంకటాద్రికి వచ్చుట, వారందరు కుమార 
ధారాతీర్ధమున స్నానము చేసి భగవంతుని స్తుతించుట, శ్రీమన్నారాయణుడు 
ప్రత్యక్షమగుట, మార్మండేయునికి, శుదనికి భగవంతుడు వరములను 
ప్రసాదించుట వర్ణింపబడినవి. 


నాల్గవ సంపుటం 63 


మార్కండేయుడు తీర్ణయాత్ర చేయుటకు తల్లిదండ్రుల అనుమతి 
కోరుచు, తీర్థయాత్ర వలన ప్రయోజనాలను ఇట్లు వర్ణించాడు - 


పుణ్య క్షేత్రాభిగమనే పుణ్యతీర్థావ గాహనే | 
యత్పుణ్యం తత్కులం సర్వం పావయే దితి హి శ్రుతమ్‌ ॥ 
- మార్కండేయ, 1-18 


పుణ్యక్షేత్రములకు వెళ్ళుట, పుణ్యతీర్థములలో మునుగుట వలన కలుగు 
పుణ్యము కులము అంతటిని పవిత్రమొనర్చునని విందుము గదా! 


పుణ్యదేశో వేంకటాద్రేః తుల్యో నైవ మహీతలే । 
స్వామిపుష్కరిణీ తీర్ధ తుల్యం భువి న విద్యతే ॥ 
- మార్కండేయ, 1-86 
“భూలోకమున వేంకటాద్రితో సమానమగు పుణ్యక్షేత్రము కాని, స్వామి 
పుష్కరిణితో సమానమగు తీర్థము కాని లేనే లేదు” అని గరుత్మంతుడు 
మార్శ్మందేయునకు వేంకటాచల మాహాత్యమును ఉపదేశించినాడు. 


శ్రీమహావిష్ణువు శ్వేతవరాహ కల్పాదిలో పాతాళమున నీట మునిగి 
యున్న భూమండలమును ఉద్ధరింప దలచి, శ్వేత వరాహ రూపమును 
ధరించి, హిరణ్యాక్ష రాక్షసుని వధించి, భూమిని యథా స్థితిలో నిల్పినాడు. 
ఆ వరాహ విష్ణుమూర్తి లోకహితము కోరి, భూమిపై నివసింపదలచి, 
వైకుంఠములో ఉన్న తన క్రీడాద్రిని వేంకటమను పర్వతాన్ని గరుడునిచే 
తెప్పించి, సువర్ణముఖీ నది సమీపంలో ఉత్తర దిక్కున నెలకొల్పించినాడు. 
ఈ విషయాన్ని మార్శ్మందడేయ పురాణం - 


వైకుంఠలోకాత్‌ గరుడేన విష్ణోః 
క్రీడాచలో వేంకట నామధేయః । 
ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే 
సంస్టాపితో విష్ణు నివాస హేతోః ॥ 2-67 


64 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అని వర్ణించింది. వరాహ విష్ణుదేవుడు నివసించిన పర్వతం పేరు వేంకటం. 
దానికి అధిపతియైన శ్రీనివాసుడు వేంకటేశుడు అయినాడు. వేంకటేశం 
పేరు జన వ్యవహారంలో వేంకటేశ్వరుడుగా మారి ప్రసిద్దమయింది. “ఓం 
వేంకటేశాయ నమః” అని అష్టాక్షరి మంత్రము. 


మార్మండేయ మహర్షి ప్రప్రథమంగా వేంకటాద్రి తీర్ధయాత్ర చేసి స్వామి 
పుష్కరిణిలో స్నానమాడి వరాహస్వామిని దర్శించినాడు. పిమ్మట 
మార్మందేయుడు శ్రీనివాసుని దర్శించి, స్తుతించు సందర్భంలో 


వినా వేంకటేశం న నాథో న నాథః 
సదా వేంకటేశం స్మరామి స్మరామి । 
హరే! వేంకటేశ! ప్రసీద ప్రసీద 
ప్రియం వేంకటేశ! ప్రయచ్చ ప్రయచ్చ ॥ 
అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ 
ప్రణామేచ్చయా9_౨_ గత్య సేవాం కరోమి । 
సకృత్సేవయా నిత్య 'సేవాఫలం త్వం 
ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో! వేంకటేశ! 
అజ్ఞానినా మయా దోషా నశేషాన్‌ విహితాన్‌ హరే | 
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥ 
- మార్కండేయ, 2-19,20,21 శో! 
“వేంకటేశుడు తప్ప వేరొక ప్రభువు లేడు. ఎల్లప్పుడు వేంకటేశుని 
ధ్యానించుచుండును. ఓ వేంకటేశా! అనుగ్రహింపుము. నా అభీష్టమును 
ప్రసాదించుము. నేను నీ పాద పద్మములకు నమస్మరింపవలెనను కోరికతో 
దూరము నుండి వచ్చి, నీ సేవ చేయుచున్నాను. ఒకమారు చేసిన సేవకే 
నీ నిత్యసేవా ఫలమును అనుగ్రహింపుము. అజ్ఞానినైన నేను చేసిన 


నాల్గవ సంపుటం 65 


దోషములన్నింటిని క్షమింపుము. క్షమింపుము” అని ప్రార్థించినాడు. ఈ 
మూడు శ్లోకములు ప్రతివాది భయంకర అణ్జన్‌ (క్రీ.శ. 1861-1453) 
రచించిన 'వేంకటేశ స్తోత్రము” లో చివరి 9,10,11 శ్లోకములుగా గ్రహించ 
బడినవి. 


మార్మందడేయ పురాణము వేంకటేశ మాహాత్యము యొక్క ఫలుతిని 
ఈ విధంగా చెప్పింది. 

వేంకటేశస్య మాహాత్యం యఃశృణోత్యపి వా సకృత్‌ 1 

సర్వపాప వినిర్ముక్తు సర్వశ్రేయో భవిష్యతి ॥ 5-80 
వేంకటేశ మాహాత్యమును ఒక పర్యాయమైన వినిన వారు సమస్త పాపముల 
నుంది విముక్తులై, సకల శుభములను పొందగలరు. 


కుమారధారికా తీర్థ తీరే పఠతి యస్త్విదమ్‌, 

శృణోతి వా తస్య తస్య సర్వాభీష్ట ప్రదో హరిః. 5-82 
కుమారధారా తీర్ధ తీరమున కూర్చొని వేంకటేశ మాహాత్యమును (వేంకటాచల 
మాహాత్యమును) చదువు వారికి, వినువారికి శ్రీనివాసుడు సకలాభీష్టములను 
అనుగ్రహించును (ఇచ్చును. 


మార్మందేయ పురాణమును మారన, పొన్నతోట బెబళకవి, ఎల్లకర 
నృసింహ కవి (ద్విపదు, మండవచిట్టి కామశాస్త్రి, తిమ్మరాజు లక్ష్మణరావు, 
పర్వతమంత్రి లింగన్న రాచర్ల రామసూర్యనారాయణశాస్త్రి (వచనం), కల్లూరి 
వెంకటసుబ్రహ్మణ్య దీక్షితులు (వచనం) అనువదించినారు. ఈ పురాణములో 
వేంకటాచల మాహాత్యభాగము లేదు. 


66 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


10. బ్రహ్మాండ పురాణము 


శ్రీవేంకటాచల మాహాత్య సంకలన (గ్రంథములోని బ్రహ్మాండపురాణ 
భాగములో 12 అధ్యాయములలో వేంకటాచల మాహాత్మ్యము వర్ణింపబడింది. 
12వ అధ్యాయములో శ్రీవేంకటేశ సహస్ర నామావళిస్తోత్రము వసిష్ట 
నారద సంవాద రూపమున చెప్పబడింది. మొదటి 11 అధ్యాయములలో 
వేంకటాచల మాహాత్యము భృగు నారద సంవాదాత్మకముగ వర్ణించబడింది. 


బ్రహ్మాండ పురాణములో వేంకటాద్రికి అనేక నామములు (20) దాని 
మాహాత్యము, నారదుడు శ్రీమన్నారాయణుని దర్శించుట, భగవంతుడు 
భూలోకమున అవతరింప దలంచుట, నారదుడు సువర్ణముఖీ నదీ తీరము 
భగవంతుని నివాసమునకు అనువైన ప్రదేశముగా తెలుపుట, అక్కడ 
ఆదిశేషుని పర్వత రూపమును ధరింపుమని విష్ణుదేవుడు ఆదేశించుట, 
శేషాచల పర్వత ఆవిర్భావము, శిరోదేశమున శ్రీనివాసుడు నివసించుట, 
వ్యాఘ్రపాదుని వృత్తాంతము, నారాయణుడను విప్రుని వృత్తాంతము, 
నారాయణాద్రి, వృషభాసురుని వృత్తాంతము, వృషభాద్రి, అంజనాదేవి 
వృత్తాంతము, ఆంజనేయుని జననము, అంజనాద్రి, మాధవుని వృత్తాంతము, 
వేంకటాద్రి, చోళరాజు వృత్తాంతము, తొండమానుని జననము, తొండమాన్‌ 
చక్రవర్తికి గోపాలురు వేంకటాద్రియందున్న పుట్టను గూర్చి విన్నవించుట, 
చక్రవర్తికి స్వస్నమున భగవంతుని దర్శనము, శబరుని వృత్తాంతము, 
తొండమానుడు వేంకటాద్రికి వచ్చుట, క్షీరాభిషేకముతో పుట్ట కరిగి, 
శ్రీనివాసుడు సాక్షాత్మరించుట, చక్రవర్తి శ్రీనివాసుని స్తుతించుట, బ్రహ్మ 
శ్రీనివాసునికి మహోత్సవము చేయుట, కృష్ణశర్మ వృత్తాంతము, అస్థిసరోవర 
మాహాత్యము, సింహాదుడను రాక్షసుని వృత్తాంతము, భగవంతుడు 
తొండమాన్‌ చక్రవర్తికి తన పంచాయుధముల నొసంగుట, తొండమానుడు 
చక్రాయుధముతో సింహాదుని సంహరించుట, భగవంతుని ఆదేశమున 
పంచాయుధములు పంచతీర్ధములలో ప్రవేశించుట విస్సతముగా వర్ణింప 
బడినవి. 


నాల్గవ సంపుటం 607 


(బ్రహ్మాండ పురాణములో వేంకటాద్రి 

శ్రీవేంకటగిరిర్నామ క్షేత్రం పుణ్యం మహీతలే । 

సర్వపాప ప్రశమనం సర్వపుణ్య వివర్ధనమ్‌ ॥ 1-18 శ 
“భూలోకమున వేంకటాద్రి అను పేరుగల క్షేత్రము పుణ్యప్రదమైనది. సమస్త 
పాపములను తొలగించునది. సకల పుణ్యములను అభివృద్ధి చేయునది 
అని కీర్తింపబడింది. వేంకటాద్రి, వేంకటేశుని వైభవ విశిష్టతను 


వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, 
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. 1-24 


అని బ్రహ్మాండపురాణంలో కూడ స్తుతింపబడింది. శేషాద్రి పవిత్రమైనది. 
కనుక కాలితో త్రాక్కరాదని ఇట్లు ప్రశంసింపబడింది. 

విష్ణో రపర దేహత్వాత్‌ ఆక్రామన్‌ న పదైగ్గిరిమ్‌ । 

నారాయణాంశ సంభూతః శేషో౭_హి గిరిరూపధృక్‌ | 2-41 
శేషాచలముగా నున్న ఆదిశేషుడు శ్రీమన్నారాయణుని మరియొక శరీరమై 


యుండుటచే ఈ పర్వతమును పాదములతో త్రొక్కరాదు. శ్రీమన్నారాయణుని 
అంశమున జన్మించిన ఆదిశేషుడే యీ పర్వతరూపమును ధరించెను గదా! 


అసూత పుత్రం బలినం ఉదయత్యహిమ త్విషి | 
శావణే మాసి నక్షత్రే శవణే హరి వాసరే ॥ ర్‌-శ3ి 


అంజనాదేవి శ్రావణ మాసమున, శ్రవణా నక్షత్రమున ఉదయించు చున్న 
సూర్యుని కాంతి వంటి కాంతి గలిగిన పరాక్రమవంతుడయిన పుత్రుని 
ప్రసవించెను అని ఆంజనేయుని జననం వర్ణించబడింది. ఆంజనేయుడు 
వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వాభాద్ర నక్షత్రమున జన్మించినట్లు 
అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి రచించిన హనుమత్‌ కథా మంజరిలో గలదు. 


66 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


(బ్రహ్మాండ పురాణంలో వేంకట శబ్దాన్ని 

సర్వపాపాని వేం ప్రాహుః కట స్తద్దాహ ఉచ్యతే । 

సర్వ పాప దహో యస్మాత్‌ వేంకటాచల ఇత్యభూత్‌ ॥ 6-48 
పాపములన్నింటికి వేం) అని పేరు. కటమనగా దహింపజేయునది అని 
అర్ధము. మాధవుని సకల పాపములను దహించివేసినది గావున ఈ 
పర్వతమునకు వేంకటాచలము అను పేరు ప్రసిద్ధ్యమయ్యెను అని 
వేంకటాచలం వ్యుత్పత్తిని వివరించింది. 


(శ్రవణే విష్ణు నక్షత్రే ముహూర్తే తు శుభే తదా 
చక్రం భగవతా?_౭_జ్ఞప్తం స్వామిపుష్కరిణీజలే 
చకారా౭_వభృథ స్నానం మఖే౭_స్మింశ్చ సమాపితే ॥ 9-45,46 


శ్రీనివాసునకు బ్రహ్మ మహోత్సవమును చేసినాడు. ఈ ఉత్సవము యజ్ఞము 
వంటిది. కనుక మహోత్సవము అను యజ్ఞము పూర్తి అయిన పిమ్మట 
భగవంతుని ఆజ్ఞచే చక్రము స్వామి పుష్కరిణీ తీర్థమున అవభృథ స్నానము 
(యజ్ఞాంతమున యజమాని చేయు స్నానము. దీనితో యజ్ఞదీక్ష ముగియును) 
చేసెను” అని బ్రహ్మాండ పురాణము చక్రస్నానమును వర్ణించింది. 


అస్థిసరోవర మాహాత్యమును వెల్లడించు కథలో బ్రహ్మాండ పురాణమున 
బ్రాహ్మణుని పేరు కృష్ణశర్మ అని అతని భార్య పేరు సుధర్శిణి అని (10-5) 
చెప్పబడింది. అయితే వరాహ పురాణం ద్వితీయ భాగమునందలి అస్థి 
సరోవర మాహాత్య కథలో బ్రాహ్మణుని పేరు వీరశర్మ అని, అతని భార్య 
పేరు లక్ష్మి అని (10-54,55) చెప్పబడింది. 

బ్రహ్మాండ పురాణాన్ని కావూరి ఎల్లయ్య కవి, జనమంచి శేషాద్రిశర్మ, 
దివాకర్ల రామమూర్తి (వచనం) అనువదించారు. ఇందులో వేంకటాచల 
మాహాత్యము లేదు. 


నాల్గవ సంపుటం 69 


11. వామన పురాణము 


శ్రీవేంకటాచల మాహాత్య సంకలన (గ్రంథములోని వామన పురాణ 
భాగములో 25 అధ్యాయములలో (20-44) వేంకటాచల మాహాత్యము 
వర్ణించబడింది. వామన పురాణములో ప్రయాగ మాహాత్యము, శంకరుడు 
స్మందునికి బ్రహ్మహత్యా పాపవిముక్తి మార్గమును ఉపదేశించుట, వేంకటాద్రి 
వర్ణన, వేంకటాద్రిపై స్కందుడు తపస్సు చేయుట, శ్రీనివాసావిర్భాము, 
స్కందుడు బ్రహ్మ హత్యాపాతకమునుండి విముక్తుడగుట, ఇంద్రుని 
వృత్తాంతము, విష్వక్సేనుని వృత్తాంతము, చక్రాది సప్తదశ తీర్ధ మాహాత్యము, 
వాయుదేవుడు భగవన్నారాయణుని గూర్చి తపస్సు చేయుట, వాయువు 
భగవంతుని విశ్వరూపమును స్తుతించుట (ఈ స్తోత్రము భగవద్గీత లోని 
భగవంతుని విశ్వరూప వర్ణనకు (అధ్యాయం-11) అనుసరణగా ఉంది) 
భగవంతుడు వాయువునకు స్వసాన్నిధ్యమును అనుగ్రహించుట, అగస్య 
మహర్షి వేంకటాచలం నలువైపులా భగవంతుని అన్వేషించుట, అగస్యాది 
బుషులు వేంకటాద్రి యందలి పుణ్య తీర్థములలో స్నానము చేయుట, 
పంచతీర్ధ మాహాత్యము, స్వామిపుష్మరిణ్యాది పుణ్యతీర్థ మాహాత్యము, 
శంఖరాజు వృత్తాంతము, ఉపరిచర వసువు వృత్తాంతము, భగవంతుని 
దర్శింపగోరి (బ్రహ్మరుద్రాది దేవతలు వేంకటాద్రికి వచ్చుట, భగవంతుని 
ఆవిర్భావము, బ్రహ్మరుద్రాది దేవతలు, అగస్తాది మహర్షులు, శంఖరాజాదులు 
భగవంతుని స్తుతించుట, వారితో భగవంతుని సంభాషణు, భగవన్నారాయణుడు 
బ్రహ్మరుద్రాది దేవతలకు, అగస్యాది మహర్చులకు, శంఖరాజుకు వరములను 
ప్రసాదించుట, భగవంతుని అంతర్జానము, (బ్రహ్మరుద్రాది దేవతలు 
స్వన్థానములకు వెడలుట, దేవజిత్తు మొదలగు రాక్షసులు చేసిన లోకోపద్రవ 
వర్ణన, వారిని సంహరించుటకు విష్వక్సేనుని రాక, విష్వక్సేన రాక్షసుల 
యుద్ధము, విష్వక్సేనుని విజయము ఆతనిని దేవతలు ప్రశంసించుట, స్వామి 
పుష్కరిణీ మాహాత్మ్యము, బ్రహ్మదేవుడు శ్రీనివాసునికి మహోత్సవమును 


7/0 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


నిర్వహించుట మొదలగు వృత్తాంతములు మనోహరముగ, విపులముగ 
వర్ణింపబడినవి. 


వామన పురాణము - 

యచ్చరీరం త్రయో వేదాః యచ్చేష్టా౭_9_. ధర్వణః స్పృతః | 

యదంగాని షడంగాని తస్మై వాగాత్మనే నమః ॥ 
బుగ్వేద, యజుర్వేద, సామవేదము లనెడు మూడు వేదములు (త్రయి) 
శరీరముగా గలవాడు, అథర్వణ వేదము క్రియగా గలవాడు, శిక్ష 
వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అను ఆరు 
వేదాంగములు అవయవములుగా గలవాడు అగు బ్రహ్మకు నమస్మారము 
అని వాగాత్మకమయిన శబ్దబ్రహ్మకు నమస్మరించుటతో ప్రారంభమైంది. 
ఈ పురాణంలో వజ తీర్ధం (శక్రతీర్ధం) వర్ణించు సందర్భంలో శంకరుడు 
పార్వతికి చెప్పిన 

న జాతు కామః కామానా ముపభోగేన శామ్యతి । 

హవిషా కృష్ణవర్తేవ భూయ ఏవాభివర్ధతే ॥ 22-70 
“కోరికలు ఎన్నటికిని అనుభవించుట చేత ఉపశమించవ. నెయ్యి పోసిన 
కొలది అగ్ని ప్రజ్వరిల్లునట్లు, అనుభవించిన కొలది విషయములందు 
కోరికలు అభివృద్ధి యగుచుండును”' అను శ్లోకము మనుస్కృతి 2-94 
నుండి గ్రహింపబడినది. 


వామన పురాణములో భగవన్నారాయణుడు వేంకటాద్రికి గల వివిధ 
నామముల గురించి గరుత్మంతునితో చెప్పుచు 


యుగే యుగే గిరి రయం నామాని వివిధాని వై । 
గమిష్యతి వరాణ్యేవ వరదో౭_యం వృషాచలః ॥ 


కృతే వృషాద్రిం వక్ష్యంతి శ్రేతాయాం గరుడాచలమ్‌ | 
ద్వాపరే శేష శైలంచ వేంకటాద్రిం కలౌయుగే 1 24-105,106 


నాల్గవ సంపుటం /గ్మ 


ఈ వృషాచలము ప్రతియుగమున అనేక నామములను నెను ఒసంగు 
వరముల కారణముగా పొందుచుందడును. కృతయుగమున ఈ పర్వతమునకు 
వృషాద్రి అనియు, త్రేతాయుగమున గరుడాచలమనియు, ద్వాపరయుగమున 
శేషాచలమనియు, కలియుగమున వేంకటాచలమనియు నామములు 
కలుగును అని వివరించినాడు. శ్రీవేంకటాచల మాహాత్య (గ్రంథములోని 
వరాహ పురాణం ద్వితీయ భాగములో యుగభేదము వలన శేషాచలమునకు 
ఏర్పడిన నామములను 


కృతే£_౦జనాద్రిం త్రేతాయాం నారాయణ గిరిం తథా । 
ద్వాపరే సింహశైలంచ కలౌ శ్రీ వేంకటాచలమ్‌ ॥ 1-55 


కృతయుగమున అంజనాద్రి, శ్రేతాయుగమున నారాయణాద్రి, ద్వాపర 
యుగమున సింహాద్రి, కలియుగమున వెంకటాద్రి అని వివరించబడింది. 


భవిష్యోత్తర పురాణ భాగము - 


కృతే వృషాద్రి వక్ష్యంతి త్రేతాయా మంజనా చలమ్‌ । 
ద్వాపరే శేష శైలేతి కలౌ శ్రీ వేంకటాచలమ్‌ ॥ 1-36 


కృతయుగమున వృషాద్రి, శ్రేతాయుగమున అంజనాద్రి, ద్వాపర యుగమున 
శేషాద్రి, కలియుగమున వేంకటాద్రి అనునామములు యుగ భేదములచే 
గల్దినవి అని వివరించింది. ఇతర యుగములలో ఈ పర్వతమునకు ఏర్పడిన 
నామములలో అభిప్రాయ భేదము ఉన్నను, మూడు పురాణములు (వామన, 
వరాహ, భవిష్యోత్తరములు) కలియుగమున వేంకటాద్రి అనుపేరు 
గలిగెననుటలో ఏకాభిప్రాయము గల్గియున్నవి. 


వామనపురాణము వేంకట శబ్దమును 


వేంకారో౭_మృత బీజం తు కట మైశ్వర్యముచ్యతే । 
అమృతైశ్వర్య సంఘత్వా ద్వేంకటాద్రి రితి స్పృతః॥ 24-107 


72 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వేం అను అక్షరము అమృత బీజము, కటమనగా ఐశ్వర్యం అని అర్ధము. 
అమృతైశ్వర్యముల కలయిక యగుటచే ఈ పర్వతము వేంకటాచలం అను 
సార్ధక నామము కల్గియున్నది - అని వివరించింది. బ్రహ్మాండ పురాణము 


సర్వపాపాని వేం ప్రాహుః కటస్తద్దాహ ఉచ్యతే । 

సర్వ పాప దహో యస్మాత్‌ వేంకటాచల ఇత్యభూత్‌ ॥ 6-48 
పాపములన్నింటికి “వేం” అనిపేరు. కట మనగా దహింపజేయుట, సర్వ 
పాపములను దహింపజేయునది కావున శేషాద్రికి వేంకటాద్రి అనుపేరు 
సార్ధకంగా ఉంది అని వేంకటశబ్బాన్ని వివరించింది. 

స్వామిపుష్కరిణి లక్ష్మీనారాయణుల సాన్నిధ్యముచేత పవిత్రమైనదని 
వామన పురాణం 

స్వామితీర్థం మహాపుణ్యం సర్వపాప ప్రణాశనమ్‌ । 

యస్య తీరే జగన్నాథో రమతే రమయా సహ ॥ 30-338 
స్వామిపుష్కరిణి పుణ్యప్రదమైనది. సమస్త పాపములను హరించునది. దీని 
తీరమున శ్రీనివాసుడు లక్ష్మీదేవితో విహరించుచున్నాడు అని వర్ణించింది. 

వామన పురాణంలో కూడ వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రము 
బ్రహ్మాండములో లేదని, వేంకటేశునికి సాటియగు దేవుడు పూర్వము లేడు. 
రాబోవు కాలమున ఉండడు అని (37-41) వేంకటాద్రి, వేంకటేశుని 
లోకోత్తర అతిశయము, అపూర్వ వైభవము ప్రశంసింపబడింది. 

వామన పురాణము శ్రీనివాసుని - 


స ఏవ భగవాన్‌ దేవో ధ్యేయో౭_స్మాభి స్సనాతనః | 
నాన్యో ధ్యేయః పుమాన్‌ యస్మాత్‌ విద్యతే చ న దృశ్యతే 1 27-87 


నాల్గవ సంపుటం "73 


సృష్టి స్థితి లయ కారకుడు, సనాతనుడు, దేవాది దేవుడు అగు నారాయణుడే 
ధ్యానింప తగినవాడు, ఆ దేవునికంటె ధ్వానింప దగిన పురుషోత్తముడు 
లేడు - ఎందును కానరాడు అని స్తుతించింది. 


వామన పురాణము వేంకటాద్రియందున్న పెక్కు పుణ్యతీర్థములను, 
వాటి మాహాత్యములను వర్ణించింది. అట్లే వేంకటాద్రి పాదమూలమునగల 
చక్రతీర్థ (కపిలతీర్థ) మాహాత్యమును వర్ణించింది. వాయుపురాణం 
చక్రతీర్ధానికి నామాంతరంగా కపిల తీర్థమును ప్రశంసించింది. ఇందులో 
చక్రతీర్ధము ప్రాచీన నామమని, కపిలతీర్ధము అర్వాచీనమని శాసనముల 
మూలముగా తెలియుచున్నది. ఈ చక్రతీర్ధమను పేరు రామానుజాచార్యుల 
కాలం నుండి శాసనముల మూలముగా తెలియుచున్నది. శ్రీ గోవిందరాజ 
స్వామి (తిరుపతి) తీర్ధ సేవలన్నియు ఈ తీర్థముననే జరుగుచున్నవి. 
చక్రతీర్థమునకు కపిల తీర్థమను నామాంతరము తి.తి. దేవస్థానం ప్రాచీన 
శాసనములలో లేదు. దీనికి చక్రతీర్థం, సుదర్శన చక్రత్తాళ్వారు తీర్ధము, 
ఆళ్వారు తీర్ధం అను నామాంతరములు శాసనములలో కనిపించుచున్నవి. 
విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు 25-06-1531 (సంఖ్య. 8, సంపుటి. 4 
తి.తి.దే.శాసనములు, 1998) నాడు వేయించిన శిలాశాసనములో ఈ 
తీర్థము “శ్రీ తిరువెంగళనాథ దేవు దివ్యతీర్థం తిరుపతి చక్రతీర్థం” అని 
వర్ణించబడింది. తి.తి.దే. శాసనములలో సంపుటం 4 లోని సంఖ్య. 49, 
తేది 13-07-1535 నాటి శాసనములో, సంఖ్య 169 తేది 20-01-1542 
నాటి శాసనములో, సంపుటం:5 లోని సంఖ్య:34, తేది 19-03-1544 
నాటి శాసనములో, సంఖ్య. 92 తేది 03-06-1547 నాటి శాసనములో 
ఈ తీర్ధం ఆళ్వారు తీర్ధమని వ్యవహరించబడింది. దేవదాసి సెవ్వుసాని 
వేయించిన తేది :80-01-15638 నాటి శాసనం (సంఖ్య. 172 సంపుటి. 5) 
లో కపిలేశ్వర దేవాలయం పేర్కొనబడింది. కాని కపిలతీర్థం పేరు గాని, 
ప్రస్తావన గాని లేదు. 


“/ర్మీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తిరుమల తిరుపతి దేవస్థానముల విచారణ కర్త మహంతు ధర్మదాసు 
చక్రతీర్థమును పునరుద్ధరించి వేయించిన (జి.టి.209) 18-02-1865 
నాటి శాసనములో మొట్టమొదటగా కపిలతీర్థం పేరు కనిపించుచున్నది. 
ఇట్లు క్రీ.శ.19 శతాబ్దం వరకు చారిత్రకముగా కనిపించని కపిలతీర్ధము 
అను పేరు, చక్రతీర్ధమునకు పర్యాయవాచకముగ వామన పురాణంలో 
అధ్యా:23-42, 50, 24-118 శ్లోకములలో ప్రశంసింపబడుటచేత 
శ్రీవేంకటాచల మాహాత్య సంకలన (గ్రంథములోని వామనపురాణ భాగము 
క్రీ.శ. 1865 తర్వాత రచింపబడినదని స్పష్టమగుచున్నది. 


వామన పురాణమును పొన్నతోట బజెబళకవి లింగమకుంట రామకవి, 
ఎలకూచి బాలసరస్వతి, రామావర్సుల కొండయ్యశాస్తి, కల్లూరి వేంకట 
సుబ్రహ్మణ్య దీక్షితులు (వచనం). ఏలూరుపాటి అనంతరామయ్య (వచనం) 
అనువదించినారు. ఈ మూల వామన పురాణములో వేంకటాచల మాహాత్య 
భాగము లేదు. 


12. భాగవతము 


వ్యాస భాగవతములో దశమస్మంధములో ఒక అధ్యాయములో 
(10-89) కలియుగమున విష్ణుదేవుడు శ్రీనివాసునిగా వేంకటాద్రి చేరుటకు 
కారణమైన భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించిన వృత్తాంతము 
వర్ణించబడింది. పోతన భాగవతములో దశమ స్మంధము ఉత్తరభాగములో 
1260 నుండి 1275 వరకు భృగుమహర్షి వృత్తాంతము వర్ణింపబడింది. 
బలరాముని తీరయాత్రను వర్ణించు సందర్భములో “వేంకటాచలంబు 
దర్శించి” (10-ఉత్తర-9. 4. 7 వచనంలో ప్రశంసించబడింది. (సంస్కృత 
భాగవతం 10-79-13 శ్లో). 


నాల్గవ సంపుటం "70 


13. వేంకటాచల మాహాత్య గ్రంథ రచనాకాలము 


స్వయంవ్యక్తమయిన, కలియుగ దైవమైన శ్రీనివాస అర్ప్బావతారమునకు 
పౌరాణిక మూలమును వురాణ ప్రశస్తిని నిరూపించుటకు, పసిండి 
వేంకటత్తు రైవరు అను శ్రీవారి అర్చకస్వామి “ఘనుడగు ప్రాఢమాలకరి 
కమ్మని పువ్వులు గూర్చి దండ గట్టిన క్రియ” పందైండు పురాణములలో 
ఉన్నట్నుగ వేంకటాచలక్షేత్ర, తీర్థ, దైవత మాహాత్యములను వర్ణించి 
అధ్యాయాలను సంగ్రహించి “తిరువేంకట మాహాత్యము అను పేరుతో 
[గ్రంథమును ఘటించినాడు. పసిండి వేంకటత్తు రైవరు శ్రీనివాసుని సన్నిధిలో 
దేవతా ప్రీతికొరకు తిరువేంకట మాహాత్య [గ్రంథమును పారాయణము 
చేయుటకు ఏర్పాటుచేసి క్రీ.శ.27-06-1491 తేదీన శాననం 
వేయించినాడు (సంఖ్య:95 సంపుటం:2 తి.తి. దే. శాసనములు, 1998). 


శ్రీవేంకటాచల మాహాత్య సంకలన (గ్రంథములోని వరాహపురాణం 
ప్రథమ భాగములో ౩4వ అధ్యాయంలో గరుత్మంతుడు వైకుంఠమునుండది 
భూమికి తెచ్చి సువర్ణముఖి నదికి సమీపమున, ఉత్తర దిక్కున నిలిపిన 
శ్రీమన్నారాయణుని క్రీడాద్రియగు వేంకటాద్రిపై భగవంతుని ఉనికిని 
వర్ణించిన సందర్భములో ఆ 


విమానే విమలే దివ్యే కోటిసూర్య సమప్రభే 

రత్నస్తంభ సమోపేత శ్రీ మహామణి మండపే... 

...మధ్యే విమానం పద్మాక్షః శ్రీనివాసః పరాత్పరః 

అతిష్టత్‌ దేవదేవో౭_పి శంఖ చక్ర గదా ధరః ॥ 34-25, 26 శ్లో! 
కోటిసూర్యుల కాంతితో సమానమైన కాంతి గలిగియున్న రత్న స్తంభములచే 


నిర్మింపబడిన మహామణి మండపము (ఘంటామండపము,) గలిగియున్న 
స్వచ్చమైన దివ్యమైన ఆనందనిలయ విమానము నందు పరాత్పరుడగు 


7/6 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


శ్రీనివాసుడు శంఖచక్రగదాధారియై దేవదేవుడై నిలిచి యుండెను” అను 
వర్ణన గలదు. మరొకచోట 


“బహుప్రకాశ సంపన్నం మణిమండప సంయుతమ్‌” 
- వరాహ 42-11 
అను ప్రయోగము గలదు. 


పై వర్ణనలో మహామణిమండప ప్రశంస, ప్రస్తావన గలదు. తిరుమల 
శ్రీవేంకటేశ్వరాలయమున గరుడ మందిరమునకు బంగారు వాకిలికి మధ్య 
ఉన్న ముఖ మండపమునకే మహామణిమండపమని పేరు. ఒకప్పుడు 
బంగారు వాకిలికి ఇరువైపుల జయవిజయుల విగ్రహములకు ప్రక్కన రెండు 
పెద్ద ఘంటలు ఉండేవి. ఈ ఘంటలను స్వామికి నైవేద్యము జరుగు 
సమయములలో (మోగించేవారు. ప్రస్తుతం ఈ రెండు పెద్ద ఘంటలు ఒక 
చోటనే బంగారు వాకిలికి దక్షిణం వైపున ఉన్నవి. 


ఈ ఘంటామందడపము (మహామణి మండపం)ను విజయగనర 
చక్రవర్తి రెండవ దేవరాయలకు మంత్రిగా, రాజప్రతినిధిగా చంద్రగిరిలో 
నివానం ఉన్న అమాత్య శేఖరమల్లన (వూధవదాను) నిర్మించి 
క్రీ.శ. 25-08-1417 తేదీన శ్రీవేంకటేశ్వరస్వామికి సమర్పించి, శాసనం 
వేయించినాడు. (సంఖ్య: 196, సంపుటం: 1, తి.తి. దే. శాసనాలు, 1998). 


ప్రాచీన కాలం నుండి తిరుమల-తిరుపతి ప్రాంతం తెలుగు ప్రజలు 
అధికంగా ఉన్న ప్రాంతము. వైష్ణవ మతం తమిళ దేశం నుండి ఈ ప్రాంతానికి 
వచ్చింది. ఆ మతాన్ని వెంట తీసుకొని వచ్చిన మతాచార్యులు, అర్చకులు, 
భక్తులు తమిళ భాష, దేశీయ ఆచార సంప్రదాయముల ప్రకారం పూజా 
కార్యక్రమాలు, ఉత్సవాలు, ఆలయ పరిపాలన నిర్వహించినారు. క్రీ.శ. 15 వ 
శతాబ్దంలో తిరుమల ఆలయ పరిపాలకులుగ, స్టానత్తారులుగ, జియ్యరులుగ 


నాల్గవ సంపుటం "// 


తమిళ వైష్ణవులు ఉందేవారు. ఆకారణంగా తెలుగు దేశంలోని వైష్ణవ 
ఆలయాలలో తమిళ భాషకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ కారణంగానే 
తి.తి.దేవస్థానముల శాసనములలో 92 శాతం తమిళ వైష్ణవ పరిభాషతో, 
తమిళీకరించిన వ్యక్తుల పేర్లతో, గ్రామనామములతో తమిళభాషలో 
చెక్కబడినాయి. ఈ కారణంగానే తిరుమల దేవాలయ ముఖమండపం రెండు 
పెద్ద ఘంటలు ఉండడంచేత ఘంటామండపమని తెలుగులో, మహామణి 
మండపమని తమిళంలో పిలువబడింది. తమిళభాషలో మణి అంటే ఘంట. 
అందుచేత ఘంటామందడపం మణిమండపం అని పిలువబడింది. అందులోని 
ఘంటలు పెద్దవి అగుటచే ఆ పేరుకు విశేషణం చేరి ' మహామణి మండపం” 
అయింది. దానికి శ్రీ (ఊరు) వాచకం చేరగా 'తిరుమహామణిమండపంి గా 
పిలువబడింది. ఈ పేరే 25-08-1417 నాటి తమిళ శాసనంలో ఉన్నది. 
ఈ మహామణిమండపమే వరాహపురాణంలో వర్ణించబడింది. కనుక 
వేంకటాచల మాహాత్మ్య్య (గ్రంథములో మొట్టమొదటి భాగంగా ఉన్న 
వరాహపురాణం క్రీ.శ. 1417 తర్వాత క్రీ.శ. 1491 లోపల రచింపబడి 
యుండునని స్పష్టమగుచున్నది. 

శాసన, చారిత్రక ఆధారములనుబట్టి వేంకటాచల మహాత్య ప్రశంసగల 
పురాణ భాగములు ఏవియు క్రీ.శ. 15 శతాబ్దికి ముందు రచింపబడియుండ 
లేదని ధ్రువపడుచున్నది. 


(శ్ర 
(2 


దను కావ్యములు 


4.1 ప్రస్తావన కావ్యములు 


ప్రాచీనకాలంలో ఆంధ్రులకు ఇలవేల్పు అహోబలనరసింహస్వామి. 
శ్రీనివాసుడు (వేంకటేశ్వరుడు) కూడ తన వివాహ సందర్భంలో ముందు 
అహోబలనరసింహస్వామికి నివేదన చేసి, పిమ్మట ఆహూతులకు విందు 
చేశాడు. భారతకవిత్రయంలో మూడవ వాడైన ఎర్రన యొక్క తాత ఎరపోత 
సూరికి అహోబల నరసింహస్వామి ఇష్టదైవం. మధ్యకాలంలో భద్రాచలం 
శ్రీరామచంద్రుడు ఆంధ్రుల ఇలవేల్పు అయినాడు. ఆధునిక కాలంలో 
కలియుగదైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని ఆంధ్రులు ఇష్టదైవంగా 
పూజించుచున్నారు. 


శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులయిన ఆంధ్రకవులు కొందరు తమ 
కావ్యాలలో తీర్థయాత్రా వర్ణనలలో వేంకటాచల ప్రశంస, వేంకటేశ్వర స్తుతి 
చేసినారు. ఈ కావ్యములన్నియు 'శ్రీ వేంకటేశ్వర సాహిత్య సర్వస్వము లో 
చేరుతాయి. ఈ అధ్యాయంలో ప్రస్తావ వశమున వేంకటేశ్వరస్వామిని, 
వేంకటాచలమును ప్రస్తుతించిన కావ్యముల పరిశీలన చేయబడుచున్నది. 
ఈ కావ్యములలోని స్తుతులు వేంకటేశ్వరస్వామి మహిమలను, వేంకటాచల 
క్షేత్ర మాహాత్యమును, కవుల భక్తిని వెల్లదించుచున్నవి. 


1. నృసింహ పురాణము - ఎర్రన (క్రీ.శ.14 శతాబ్దం) 


ఆంధ్రమహాభారతంలో అరణ్యపర్వ శేషమును రచించిన ఎర్రన 
ఆపస్తంబసూత్రుడు . శ్రీవత్సగోత్రుడు. శివభక్తుడయిన సూరనార్యునకు, 
పోతమాంబికకు పుత్రుడు. ఎర్రన తాత ఎరపోతసూరికి అహోబలనరసింహ 
స్వామి ఇష్టదైవం. అందువలన ఎర్రన తాతగారి అభీష్టము నెరవేర్చుటకు 
అహోబల నరసింహస్వామి అవతార సంస్తవం చేస్తూ ప్రబంధం రచించాడు. 
ఈ “నరసింహావతారం బను పురాణకథి నృసింహపురాణముగా ప్రసిద్ధ 
మయింది. 


80 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఎర్రన శివభక్తుడు. ఎర్రన గురువు శివార్చనా శీలుడైన శంకరస్వామి. 
ఇతడు ఎర్రనకు 'శంభుదాసుడు' అను లక్షణాభిధేయాన్ని ప్రసాదించాడు. 
ఎర్రన రచించిన నృసింహపురాణంలో అహోబల నరసింహస్వామి ఆ క్షేత్రం 
పైన ఉందే మమకారాన్ని ఇట్లు వెల్లడించినాడు. 


క్షీరాబ్ధి భవనంబు, శ్రీపురుషోత్తమం 
బాది కేశవ మనంతాలయంబు 
శ్రీ కాంచిపురి హరిక్షేత్రంబు మధుర శ్రీ 
ద్వారక, శ్రీరంగ భూరి పదము 
త్రీ కూర్మ సదనంబు సింహాచలంబును 
నాది వరాహ సమాశయంబు 
మాధవాఖ్యంబు గదాధర నిలయంబు 
బదరీవనము, శార్జపాణి గృహము 
[0 


బ్రా 





ఆ. మొదలుగా త్రిలోక విదితంబులగు మహా 
న్థానములును సుజన సంస్తవముల 
నొప్పుంగాని, నా కహోబల తీర్థంబు 
పగిది నధిక వల్లభములు గావు. 
బా నృసింహ పురాణం, 565-169 


పాలకడలి, పురుషోత్తమ క్షేత్రం, కంచి, ద్వారక, శ్రీరంగం, శ్రీకూర్మం, 
సింహాచలం, ఆదివరాహక్షేత్రం (తిరుమల) బదరీవనం మొదలగు ప్రసిద్ధమైన 
పుణ్యక్షేత్రములు నాకు ఆశయములుగ ఉన్నవి. కాని నాకు ఆ 
పుణ్యక్షేత్రములు అహోబలక్షేత్రమువలె మిక్కిలి ప్రీతిని కల్గించేవి కావు. 
అని అహోబల నరసింహుడు బ్రహృ్నదేవునికి తెలిపినాడు. ఇందులో తిరుమల 
(వేంకటాచలం) ఆదివరాహక్షేత్రమని పేర్కొనబడింది. 


శ్వేతవరాహకల్పాదిలో పాతాళము నుండి భూమందలమును ఉద్ధరించి, 
యథాస్థానములో నిలిపిన శ్వేత వరాహ విష్ణుమూర్తి వేంకటాద్రిపై ఆది 


నాల్గవ సంపుటం 81 


వరాహమూర్తిగా నివసించినాడు. అందుచేత వేంకటాద్రి ఆది వరాహక్షేత్రముగా 
పిలువబడింది. ఈ క్షేత్రమునే “ఆది వరాహ సమాశ్రయంబు' అని నృసింహ 
స్వామి పేర్కొన్నాడు. 

మొట్టమొదట తిరుమల క్షేత్రంలో వెలసిన దైవం ఆదివరాహస్వామి. 
అందువల్లనే స్వామికి ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం 
నేటికీ జరుగుచున్నవి. అందువల్లనే తిరుమల “ఆదివరాహక్షేత్ర మని ప్రసిద్ధి 
పొందింది. 


2. సింహగిరి వచనములు : కృష్ణమాచార్యులు 


కృష్ణమాచార్యులు (క్రీ.శ. 1268-1323) సింహాచలం వరాహ 
నరసింహస్వామి భక్తుడు. స్వామిని సంబోధిస్తూ గానయోగ్యమైన 
వచనములను రచించినాడు. వీటికి సింహగిరి వచనములు అనిపేరు. 
కృష్ణమాచార్యులు వచన రచనా భేదములైన గద్య, బిరుదు గద్య, చూర్ణిక, 
వచనము, విన్నపము అను అయిదింటిలో చూర్ణిక, వచనము, విన్నపములను 
రచించినాడు. ఇతడు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని చేత పూజింప 
బదినాడు. కృష్ణమాచార్యులు మొట్టమొదటగా తాను రచించిన సింహగిరి 
వచనములను తామ పత్రములపై చెక్కించి, వాటితో తీర్థయాత్ర చేసి వైష్ణవ 
మత ప్రచారము చేసినాడు. ఇతని వలె తమ రచనలను రాగిరేకులపై 
వ్రాయించారు తాళ్ళపాక కవులు. కృష్ణమాచార్యులు రచించిన సింహగిరి 
వచనములలో 21, 438 వచనములలో వేంకటేశుని ప్రస్తావన ప్రశంసలు 
ఉన్నవి. 


“దేవా! ఈ లోకంబున శేషాచలంబున వెంకట నామధేయుండ వైతివి. 
దేవా! లోకంబులోని ధర్మాధర్మంబులకు బరమ భాగవతోత్తముల పాలికి 
సింహాచలంబున నిలిచితివి (91 వచనం. 


82 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఈ వచనంలో కృష్ణమాచార్యుడు శేషాచలపతి వేంకటేశ్వరునకు, 
సింహాచలాధిపతి నృసింహునకు అభేదాన్ని వర్ణించాడు. కృష్ణమాచార్యుల 
కాలంలో యాత్రికులు శ్రీశైలానికి వెళ్ళి శ్రవులయ్యేవారని, తిరుపతుల దర్శించి 
వైష్ణవులయ్యేవారని, “దేవా! (శ్రీ పర్వతంబునకు బోయి శైవులగుదురు. 
తిరుపతుల జూచి వైెష్ణవ్రలగుదురు” (48 వచనం) అను వచనం మూలంగా 
తెలుస్తున్నది. 

కృష్ణమాచార్యులు తీర్థయాత్రలు చేసి సింహాచలం చేరుతాడు. ఆనాడు 
స్వామి ఆలయం వాకిళ్ళు మూసి ఉంటాయి. కృష్ణమాచార్యులు ఇది 
న్యాయమా! స్వామీ అని బాధపడుతాడు”. శ్రీ యహోబలమును, శ్రీరంగమును, 
వేంకటాచలంబును, కాశీ క్షేత్రంబును, ద్వారకంబును, నయోధ్యంబును, 
శ్రీ పురుషోత్తమును జూచి, దేవా! మీ గృహంబున కరుదెంచిన కవాటంబులు 
మూయ మీకుదగునా? అని వ్యాకులంపడుతాడు. 


క 


8. హరవిలాసము -- శ్రీనాథుడు (1870-1460) 


కవిసార్వభౌముడను బిరుదుగల శ్రీనాథుడు మహాకవి. ఈశ్వరార్చన 
కళాశీలుడు. సరస సాహిత్య చక్రవర్తి, కవితా విద్యాధరుడైన కమల 
నాభామాత్యుని మనుమడు. ఉద్భట ప్రాఢ వివాదంలో విజయనగర ఆస్టాన 
కవిపండితుడు కవిసార్వభౌముడను బిరుదముగల గౌడ డిండిమభట్టు 
(అరుణగిరినాథుదు) ను ఓదించి శ్రీనాథుడు కవిసార్వభౌముడను బీరుదమును 
గైకొన్నాడు. శ్రీనాథుడు ప్రాఢ దేవరాయలచేత కనకాభిషేక గౌరవాన్ని 
పొందాడు. 


శ్రీనాథుడు శృంగారనైషధము, హరవిలాసము, భీమఖండము, 
కాశీఖండము, శివరాత్రి మాహాత్యము, పలనాటి వీరచరిత్ర (ద్విపద) మున్నగు 


నాల్గవ సంపుటం 83 


కావ్యములను రచించినాడు. శ్రీనాథుడు హరవిలాసమను స్వతంత్ర 
కావ్యమును రచించి బాల్యసఖుడైన అవచి తిప్పయ్య సెట్టికి అంకితమిచ్చాడు. 
హరవిలాసములో వేంకటాచల ప్రస్తావన గలదు. 


అర్ధరాత్రంబున నల్లాడ నాథుండు 

దానె యెవ్వనికిం గైదండ యిచ్చె 
బదకంపుం బచ్చను బైవేయ వచ్చిన 

దనుజారి నిల్బె నెవ్వని నిజంబు 
అలిగిపోయిన వేంకటాచలంబున కేగి 

కొనివచ్చె నెవ్వని కుధర ధరుండు 
వైకుంఠనాథుందెవ్వని సేవకును మెచ్చి 

యాత్మ సత్కార కల్యాణ మొసంగె 
నతండు భాగవతోత్తముం దడతండు శుద్దుం 
డతండు వైరాగ్య సంపన్నుం డతండు ఘనుండు 
పరమ వైష్ణవ సభ నుతింపంగం దగండె 
కాంచినగరి కుటుంబి శ్రీ కంచినంబి.  - హరవిలాసం, 1-14 


ఈ పద్యంలో క్రీర్తింపబడిన భాగవతోత్తముడు తిరుకంచినంబి. అవచి 
తిప్పయశెట్టికి పూర్వికుడు. భగవద్రామానుజాచార్యులకు గురువు. శ్రీ కంచి 
నంవి (కాంచీ పూర్చులు, కంచి వరదరాజుల భక్తుడు. ఆంతరంగికుడు. 
ఒకప్పుడు నంబి వరదరాజుల మీద అలిగి వేంకటాచల క్షేత్రాన్ని చేరినాడు. 
కంచి వరదరాజస్వామి తిరుకంచినంబి అలుకను దీర్చి కంచి నగరమునకు 
తీసుకొని వచ్చినాడు. 








4 కాశీఖండము - శ్రీనాథుడు 


శ్రీనాథుడు భారద్వాజగోత్రుడు. ఆపస్తంబ సూత్రుడు. విద్యారాజీవ 
భవుడైన మారయకు, భీమాంబకు పుత్రుడు. శ్రీనాథుడు “ప్రాయమెంతయు 


రత ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


మిగుల గై వ్రాలకుండ కాశికాఖండ మను మహాగ్రంథమేను దెనుగు జేసెదొ- 
నని చెప్పినాడు. కాశీఖండములో రెండు సందర్భములలో వేంకటాద్రి 
ప్రస్తావన ఉన్నది. నారదుడు తీర్థయాత్ర చేస్తూ వింధ్యపర్వతం చేరినాడు. 
వింధ్య పర్వతుడు తనకు సుమేరు శైలముతో గల ఆధిపత్య కలహము 
నారుదునితో చెప్పినాడు. అందుకు నారదుడు “శ్రీశైల వేంకటాహోబల 
శోణాద్రి సాలగ్రామాది పర్వతంబులు మహానుభావంబున మీ యిద్దర కంటె 
నధికంబులు. మీ గర్వాలాపంబులు విని యోర్వవచ్చునే? మిమ్ము నేమన 
వచ్చును?” (11-105) అని 'హెచ్చుకుందాడ నేరక వింధ్యపర్వతుణ్సి 
మందలించినాడు. వేంకటాచలము స్మాందపురాణ రచనా కాలమునకే 
మహాపుణ్య క్షేతములలో ఒకటిగా భారతీయులచే పరిగణింపబడింది. అయితే 
శ్రీనాథుడు వేంకటాద్రి తీర్థయాత్ర చేసినట్లుగా ఆధారం లేదు. 


బ్రహ్మదేవుడు దివోదాసుని కాశీనగరము రాజధానిగా సాగరవేష్టిత 
భూమండలమునకు చక్రవర్తిగా పట్టాభిషేకము చేసి బ్రహ్మలోకమునకు 
వెళ్ళినాడు. పిమ్మట దివోదాసుడు ధరణిలో నుండక దేవతలు స్వర్గమునకు 
వెళ్ళాలని, సర్పములు పాతాళమునకు వెళ్ళాలని, భూతములు ఇష్టమైన 
చోటికి వెళ్ళాలని ఆదేశించాడు. అంతట “దివోదాస దాసులు కాశీ శ్రీశైల 
కుంభకోణ శోణార్మ పుండరీక పుర పాండురంగ మహాకాళీ కాళహస్తి 
కాంచీ వేంకట శ్రీరంగవల్మీక రామేశ్వరాది దివ్యన్థానంబుల ఘంటాపథంబుల 
ఘంటా డిండిమ ధ్వనుల తోడం గూడం జాటినారు”. - కాశీఖండం, 
5-275 వచనం. 


శ్రీనాథుడు దేశాభిమానం గల జాతీయ కవి. దివోదాసుని ఆనతి 
ప్రకారం పెద్ద దేవతలందరు భూమిని విడిచి స్వర్గమునకు వెళ్ళగా, కుంటి 
కుదుపులైన చిన్నదేవతలు దివోదాసుని సేవకులై నిలిచి పోయారంటూ 
శ్రీనాథుడు “త్యజింపంగ వచ్చునె జన్మదేశములొ” (56-291) అని ప్రకటించాడు. 


క 


నాల్గవ సంపుటం 85 


5. ఆంధ్రమహాభాగవతము - బమ్మెర పోతన 


సహజ పాండిత్యుడని బిరుదు గల్గిన బమ్మెర పోతన “'శ్రీకైవల్యపదంబు 
జేరుటి ను కావ్యప్రయోజనంగా ఆశించి, ఆంధ్రమహాభాగవతమును 
రచించినాడు. భక్తపోతన (క్రీశ. 15 శతాబ్దం, తల్లిదండ్రులు లక్క్మమాంబ, 
కేసనలు. 


సహజకవి పోతన భాగవతంలో ప్రధానంగా శ్రీకృష్ణుని లీలలను, 
మహిమలను వర్ణించాడు. అయితే భాగవతాన్ని తన ఇష్టదైవమైన 
శ్రీరామచంద్రునకు అంకితమిచ్చినాడు. కలియుగదైవమైన వేంకటేశ్వరుని 
(శ్రీనివాసుని) అవతారమునకు కారణమైన భృగుమహర్షి త్రిమూర్తులను 
పరీక్షించిన వృత్తాంతమును భాగవతంలో, దశమ స్మంధములో, ఉత్తర 
భాగములో 1261-1275 పద్మముల వరకు పోతన వర్ణించినాడు. ఈ 
భృగు మహర్షి వృత్తాంతం సంస్కృత భాగవతంలో దశమస్మంధములో 89 
అధ్యాయంలో వర్ణింపబడింది. 


మహాకవి పోతన భాగవతంలో దశమ స్కంధంలో ఉత్తర భాగములో 
బలరాముని తీర్థయాత్రలను వర్ణిస్తూ “దేవీ పంపా సరస్సుల జూచి, భీమనది 
కేగి యందు కుమారస్వామిని దర్శించి, శ్రీశ్రైలంబునకు జని, వేంకటాచలంబు 
దర్శించి, కామకోటి శక్తిని నిరీక్షించి, కాంచీపురంబు గాంచి, కావేరికిం 
జని, యమ్మహావాహిని నవగాహనంబు సేసి” (947 వచనం) (సంస్కృత 
భాగవతం 10-79-198 శ్లోకం) అని బలరాముడు వేంకటాచలమును 
దర్శించినట్లుగా తెలిపినాడు. ఆ కాలంలో భక్తులు వేంకటాచల పర్వతమునే 
భగవంతుని స్వరూపంగా భావించి, పూజించినారు. 


భాగవతం, పంచమ స్కృంధములో పోతన భారతదేశమునకు గల పుణ్య 
వైలంబులను వర్ణిస్తూ “మలయ పర్వతమును, మంగళ ప్రస్థమును, 
మైనాకంబును, ద్రికూటంబును, బుషభ పర్వతంబును, గూటరమును, 


86 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


గోల్లమును, సహ్య పర్వతంబును, వేదగిరియును, బుపష్యమూక పర్వతమును, 
శ్రీశైలంబును, వేంకటాద్రియును, మహేంద్రంబును, వారి ధరంబును, 
వింధ్య పర్వతంబును... (54 వచనం) (సంస్కృత భాగవతం, 5-19-16 
శ్వ అని వేంకటాచల పర్వతమును పుణ్యపర్వతములలో ఒకటిగా 
పేర్కొన్నాడు. 

ఇట్లు సంస్కృత, ఆంధ్ర భాగవతములలో వేంకటాద్రి పుణ్యశైలముగా, 
భగవంతుని స్వరూపముగా వర్ణించబడింది. 


క 


6. విక్రమార్మ చరిత్రము - జక్కన 


చక్కని కవిత్వమునకు పేరొందిన జక్కన కవి (క్రీశ. 15 శతాబ్దం, 
విక్రమార్మ చరిత్రము అను కథా కావ్యమును రచించాడు. ఇతని తండ్రి 
అన్నయామాత్యుడు తల్లి అక్కమాంబ. జక్కన విక్రమార్మ చరిత్రమును సిద్ధన 
మంత్రికి అంకితమిచ్చాడు. 


విక్రమార్మ చరిత్రములోని ద్వితీయాశ్వాసములో పురందరుని 

తీరయాత్రను వర్షించు సందర్భములో అతడు సిద్దపట్టణమున నున్న 
థి ౯9 టి ల 

సిద్ధేశ్వరుని దర్శించిన తర్వాత *... దక్షిణ కైలాసంబనం బ్రశస్తి వహించిన 
కాళహస్తి మహాన్ధానంబును, ననంతభోగి కటకోత్కటకంబగు వేంకటా 
చలంబును, సర్వలోక లోచన సముత్సేధ సౌధ గోపురం బగు కాంచీ 
పురంబును, ననవరతపరిస్ఫుట కావేరీ సముత్సంగంబగు శ్రీరంగంబును...” 
దర్శించినాడు. (2-217 వచనం, 


ఇట్లు జక్కన కవి ఆదిశేషుని పడగలే పర్వత శిఖరములుగ, నెత్తములుగా 
ఏర్పడిన శేషాచల (వేంకటాచల) మును ప్రస్తుతించినాడు. 


క 


నాల్గవ సంపుటం 87 


7. జైమిని భారతము - పిల్లలమర్రి పినవీరభద్రుడు 


“వాణి నా రాణి” అని ప్రతిన చేసిన విద్వత్శవి పిల్లలమర్రి పినవీరభద్రుడు 
(క్రీ.శ. 15 శతాబ్దం) సంస్కృతము నుండి జైమిని భారతాన్ని అనువదించి, 
విజయనగర ప్రభువైన సాళువ నరసింహరాయలకు (క్రీ.శ. 1467-1480) 
అంకితమిచ్చినాడు. వ్యాసభారతములోని అశ్వమేధపర్వమందలి కథయే 
జైమిని భారతములోని ఇతివృత్తము. దీనిలో శ్రీకృష్ణుని మహిమలు విశేషముగ 
వర్ణించబడినవి. 


పినవీరభద్రుడు జైమిని భారతములో కృతిపతి అయిన సాళువ 
నరసింహారాయలను “*జ్రీ వేంకటాద్రినాథ దయా వర్ధిత రాజ్య” - (5-1) 
అని సంబోధించి, వేంకటనాథుని దయవలన అభివృద్ధి చెందిన రాజ్యము 
గలవాడని నరసింహరాయలను సంబోధించినాడు. దీనివలన వేంకటేశ్వరుని 
మహిమ, నరసింహరాయల భక్తి వెల్లడియగుచున్నది. 


మరొకచోట, జైమిని భారతములో - “కాంచీ వేంకట కాళహస్తి నగరీ 
కల్యాణ సౌధాంచల ప్రాంచచ్చాసన సాళ్వ శంకిత శశ ప్రాలేయరుజ్మండలా” 
(565-288) అని నరసింహరాయలను పినవీరభద్రుడు సంబోధించినాడు. 


క 


తి. పంచతంత్రము - దూబగుంట నారాయణ కవి 


తెలుగుభాషలో లభిస్తున్న మొట్టమొదటి సంపూర్ణ “పంచతంత్రము” 
పద్యకావ్యాన్ని రచించిన కవి దూబగుంట నారాయణ కవి (నారయ) 
(క్రీశ. 15 శతాబ్దం). పంచతంత్రము ప్రపంచ కథా వాజ్మయాన్ని ప్రభావితం 
చేసిన భారతీయ కథాసంపుటి. ప్రధానమైన ప్రపంచ భాషలన్నింటిలోకి 
విష్ణుశర్మ (క్రీశ.8 శతాబ్దం, సంస్కృతంలో రచించిన పంచతంత్రము 
అనువాదం పొందింది. దూబగుంట నారాయణ కవి తన పంచతంత్ర 


88 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


పద్యకావ్యాన్ని ఉదయగిరి రాజు బసవరాజుకు అంకితమిచ్చాడు. నాగమాంబ, 
బ్రహ్మయ మంత్రి నారాయణ కవికి తల్లిదండ్రులు. ఇతడు దూబగుంట 
పురశాసనుడుగా పనిచేశాడు. 


దూబగుంట నారాయణకవి పంచతంత్రమునకు కృతిపతి అయిన 


బసవరాజును 
లయగ్రాహి. 


కింకర జనాంబురుహ పంకరుహ మిత్ర 

రిపు పంకరుహ రాజి హరిణాంక నిభ మూర్తీ 

శంకర మనోజ్ఞ కరకంకణ వచో విభవ 

వేంకట గిరీశ కరుణాంకురిత భాగ్యా! = ర్‌-ళలి 


అని కీర్తించాడు. వేంకటేశ్వర స్వామి దయచేత కలిగిన భాగ్యము గలవాడా! 
అని భావము. 


పంచతంత్ర కృతిభర్త బసవరాజు యొక్క తండ్రి తమ్మభూపాలుడు 
(ఉదయగిరి దుర్గాధిపతి) 15-10-1467న తిరుమల దర్శించి, స్వామిని 
సేవించినాడు. శాసన సంఖ్య 2-27, తి.తి.దే.శాసనములు, 1998. 


క 


9. ఒంటిమిట్ట రఘువీర శతకము- అయ్యలరాజు త్రిపురాంతకుడు 


“రఘువీరా! జానకీ నాయకా!” అను మకుటముతో అయ్యలరాజు 
త్రిపురాంతకుడు (క్రీ.శ. 15 శతాబ్దం) ఒక శతకం రచించాడు. ఈ 
రఘువీరుడు కడప నగర సమీపమున నున్న ఒంటిమిట్టలో వెలసియున్న 
దైవం. కనుక ఈ శతకం “ఒంటిమిట్ట రఘువీర శతకం” అని ప్రసిద్ధిని 
పొందింది. 


నాల్గవ సంపుటం 89 


అయ్యలరాజు త్రిపురాంతకుడు శతకం లోని 87 పద్యంలో “దావుల్‌ 
మర్ష్యుల కెల్ల గల్గుటలు నిస్సందేహముల్‌, దేహముల్‌ చేవల్డల్లిన నాడె, శ్రీగిరి 
గయా శ్రీవేంకటాహోబిల గ్రావ ప్రాంతములందుం జేరవలె - 


“మానవులకు మరణం అనివార్యం. కనుక శరీరంలో చేవ ఉన్నప్పుడె 
పుణ్యక్షేత్రాలు దర్శించాలి? అని బోధిస్తున్నాడు. 

త్రిపురాంతకుడు వైష్ణవ క్షేత్రములలో - 108 దివ్యతిరుపతులలో - 
ఆంధ్రదేశములో నున్న తిరుమలను, అహోబిలాన్ని పేర్కొన్నాడు. 


10. మనుచరిత్ర - అల్లసానిపెద్దన 


ఆంధ్రసాహిత్యములో ప్రబంధశాఖకు ఆద్యుడు మార్గదర్శి అయిన 
అల్లసాని పెద్దన “స్వారోచిష మనుసంభవము” అను ప్రబంధాన్ని రచించి 
శ్రీకృష్ణదేవరాయలకు (క్రీ.శ. 1509-1530) అంకిత మిచ్చాడు. అల్లసాని 
పెద్దన “ఆంధ్రకవితా పితామహ” బిరుదముతో గౌరవింపబడినాడు. ఈ 
ప్రబంధం “మనుచరిత్ర” అను సంక్షిప్త నామముతో ప్రసిద్ధమైంది. పెద్దన 
కావ్యరచన “అల్లసాని వాని అల్లిక జిగిబిగి” అని క్రీర్తించబడింది. విజయనగర 
చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల భువనవిజయమను సభలో కొలువు దీరిన 
అష్టదిగ్గజ కవులలో మొదటివాడు అల్లసాని పెద్దన. 

అల్లసాని పెద్దన మనుచరిత్రలో కృతిపతి అయిన శ్రీకృష్ణదేవరాయలను 

కరుణాకర వేంకట విభు 

చరణ స్మరణ ప్రసంగ సంగతి మతి కీ 

శ్వర నరసింహ మహీ భృ 

ద్వర నందన కృష్ణరాయ ధరణీపతికిన్‌ 1-డ్ష7 





00 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అని- శ్రీవేంకటేశ పదప 
ద్మావేశిత సదయ హృదయ! అని (3-1) లో ప్రస్తుతించినాడు”. 


భోగీంద్ర శయాన పురుష పూజా ప్రవణా! (56-106) అని కీర్తించినాడు. 
రాయలకు వేంకటేశ్వరస్వామి పై గల అనన్యభక్తిని ప్రకటించినాడు. 


క 


11. వారిజాతాపహరణము - నంది తిమ్మన 


నంది తిమ్మన కౌశికగోత్రుడు. ఆపస్తంబ సూత్రుడు. తిమ్మాంబ, 
నందిసింగయ తల్లిదండ్రులు. నంది తిమ్మన శ్రీకృష్ణదేవరాయల వారి 
అష్టదిగ్గజ కవులలో రెండవవాడు. ఇతడు పారిజాతాపహరణము అను 
ప్రబంధాన్ని రచించి రాయలకు అంకితమిచ్చాడు. ఈ కావ్యంలో అపూర్వంగా 
ముక్కును వర్ణించడం చేత నంది తిమ్మన ముక్కు తిమ్మనగా ప్రసిద్ధ 
దయినాడు. ఇతని కవిత్వము “ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అని 
ప్రసిద్ధమైంది. 

నంది తిమ్మన పారిజాతాపహరణం కృత్యాదిలో ఆ 


శ్రీమదికింబ్రియం బెసంగం జేర్చిన యుయ్యెల లీల వైజయం 

తీ మిళితాచ్భకౌస్తుభము నిద్దపుంగాంతి దనర్చి యాత్మ వ 

క్షోమణి వేది ంబొల్ప్బెసంగం జూడ్ముల పండువుసేయు వేంకట 

స్వామి కృతార్ణుంజేయు నరసక్షితినాథుని కృష్ణరాయనిన్‌! _ 1-1 
అని వేంకటేశ్వరస్వామిని ప్రశంసించినాడు. మరొక చోట కృష్ణదేవ 
రాయలను “శ్రీవేంకటగిరి వల్లభ సేవా పరతంత్ర హృదయ!...” 4-1 అని 
కీర్తించినాడు. 


నాల్గవ సంపుటం ౮] 


12, రామాభ్యుదయం - అయ్యలరాజు రామభద్రుడు 


విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారి అష్టదిగ్గజ కవులలో 
అయ్యలరాజు రామభద్రుడు ఒకడు. ఇతడు రామాభ్యుదయము అను 
కావ్యమును రచించి గొబ్బూరి నరసరాజు (క్రీ.శ. 1550-70) కు అంకిత 
మిచ్చాడు. రామభద్రుని జన్మస్థలం ఒంటిమిట్ట. ముందు పేర్కొనబడిన 
అయ్యలరాజు త్రిపురాంతకుడు రామభద్రునికి పూర్వీకుడు. రామభద్రుడు 
రామాభ్యుదయం కృత్యాదిలో ఇష్టదేవతా ప్రార్ధనలో వేంకటాచలపతిని ఇట్లు 
ప్రార్ధించినాడు. 


శ్రీరామా కుచహార నాయకమణిత్రీం జేయుసాకార శృం 
గారంబై తగు మచ్చ వక్షమున భూకాంతనస్థితిన్‌ దెల్పసౌ 
ఖ్యారూఢి న్విలసిల్లు వేంకటనగాధ్యక్షుండు రక్షించు గొ 
బ్బూరీ తిమ్మనృపాల సింహు నరసింహోర్వీశ చూడామణీిన్‌ ॥ - 1-1 


క 


13. రాజశేఖర చరిత్రము - మాదయగారి మల్లన 


శ్రీకృష్ణదేవరాయల వారి అష్టదిగ్గజ కవులలో మాదయగారి మల్లన 
ఒకడు. ఇతడు రాజశేఖర చరిత్రము అను కావ్యమును రచించి నాదెండ్ల 
అప్పమంత్రికి అంకితమిచ్చాడు. నాదెండ్ల అప్పమంత్రి శ్రీకృష్ణదేవరాయల 
ప్రధానమంత్రి తిమ్మరుసుకు మేనల్లుడు. క్రీ.శ. 1516-25 ప్రాంతంలో 
అప్పమంత్రి వినుకొండ, గుత్తిసీమలకు పరిపాలకుడుగా ఉన్నాడు. 


మల్లన రాజశేఖరచరిత్రము కృత్యాదిలో ఆ 


శ్రీవక్షోరుహ శాతకుంభ కలశ శ్రీవిభ్రమా పాదన 
ప్రావీణ్య స్థితి మించు వేంకటగిరి గ్రావ ద్వయాగ్రంబునం 


౮02 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


దావిర్భూత జనానురాగమునం బ్రత్యక్షాకృతిం బొల్బు న 

ద్దేవోత్తంసుండు ప్రోచుగాత, మన నాదిండ్రప్ప దండాధిపున్‌. 1-1 
అని ఇష్టదేవతా ప్రార్ధనలో వేంకటాధిపతిని ప్రార్ధించినాడు. మల్లన శంకరపాద 
సంసేవాసక్తుడు. కృతి భర్త నాదిండగ్ల అప్పమంత్రిని 'హరిచరణ పయోజ 
ధ్యాన సంధాన మార్గా! (1-98) అని సంబోధించియున్నాడు. 


క 


14. శ్రీకాళహస్తి మాహాత్మ్యము - ధూర్జటి 


విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయల వారి అష్టదిగ్గజ 
కవులలో ఒకడు. ధూర్జటి కవిత్వమందలి మాధుర్యమును గుర్తించి రాయలు 

స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేలగల్లె నీ 

యతులిత మాధురీ మహిమ 
అని ఆశ్చర్యపడి ప్రశ్నించినాడు. దానికి తెనాలి రామకృష్ణుడు ఉచిత రీతిని 
సమాధానం చెప్పాడు. 

ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్యంలో సువర్ణముఖరీనదిని ప్రశంసిస్తూ, 
“వేంకటాచలాలంకారంబై పరశురామేశ్వర క్రీడారంగంబునకు రంగవల్లికయై, 
కాళహస్తి పురలక్ష్మీ బాలికామణికి మణిమాలికయై, యోంకారపుట భేదన 
భాగ్యదేవతా లలామంబై పరస్పర వీచీకరోక్షిప్త శీకర మౌక్తికాక్షత జాలంబుల 
వారాకరవరుం బరిణయంబయ్యి” అని వర్ణించినాడు. 


సువర్ణముఖీనది వేంకటాచలమునకు పడమర, దక్షిణ దిశలలో 
ప్రవహిస్తున్నది. సువర్ణముఖీ నది తూర్పు తీరమున పరశురామేశ్వరాలయం 
గుడిమల్లం అను గ్రామంలో ఉన్నది. 


క 


నాల్గవ సంపుటం 0ంం 


15. ఘటికాచల మాహాత్యము - తెనాలి రామకృష్ణుడు 


కృష్ణదేవరాయల వారి అష్టదిగ్గజ కవులలో ప్రసిద్ధుడైన తెనాలి 
రామకృష్ణుడు వృద్దాప్యంలో 'ఘటికాచలమాహాత్యము' అను క్షేతమాహాత్య 
కావ్యాన్ని రచించాడు. ఈ మహాషప్రబంధమును రామకృష్ణుని అనంతరం 
ఆతని వంశీకుడు ఖండోజీకి అంకితమిచ్చినాడు. వేంకటగిరి కవీంద్రుడు 
అవతారికను రచించాడు. 


తెనాలి రామకృష్ణుడు తెనాలి అగ్రహార నిర్ణేతగా జీవించాడు. ఇతని 
తల్లిదండ్రులు గార్లపాటి లక్క్మమాంబ, రామయ్యలు. రామకృష్ణుడు సరస 
కవితా సనాధుదని కీర్తింపబడినాడు. 


ఘటికాచలమాహాత్యంలో సప్తబుషులు ఫఘుటికాచలము (నేటి 
షోలింగరు-నరసింహక్షేత్రము) తీరయాత్ర చేయుచు, మార్గమధ్యములో నున్న 
వేంకటాచలమును, వేంకటేశ్వరస్వామిని దర్శించినట్లు వర్ణించబడింది. 
(ఘటికాచలమాహాత్యము, 2-171-195). 


సప్తర్షులు తీర్థయాత్ర చేస్తూ శ్రీకాకుళ ఆంధ్రవిష్ణుదేవుని దర్శించి, 
కృష్ణానదిలో తీర్ధమాడి 'వెన్నునికి దివాణమగు వేంకటశైలము జూచు వేడుకతో 
ప్రయాణం చేశారు. వారు శేష శైలము చేరినారు. తెనాలి రామకృష్ణుడు 
శేష శైల వర్ణన మనోహరముగా చేశాడు (2-172). ఈ వర్ణన అల్లసాని 
పెద్దన మనుచరిత్రలో వర్ణించిన హిమాలయ వర్ణనను (2-2) స్మరింప 
జేస్తున్నది. 

తెనాలి రామకృష్ణుడు శేష శైలాధిపతిని వేంకటేశుని విలక్షణంగా 
ఏడు సీస పద్యాలలో ఇట్లు ప్రస్తుతించాడు (2-175-182). 


ఘటికాచల మాహాత్యము - ద్వితీయాశ్వాసము 


గ్‌ అన్నదిచెన్ను కన్నులకు నామని సేయం గృతావగాహనో 
తన్న మహాఫప్రబోధరసపారగులై మథి వార్థిపొందుంగై 


ర్త ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కొన్న యనేకవాహినులం గోరిక లీరికలెత్తం గ్రుంకుచున్‌ 
వెన్నునికిం దివాణమగు వేంకటశైలముంజూచువేండుకన్‌. 171 


చ. చనిచనికాంచి రా దివిజసంయములందజు ముందజన్‌ గన 
తృనక మణిప్రభాజనకధాతు గుహాతటశ్యంగసాలమున్‌ 
జనజని బంధనేంధనధనంజయదంచిత తీర్థజాలమున్‌ 
సనకసనందనాది మునిసంస్తుతశీలము శేషశైలమున్‌. 172 


వ. కాంచి తదుదంచితస్థితికి హర్షించి యమందానందకందళితహృదయార 
విందులై మునిపురందరులందజందంద వందనంబులాచరింపుచు తత్ముధరా 
రోహణంబుగావించి చనిచని ముందజ నరవిందబృ్బందతుందిల మకరంద 
కణాసార సంభూత సౌరభోద్వేలంబును తాలహింతాల తమాల రనాల 
సాల తిలక తిందుక ఘనసార ఖర్జూర జంబీర కర్పూర కదళికా కదంబ 
కుంద చందన మందార పున్నాగ పూగ నాగకేసర సరళ మన్మథ మధూక 
పనస పాటల పారిభద్ర భిల్ల బిల్వాది సలలితోద్యానవనవిశాలంబును నుత్ఫుల్ల 
హల్లక కుముద కువలయ వలయవీథికాసంచరన్మధుకర వుధు 
కరీరుంకారానుకారి ఘుమఘుమారావ తుములకల్లోలమాలికా కేళికాలోల 
మరాళ గరుత్పటలజానిలోద్దూత శీకర శరాసారస్థగిత మార్తాండదమండల 
ప్రభాజాలంబును ద్రవిడ విలాసినీకుచ లికుచద్వయన్యస్త నిస్తుల నవ 
హరిద్రాలేపనవిభా జనిత చంచత్మాంచన కంచుకభమాలవాలంబును 
నంత తాంచితారామసీమాంత రోద్దామ మాధవీ మాలతీ మల్లికామతల్లికా 
కుసుమ విసర కేసరోజ్వలపార్వతలోత్తాలంబును నగు స్వామిపుష్కరిణీ 
కూలంబున నిలిచి సౌగంధిక బంధురసుగంధగంధిలంబులగు తత్మ బంధం 
బులంగృతావగాహనులై కాల్యకరణీయంబులు నివర్తించి కాంచన 
శైలశంకాకారిప్రాకారంబగు తత్రాకారంబుంజేరంజని. 173 


ల్త్‌ 


ణం 


బ్రా 


నాల్గవ సంపుటం 0౮5 


భేరీ మృదంగ గంభీర రావాటోప 
వారిత వారిధివారి రవము 
అవిరళధూప ధూమాంబుదాలోకన 
తాండవితాహిభుబ్మండలంబు 
కేతు పటాంచల కింకిణీ కలకలా 
కులిత భాను శతాంగ ఘోటకంబు 
ప్రాకారమణివిభాపటల సిందూరిత 
కకుబంత దంతీంద్ర గండతలము 


ననుదిన నటన్నటీపాద హంసక స్వ 
నాకులిత బలి కాంక్షా సమాగతాంబు 
జాత సంభవ హంసకంబై తనర్చు 


నిందిరాజాని కాంచన మందిరంబు. - ఆనందనిలయం 174 





ప్రవేశించి తత్పురోభాగంబున. - వేంకటేశ్వరుని వర్ణన, 175 


పొడుపుగుబ్బలి మీందంబొడుచు భానుని లీలం 
గల కిరీటము తలంగలుగు వాని 
నజచందురుని వెన్నుంజజచు నెన్నుదిటిపై 
ముత్యాల తిరుమణి మురువు వాని 
మొసలివా మించుల మిసమిసల్‌ దీపించు 
నొసపరి కుండలయుగము వాని 
సెలవుల తుదికెక్కు చిజబునవ్వు డాల్‌టెక్కు 
తళుకు లేంజెక్కుల కులుకు వాని 


కలువ తామర కొలముల వలవంజేయు 

చూపులను చలి వేడియుం జూపువాని 

విమల లావణ్యజలనిధి వేలం బొదడము 

పగడ మననొప్పు వాతెర సొగసు వాని. 176 


06౮ 


బ్రా 


బ్రా 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కరశంఖమునకు నేక గ్రీవమనులేవ 
గల గ్రీవ చెలువునంజెలంగువాని 
తనువెత్తు కీర్తి ప్రతాపంబులన మించు 
కరగత శంఖచక్రములవాని 
నాకల్చ్పఫలమిచ్చు నా కల్పశాఖల 
దాయాదులౌ కేలుదోయివాని 
నలకనిర్దితభృంగయౌ నలమేల్మంగ 
కిరవైన పచ్చని యురమువాని 
కోరి యరుదుగ మొగముల కుజ్జి గన్న 
యమ్మ నాంజను పొక్కిటి తమ్మివాని 
ఘోర దానవవిపిన కుఠారమైన 
బలు కటారంబు కటి తటి గలుగువాని. 


బంగారువ్రాత చెరంగుల రంగారు 
పట్టు దుప్పటి కటింగట్టు వాని 
పద్మ పద్మప్రభాస్పద పాద వేదమం 
జీరమ్ములను విలసిల్లు వాని 
నతుల చిరత్నరత్నాంశుజాలముల మిం 
చుల మించు భూషల నలరు వాని 
శృంగార రసరుచిశ్రీలకు నెల వైన 
మెజుంగు చామనచాయ మేనివాని 
సర్వ గీర్వాణ సముదయ సార్వభౌమ 
బిరుదకలనాతివిఖ్యాతి వెలయువాని 
శుభగుణావాలు నిర్జరస్తుతివిశాలు 


వితత కరుణానిధీశు శ్రీవేంకటేశు. 178 





బ్రా 


బ్రా 


నాల్గవ సంపుటం ౮7 


మొల కటారపుందెక్కుగలవానిం గలవాని 
నెనరువానింబొగడందనరువాని 
దయతోడ కూడి చేతనవాని తనవాని 
తనయంతవానిగా నునుచు వాని 
పదములం బొదలు నాపగ వాని పగవాని 
పగవాని బురుకను బిరుదు వాని 
నెమ్మోము నగవువెన్నెలవాని నెల వాని 
చెలి కన్నుదోయిగాంజెలంగు వాని 


నంబుదపు డంబుమీజు గాత్రంబువాని 
కొండనని కోర్కికొండను కొండవాని 
నిలువుగల పైండిచెలువుల వలువవాని 


మేలుసమకూర్చు నలమేలు మేలువాని. 179 


తల నిల్లుగట్టువ్రతంబుల రాయని 
తోమని పళ్యాల నేమగాని 
చేరుడుబియ్యాల యోరెముల్‌ దినువాని 
కోణంగి సేవల నాణెగాని 
కానుకలకు వడ్డికాసులు గొను వాని 
ముక్కోటి తీర్ధపు టెక్కులాని 
అడుగడద్దునకు మొక్కు లందుకొనెదువాని 
కూకటి మాడల గుత్తవాని 


శుక్రవారపు సేవల సొగసువాని 

మానినులం గోరి వలపించు మాయలాని 
తిండిమెందయగారిని, దిగళగురుని (ద్రావిడుల దేవుడు) 
కాంచి సేవించి సంతోషకలితు లగుచు. 





180 


08 


సీ 


బ్రా 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అభివాదనము వృషభాఖ్యమహాహార్య 
దివ్యకూటాగ్రవాస్తవ్యునకును 
దండంబు గరుడాభిధాన శ్రైలమణీ వి 
భాసమానానూనభవనభర్త 
కంజలి శేషనామాదికధరణీధ 
రాధిత్యకాగృహమేధిమణికి 
వినతి శ్రీవేంకటవిఖ్యాతనామధే 
యాచలహేమగేహకులపతికి 


చిన్నిపూ వంజనాద్రిప్రసిద్ధ నిధికి 
శరణు గుహసరసీకేళలిసక మతికి 
మోడ్పుంగేలు టత్రిమూర్తుల మొదలిదొరకు 
వెండియుజొహారు వినతవేదండునకును. 181 
సర్వేశ! సర్వాత్మ! సర్వగుణాతీత! 
సర్వజనావన సదయహృదయ! 
గోపాల గోపాలగోపనధౌారేయ! 
గోగోపగోపికా భాగధేయ! 
వారణదైన్యనివారణ! వారణ 
శిక్షణదక్షిణ సింహశౌర్య! 
శేషాచలేశ! యశేషలోకనివేశ! 
శేషశరీర విశేషతల్ప! 


నీలనీరదనీల వినీలగాత్ర! 
తీరతీర మహాతీర తీరపాద! 
థథ థథ 
నందనందన! సనకసనందననుత! 
శరణు శరణయ్య శరణార్థి శరణచరణ. 182 


బా 


బ్రా 


నాల్గవ సంపుటం 0౦ 


. సవరక్షాచణ సామగేయపద భాస్వత్ప్సీతకౌశేయరూ 


పవరేణ్యా సుచరిత్ర సూరిజనభావ్యా సేవనాసక్త వా 
సవ ముఖ్యామరసైంధవత్పతగరాజా సోమ వాణీశ సం 
స్తవ సౌమ్యాత్మక సంగదూరతర సర్వప్రాణిసంరక్షకా. 1838 


భువనముల్‌ పుట్టింప పోషింప నణంగింప 
కర్తయైన ప్రధానమూర్తి వీవ 
మస్తకముఖ్యసమనస్తాంగ బహులత 
లక్షింపందగు జగత్ముక్షి వీవ 
కొలుచువారలకును గోరికల్పయసేసి 
రాజిల్లు వేల్పుల రాజ వీవ 
అజుండు రుద్రుండు నింద్రుండాదియౌ దేవతల్‌ 
నిజ మెజుంగని బోధనిధివి నీవ 


తలంపుపందడని తాపనావలికింజూడ 
నలవిగానటి బ్రహ్మపదార్ధమీవ 
అ థి 
శంఖ చక్ర గదా ఖడ్గ శార్త చాప 
భూరి విస్ఫూర్తి కీర్తిత భుజుండ వీవ. 184 


విబుధులకు విబుధభూజము 

విబుధారిసమూహములకు విషభూజమునై 

యబలులకెలను బలమె 

ప్రబలు మహామహుండవీవ పంకజనాభా! 185 


తులసిజేకులనైన దూర్వల నైనను 
జలములనైన కంజములనైన 

పూని నిన్నీశ్వరుంబూజించునామహా 
మహులకుం జేకూరు నిహ పరములు 


100 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


నీ మహామహిమము నెటణింగినవారలు 
ధన్యులై వర్తింత్రు ధరణియందు 

కంజాసనాదులు గనలేని వేదమం 
జీరుని నిన్ను వీక్షింపంగలిగెం 


గాన భవవార్థి దాటంగాంగంటి మభవ 

మా భవములెల్ల నీదేరె మా జపంబు 

లలరె మా మఖముల ఫలములు ఫలించె 

వినుతతారాచలాధీశ! వేంకటేశ! 186 


అనుచుం గొనియాడి పునః 

పునరాచరిత ప్రణామముల నెంతయు నిం 
పొనరించుచుందదను[గ్రహ 

వనితామోదానుభావపరవశులగుచున్‌ 187 





ఎట్టకేలకుందన్మందిరంబువెలువడి యాగట్టుజేనిం గనుంగాొని. 188 


భానుకోటిప్రభల దీలుపజుచు తజుచు 

జేగురులుగల శిఖరముల్‌ చెంతనున్న 

యంబరంబును కాయమానంబు దాల్చు 

మణిమయ స్తంభములువోలె మలయు నిచట. 189 


ఇన్నగము మిన్ను మోచినశ్ళంగములు ఫ 
ణాసహస్రముకరణింగన్పట్ట ధాతు 

రాగయుత తారకలు త దగ్ర మణులౌచుం 

దనరందన శేష సంజ సార్థముగందెలుపు. 190 


కుసుమ కోరక రాజి నింపెసంగు భూ జ 

శాఖ లలరారు మిగుల నీ శైలభర్త 

కదిసియుండెడు గగనంబు కడకు నెత్తం 

బూను మౌక్తికభూషణభుజములట్లు. 01 


బ్రా 


నాల్గవ సంపుటం 101 


అచల మిది ముక్తి సతిచేతి యలరు బంతి 

పాప కదళుల నిలంగూల్చు భద్రదంతి 

యీస్సితార్థ రసమ్ములనీను సురభి 

సంయమీంద్రకులా వనీజాతసురభి. 192 
ఈ శైలవైభవం బీ 

దేశికసౌభాగ్య మీసుతీర్ధ మహత్త్వం 

బీశౌరికరుణ గురు వా 

గీశ ఫణీశులకు నైన నెన్నందరమే? 193 


ఏమితపంబొనర్చితిమొ యేసుకృతంబొనరించినామొ యే 
నోములునోచినారమొ మనోరథముల్‌ మది దైలువారంగాం 

గామిత దానపాటవముం గల్గిన తండ్రిని వేంకటాచల 
స్వామినింజూడంగంటిమి శుభమ్ములుగూడ నఘమ్ము లూడంగన్‌. 194 


అనుచు లోననుచుమహానురాగమ్మునం 
దనిసిపల్ముచు గిరీంద్రమ్ము డిగ్గి 
తద్దక్షిణమున విధాత కమండలు 
నాళంబు వెడలు స్వర్ణది తెజంగు 
భూరి తటోద్గతింబొలుపొంది యఘహర 
వారియౌ నయ్యాళువారి తీర 
మటంగాంచి స్నానములాడి కౌశికదిక్త 
టాంచల వసదనలాక్షుంగొలిచి 


భక్తి గోవిందరాజులంబ్రణుతిందేల్సి 
యా యచలసార్వభౌమునింబాయలేకం 


బెనంగునాలోకనముల నొయ్యన మజఖల్చి 
మినుకుటందియదోయిసామినిందలంపుచు. 195 


1021 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తెనాలి రామకృష్ణుడు వేంకటేశ్వరస్వామిని “అలమేలు మేలువాని 
(అలమేలుమంగ భర్త) అని, 'తోమనిపళ్యాల నేమగాని (ఎల్లప్పుడు “ఓడు 
అను క్రొత్త కుండపెంకులలో నైవేద్యం స్వీకరించువాడు) అని, 'తిండి 
మిండయగారిని' (అధికముగా నైవేద్యం స్వీకరించువాదని, “తిగుళగురుసి? 
(తమిళుల దేవుడని - కర్ణాటక దేశం లోకి వలస వచ్చి, నిలిచిపోయిన 
తమిళులను కన్నడిగులు తిగళలని వ్యవహరించేవారు. “జగళవల్లి తిగళర 
యేకాంతి (జగడము కాదు- తిగళల యెకాంతము) అను సామెత 
కర్ణాటకభాషలో గలదు అని విలక్షణమైన విశేషణములతో చమత్మారంగా, 
భావస్ఫోరకంగా వర్ణించాడు. 


నేడు ఆంధ్రుల ఇలవేల్పు తిరుమల వేంకటేశ్వరస్వామి. కాని తెనాలి 
రామకృష్ణుడు క్రీ.శ.16 శతాబ్దంలో వేంకటేశ్వరుడు తమిళులదేవుడని 
వర్ణించాడు. (వరాహ) స్వామి పుష్కరిణిని 'గుహసరసి” (కుమారస్వామి 
పుష్కరిణి) అని వర్ణించాడు. స్వామిని “వినుత తారాచలాధీశి (ప్రసిద్ధమైన 
చుక్కల పర్వతమునకు అధిపతి) అని ప్రస్తుతించాడు. నేడు కపిలతీర్థమని 
పిలువబడుచున్న పుష్కరిణిని తెనాలి రామకృష్ణుడు 'ఆళువారి తీర్ధము” అని 
వర్ణించాడు. వేంకటేశ్వరస్వామిని తెనాలి రామకృష్ణుడు 'శృంగారరసరుచి 
శ్రీలకు నెలవైన మెజుగు చామనిచాయ మేనివాని' (2-18) గా చిత్రించాడు. 


క 


16. వాండురంగ మాహాత్యము - తెనాలి రామకృష్ణుడు 


తెనాలి రామకృష్ణుని రచనలలో పాండురంగ మాహాత్మ్యము 
ఉదాత్తమైనది. నవ్యకవిత్వ కళకు ఆలవాలము. రామకృష్ణుడు సరసార్థబోధ 
ఘటనా హేలా పరిష్కార శారద స్వరూపుడు. పాండురంగ విభుని 
పదగుంభనం ప్రసిద్ది చెందింది. తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ 
మాహాత్య కావ్యాన్ని విజయనగర రాజు సదాశివరాయలకు సామంతుడైన 


నాల్గవ సంపుటం 103 


మంగయ సంగరాజు ఆస్థానంలో రాయసం చేయుచున్న విరూరి వేదాద్రికి 
అంకితమిచ్చాడు. 


పాండురంగ మాహాత్యములో అయుతుని తపస్సు మాన్సుటకు కృత్రిమ 
మునిగా వచ్చిన ఇంద్రుడు తన తీరయాత్రలను వర్ణించు మాటలలో శేషగిరి 
ప్రస్తావన ఉంది. 


కంచి భజించి, శేషగిరి గన్గాని, యాదిము రంగధాము గీ 

ర్తించి, ప్రయాగ మాధవు నుతించి, గయా ప్రియు శ్రీగదాధరున్‌ 
గాంచి, కరిద్విష న్నగశిఖభామణికిం బ్రణమిల్లి వారినే 

తెంచిన కొయ్యవేల్పు గని, దిక్కుల తీర్థము లెల్లనాడుచున్‌! -5-196 


క 


క. వాసిష్ట రామాయణము - మడికి సింగన 


మడికి సింగన (క్రీశ. 15 శతాబ్దం) పద్మపురాణ ఉత్తర ఖండము, 
భాగవతం దశమ స్కంధము (ద్విపదకావ్యం) వాసిష్ట రామాయణము, 
సకలనీతి సమ్మతము (సంకలన కావ్యం, రచించాడు. వాసిష్ట రామాయణము 
అహోబల నరసింహస్వామికి అంకితమీయబడింది. 


మడికి సింగన వాసిషస్ట రామాయణము అవతారికలో తన గురువులకు 
నమస్కారము చేస్తూ, వారు తిరువేంగడనాథుని పాదసేవకులని వర్ణించాడు. 


తిరువేంకటనాయక పద 

సరసిజ మధుకరుల నఫఖీల సమయజ్ఞుల మం 

త్రరహస్య విదులనఘ సం 

హరులను మద్దురుల ఘనుల నార్యులం గొల్తున్‌ ॥ 1-8 


104 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


18. కళాపూర్ణోదయము - పింగళి సూరన 


కళాపూర్ణోదయము ఆంధ్రభాషలో అద్వితీయ ప్రబంధము. ఇది పింగళి 
సూరన (క్రీ.శ.16 శతాబ్ది) యొక్క స్వసృష్టి. నవల రూపంలో ఉన్న 
పద్యకావ్యం. ప్రబంధకవులలో ఎవ్వరి యందు కనబదని ప్రతిభ, భావనాశక్తి 
సందర్భ శుద్ధి, పాత్రోచిత పద్యరచన, అపూర్వ కథా సంవిధాన శిల్పం, 
దృశ్యకావ్య రీతులు కళాపూర్ణోదయమున సమృద్ధిగా ఉన్నవి. 'అచ్చపు బుద్ధికి 
లేవగమ్యముల్‌ొ అను నానుడికి కళాపూర్ణోదయము పరమ ఉదాహరణంగా 
ఉంది. ఈ ప్రబంధం నంద్యాల కృష్ణమరాజుకు అంకితము. కళాపూర్జోద 
యములో మణికంధరుడు తీర్థయాత్ర చేస్తూ వివిధ క్షేత్రములతో పాటు 
వేంకటాద్రినిగూడ దర్శించినాడు. పింగళి సూరన విశిష్టాద్వెతి. శ్రీవేంకటేశ్వరుని 
మనోహర దివ్యరూపమును అద్భుతంగా వర్ణించినాడు. (2-182). 


శ్రీకృష్ణదేవరాయల యుగములో వెలువడిన ఆంధ్రసాహిత్యములో 
వేంకటేశ్వరస్వామి దివ్యమంగళ రూపమును (విగ్రహమును) సమగ్రముగ 
వర్ణించిన కవులలో పింగళి సూరన ప్రథముడు. స్వామి స్వరూపమును 
ఆరోహణ క్రమమున సంప్రదాయము అనుసరించి సూరన వర్ణించాడు. 


కళాపూర్ణోదయము - ద్వితీయాశ్వాసము - 126-137. 


ఇత్తెజంగునం బురుషోత్తమ శ్రీజగ 
న్నాథుని సంసేవనమునందనరి 
శ్రీకూర్మవిభునియంఘి సరోరుహంబులు 
గనుందమ్ములకు విందుగా నొనర్చి 
సింహాచలాధీశ సేవావిశేషలీ 
లలను జన్మంబు నలంకరించి 
శ్రీమదహోబలస్వామిపాదనఖోడు 
జాలసంఘము ఫాలశళికి నొసంగి 


బా 


నాల్గవ సంపుటం 


వేంకటేశ్వరచరణారవిందగంధ 
నందదిందిందిర క్రేణినైల్యమునను 
నిజశిఖాకాంతికిని బుష్టి నిర్వహింపం 
జనియె నాదరమేదురస్వాంతుండగుచు. 








్‌ కమనీయోజ్జ్వులశీలశాలి యగు నా గంధర్వుండంతన్‌ ఘన 


ప్రమద(ప్రేమవిశేషసంభృతపరీరంభ క్రియాసంభ్రమ 
('భ్రమకారాభిముఖ ప్రసారలహరీ బాహాసమూహాసమా 
నమనోజ్ఞం బగుస్వామి పుష్కరిణికి న్వచ్చెం గడున్వేడుకన్‌ 


అంత హరిసంతతాశితస్వాంత మైన 
స్వామిపుష్కరిణియును నా శౌరిభక్తు 
తనువు నన్యోన్యపావనత్వము భజించె 
మిగుల మజ్జ్ఞనసమయ సమ్మేళనమున. 


ఉత్సాహ.అంత నిత్యనియమములు సమస్తమును నొనర్చి యా 


బ్రా 


చెంతంజెలువు మీజుచున్న రితివరాహమూరి శ్రీ 
కాంతుంగొలిచి భక్తివినయకౌతుక ప్రమోదసం 
క్రాంతిబలతావి శేషకలితచిత్తవృత్తియె 


మణిమయ ప్రాకార మండప గోపురో 
దీర్ణకాంతులచేతందేజమునకుం 
జారునదీహస్త చామరవీజన 
వ్యాపారములచేత వాయువునకు 
నారాధనార్థయాతాయాతజన విభూ 
షారజోవృష్టిచే ధారుణికిని 
హృద్యచతుర్విధవాద్యస్వనోపయో 
గవ్రవర్తనముచే గగనమునకు 


105 


126 


127 


128 


129 


106 


బా 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


నిజ నవాగరు ధూపజ నీరవాహ 

జనన సంబంధ మహిమచే సలిలమునకుం 

బావనత్వంబు గలుగంగంబరంగు వేంక 

టేశునగరుం దాంజేరి యిం పెసక మెసంగ 1380 


మునుపు పరివారదేవత 

లను దగ సేవించి నిర్మల (ప్రమభరం 

బున మేను గగురుపొడువంగ 

ననఘుండతండు లోని కరిగి యగ్రమునందున్‌. 131 


మృదుపదాంబుజములు మెజుంగుటం దెలు బైండి 
దుప్పటియును మొలముప్పిడియును 
మణిమేఖలయు డొద్దుమానికలంబును వైజు 
యంతియు నురమున నలరుసిరియు 
వరదహపష్తముంగటి వర్తిల్లు కేలు శం 
ఖముంజక్రమును దాల్చుకరయుగంబుం 
దారహారంబులుంజారుకంఠంు ని 
ద్దపుంజెక్కులును నవ్వుదళుకుపసలు 
మకరకుండలములును దామరలందెగడు 
కన్నులు మనోజ్ఞనాసయుంగలికిబొమలు 
ముత్తియపు నామమును రత్నముకుటవరము 
నెసంగంగనుపట్టు శ్రీవేంకటేశుంజూచె. 1382 


ఇట్లచూచి 133 


ప్రత్యంగంబును మిక్కిలిం దడవుగా భావించి భావించి యా 
దైత్యారాతితనూవిలాసము సమస్తంబున్‌ విలోకించెందా 
నత్యంతంబును వేడ్క బొంగుచు నితాంతాశ్చర్యముం బొందుచుం 
గృత్యం బేమియుంగొంతప్రొద్దెబుంగ కక్షీణప్రమోదంబుతోన్‌. 134 


నాల్గవ సంపుటం 107 


వ. పదంపడి నిజానుభవంబిట్టని యుగ్గడింపం దొడంగి. 135 


బ్రా 


పదపద్మములంజిక్కి పాయదు నాద్భష్టి 
కనకాంబరమున కేకరణిందెత్తుం 
గనకాంబరమునంగీల్కొనినంజలింపదే 
నుదరబంధమున నెట్లొనరంగూర్తు? 
నుదరబంధమున నిం పొంది భేదిల్లదు 
శ్రీవత్సమున కెట్లుచేరందిగుతు? 
శ్రీవత్సమునందారసిలిని రానేరదు 
కేలుందామరల కేక్రియ మరల్తుం? 


గీ. గేలుందామరలను గళళ్రీల మోవి 
మకరకుండలముల గందడమండలముల 
నాసంగనుంగవ బొమలంగుంతములయందు 
నెందుంబర్విన విడంజాల దేమి చెప్ప? 136 


అని పరమానందంబున నితర ప్రపంచంబు సర్వంబును మజచి కొంత 
తడవు నిరీక్షించి తదనంతరంబ దండప్రణామంబులనేకంబులుగావించి 
విపంచీసమంచితమృదుమధురనినదంబును గంఠస్వరంబును నేకంబగుచు 
లోకుల నస్తోకసమ్మదాశ్చర్య సంభృతస్తంభభావులంగావింపనద్దేవుని 
దివ్యమంగళ గుణగానంబు లొనరించె నివ్విధంబున మూండహోరాత్రములు 
సేవించి వేంకటనగంబు డిగ్గి చని చని ముందట. 187 








మణికంధరుడు తన దృష్టి ఎలా స్వామిపై ప్రసరించిందో, తన దృష్టి 
స్వామి ప్రత్యంగముపై నిలిచి ఎలా మరల లేదో, మరలిన తన దృష్టి స్వామిపై 
మరల ఎలా నిలిచిందో, నిలిచినప్పుడు తన మనోగత భావం ఎలా ఉన్నదో 
రమణీయంగా, అద్భుతంగా వర్ణించాడు (2-136). ఈ వర్ణనలో పింగళి 
సూరన “ఏమి చెప్ప?” ఊతపదంగా ప్రయోగించినాడు. 


108 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుచున్నప్పుడు ఆనాటి మణికంధరుని 
(పింగళి సూరన) స్థితినే ఈ నాటి భక్తులు కూడ అనుభవిస్తున్నారు. 
మణికంధరుడు వేంకటేశ్వరస్వామి దర్శనంతో సమస్తమూ మరిచిపోయాడు. 
తన్మయత్వాన్ని పొందాడు. కళాపూర్ణోదయంలో పింగళి సూరన భక్తుని 
మనస్సులో చిరకాలం, స్థిరంగా నిలిచిపోయే వేంకటేశ్వరస్వామి వర్ణన 
చేసి ధన్యుడయినాడు. 


పింగళి సూరన కళాపూర్ణుని వివాహమును “దేవరపెండ్రగా భావించి 
నట్లు సమగ్రముగ, సాంగోపాంగముగ వర్ణించినాడు (7-57 - 7-84), 
తి.తి.దేవన్థాన శాసనములలో సంపుటం 5-71 శాసనం - తేది 17.07.1546 
తాళ్ళపాక అన్నమాచార్యుల మనుమడు, పెదతిరుమలాచార్యుల పుత్రుడు 
తాళ్ళపాక చిన్నన్న వేంకటేశ్వరస్వామి పెండ్లితిరునాళ్ళ సందర్భంగా వేయించిన 
శాసనము గలదు. ఈ శాసనములో అయిదు దినములు స్వామివారి పెండ్లి 
వేడుకలు, విశేషములు విపులముగా వివరించబడినవి. పింగళి సూరన 
“దేవర పెండ్లి” వర్ణనకు తాళ్ళపాక చిన్నన్న వేయించిన శాసనములోని 
వేంకటేశ్వరస్వామి “పెండ్లి తిరునాళ్ళ” వర్ణనకు చాల పోలికలు ఉన్నవి. 
పెండ్లి అయిన తర్వాత వధూవరులచే అరుంధతీ దర్శనముతోపాటు ధ్రువ 
నక్షత్ర దర్శనము చేయించు సంప్రదాయము కళాపూర్ణోదయమున 
(7-79,80) వర్ణించి నట్లుగనే తాళ్ళపాక చిన్నన్న శాసనము (17-7-1546) 
నందు గలదు. (శాసనం 5-71, తి.తి.దే. శాసనములు, 1998). 


మణికంధరుడు వేంకటాచలమున (తిరుమలలో) మూడు అహో 
రాత్రములు ఉండి వేంకటేశ్వరుని దివ్యమంగళ గుణ గానంబుచేసి, 
కృతార్ధుడైనాడు. ఈ వర్ణన మూలమున పింగళి సూరన భక్తులు తమ 
కోరికలు ఈడేరుటకు వేంకటాచలమున మూడు పగళ్ళు, మూడు రాత్రులు 
నివసించి స్వామిని సేవించవలెను అను సంప్రదాయాన్ని తెలియజేసినాడు. 
నేడు భక్తులకు ఈ పాటి వేంకటేశ్వరస్వామి వారి సేవాభాగ్యము కలిగేనా? 


నాల్గవ సంపుటం 1009 


కళాపూర్ణోదయములో లక్ష్మీనారాయణ సంవాదములో నారాయణుడు 
“...లోకానుగ్రవార్థంబుగా నేను నిత్య సన్నిధాన న్థానంబులుగా నంగీకరించిన 
శ్రీరంగ కాంచీ వేంకటాచలాహోబల  పురుషోత్తమాది దివ్యస్థలంబుల 
కరిగి...” (86-251) అని లక్ష్మీదేవితో చెప్పినాడు. వేంకటాచలం శ్రీహరి 
నిత్యసన్నిధాన దివ్యస్థలమని చాటినాడు. 


క 


19. రాఘవ పాండవీయము - పింగళి సూరన 


శ్రీలలాక్షేణ భక్తిశీలుడైన, నానా మహిత ప్రబంధ రచనా ఘన విశ్రుతి 
గలిగిన పింగళి సూరన తెలుగుభాషలో రామాయణ, భారత కథలను జోడించి 
'రాఘవ పాండవీయము” అను తొలి ద్వ్యర్థి కావ్యాన్ని రచించాడు. ఇది 
ఆకువీటి పెదవెంకటరాజుకు అంకితమీయబడింది. కృతిభర్త తమ్ముడైన 
పిన వేంకటాద్రిని పింగళి సూరన ఇట్లు వర్ణించినాడు. 


అమరవరభూమి భృన్మస్తకముల గ్రిందు 
పరచు నిజ పాద కటక సత్రౌధి చేత 
విమలధృతి గేశవ ప్రాయణమున వెలయు 
వేంకటాద్రియు యన చిన వేంకటాద్రి 
- రాఘవ పాండవీయం, పీఠిక -838 పద్యం 


దేవతల నివాసమైన మేరు పర్వతము యొక్క శిఖరములను క్రిందుపరచు 
చున్న తన కటకసీమ బెన్నత్యము చేత శత్రురాజుల తలలను కిందు 
పరచుచున్న తన పాద కటకాభరణము యొక్క ధ్వనుల చేత, నిర్మలమైన 
ధైర్యముచే వేంకటేశ్వరునికి నివాసస్థానమగుట చేత - చిన వేంకటాద్రి 
తిరుమల వేంకటేశ్వరుని అనన్యభక్తిచే ధ్యానించుచుందుట వలన 
వేంకటేశ్వరస్వామి చినవేంకటాద్రి హృదయ మందే నివసించు చుండెనని 
తాత్పర్యము - వేంకటాచలము అనునట్లుగా చిన వెంకటాద్రి యుండెను. 
పింగళి సూరన చక్మని శ్లేష చేత వేంకటేశ్వరుడు చినవేంకటాద్రి హృదయంలో 


110 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


స్థిరంగా ఉన్నాదని, మేరు పర్వతం కంటె వేంకటాద్రి గొప్పదని, వేంకటాద్రి 
కాలి ఆభరణము చూచి (గండపెండేరము) శత్రురాజులు అవమానముతో 
తలవంచుదురని వర్ణించినాడు. రాఘవ పాండవీయం శ్రీవిరూపాక్ష దేవునకు 
అంకితము. 


20. వసుచరిత్ర - రామరాజ భూషణుడు 


ప్రబంధాంకం భట్టుమూర్తి (రామరాజభూషణుడు) వసుచరిత్ర 
ప్రబంధమును రచించి తిరుమలదేవరాయలకు (అళలియరామరాయల 
సోదరుడు) అంకితమిచ్చినాడు. భట్టుమూర్తి తండ్రి సూరపరాజు అచ్యుత 
దేవరాయల (1531-1542) కుమారుడు వేంకటపతి దేవరాయల ఆస్థానంలో 
ఉన్నాడు. అతనికి వేంకటరాయభూషణుడని బిరుదము గలదు. భట్టుమూర్తి 
అళలియరామరాయల ఆస్థానంలో కవిగా ఉన్నందున రామరాజభూషణుడు 
అని ప్రసిద్దుడైనాడు. వసుచరిత్ర శ్లేషమయ ప్రబంధము. రామరాజభూషణుడు 
చంద్రగిరి రాజయిన వేంకటపతిరాయలను శ్లేషతో వేంకటేశ్వరునితో పోలిక 
చెప్పి ఇట్లు కీర్తించినాడు. 

హరుడా తారక శైల దుర్గమున నధ్యాసీనుండై రాజశే 

ఖర విఖ్యాతి వహించు చంద్రగిరి దుర్గంబందు శ్రీవేంకటే 

శ్వరుండొప్పెన్‌ బహురాజశేఖర సదాసంసేవ్యుండై యౌరయి 

ద్ధర బంటేలిక వాసి తద్గిరులకుం దద్వల్లభశ్రీలకున్‌!! 

- వసుచరిత్ర, 1-81 


శివుడు కైలాసము (వెందికొండ) పై రాజశేఖరుడను పేరుతో ఉన్నాడు. 
వేంకటపతిరాయలను వేంకటేశ్వరుడు చంద్రగిరి (బంగారుకొండు) పై అనేక 
రాజశేఖరులచే సేవింపబడుచున్నాడు. కావున శివునకు వేంకటేశ్వరునకు 
(వేంకటపతిరాయలకు) బంటునకు, రాజునకు గల యంత వ్యత్యాసము 
గలదు. సిరిసంపదలలో హరిహరులకు గల భేదము సుస్పష్టము గదా! 


క 


నాల్గవ సంపుటం య 


21. శ్రీరంగమాహాత్యము - భైరవకవి 


సాహిత్య లక్షణ చక్రవర్తిగా ప్రసిద్ధి పొందిన, హరిశ్చంద్రోపాఖ్యానం, 
నవనాధచరిత్ర ద్విపద కావ్యాల కర్తయగు మహాకవి గౌరన కుమారుడు 
భైరవకవి. ఇతడు “శ్రీరంగ మాహాత్యము' అను క్షేత్రమాహాత్య కావ్యమును 
రచించి, చాగయ రామదేవ పండితునకు అంకితమిచ్చాడు. 


ఈ శ్రీరంగమాహాత్య కావ్యంలో భరద్వాజ మహర్షి తన శిష్యులతో 
కూడ తీర్థయాత్రలు చేసినాడు. ఆ సందర్భంలో భరద్వాజుడు దర్శించిన 
క్షేత్రముల వర్ణనలో వేంకటాచలము గలదు (4-9). 


గీ॥ సన్నుతించె నహోబలస్వామిం బ్రణతి 
సేసి శ్రీవేంకటాచల వాసి నెలమి 
నర్చగావించె హస్తి శైలాధిపతిని 
దీర్చెపూజ జగన్నాథ దేవునకును. 





“అర్పావతారంబులు స్వయంవ్యక్త దివ్యసైద్ధ మానుషంబులన జతుర్విధంబుల 
మెరయు నందు శ్రీరంగ, శ్రీముస్ట, శ్రీవేంకటాచల, సాలగ్రామ, నైమిశ, 
తోతాద్రి, పుష్మర, నారాయణా శ్రమంబులను నీ యెనిమిది స్థలంబులం గల 
మదీయమూర్తులు స్వయంవ్వ్యక్తంబులు” (11-206) అని శ్రీమన్నారాయణుడు 
బ్రహ్మదేవునకు తెలిపినాడు. వేంకటాచలం శ్రీమన్నారాయణ దేవుని 
స్వయంవ్యక్త దివ్యస్థలమని స్పష్టమగుచున్నది. 
న 

22. ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధము - బొద్దుచెర్ల చినతిమ్మయ 

సంస్కృతములో థయూషవర్ష బిరుదాంచితుడైన జయదేవుడురచించిన 
ప్రసన్న రాఘవ నాటకమును బొద్దుచెర్ల చిన్నతిమ్మయ (16 శతాబ్దం) 
ప్రసన్న రాఘవ నాట్య ప్రబంధముగా (క్రీడాభిరామము వలె) రచించినాడు. 
ఈ నాట్య ప్రబంధమున తెలుగులో తక్కిన పద్య ప్రబంధము లందువలె 


112 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఆశ్వాస విభజనము గాక సంస్కృత నాటకములందున్న అంక విభజనము 
పాటింపబడినది. సంస్కృత నాటకములో గల సప్త్రమాంకములు తెలుగు 
నాట్య ప్రబంధ పద్యకావ్యములో సప్త్రమాంకములుగ ఉన్నవి. ఈ ప్రసన్న 
రాఘవ నాట్య ప్రబంధము నంద్యాల తిమ్మరాజుకు అంకితమీయ బడింది. 
నిజవక్ర శారదాంబుజ నర్తిత రమాక్షి 
భంజనుండు మునీంద్ర రంజనుండు 
గండస్థలీ రంగ తాండవితాందజ 
కుండలుం డానతాఖండలుండు 
వక్షో నట త్భుల్ల వైజయంతీ దామ 
భూషణుండు నిశాట భీషణుండు 
భూత లాస్యక్రియా హేతు మాయాసూత్ర 
ధారకుండు భవాబ్ధి తారకుందడు 
గురువిలాస నాభీసరోవర భవప్ర 
భూత భువనాంబుజాతుండునై తనర్చు 
నంజనాదీశు తీర్థయాత్రాను రక్తి 
గూడె నీ పారిషదుల పెన్లూట మిచట కేర్‌ 


“వ ఇందు నందేల తిరుమల ధరావరుండును తిరుమల కొండ నేలు 
జేజేల రాజుం బూజించు వాందై..” (1-6) 


అని “నంద్యాలను తిరుమలరాయలు (తిమ్మరాజు) పాలించుచుండగా 
అంజనాద్రీశుడైన వేంకటేశ్వరుని దర్శించుటకై తీర్ధయాత్రానురక్తితో 
పారిషదులు రాజసభలో కూడినారు” అని వర్ణించబడింది నంద్యాల తిమ్మరాజు 
తిరుమల వేంకటేశ్వరుని భక్తుడని తెలుపబడింది. ఇట్లు బొద్దుచెర్ల చినతిమ్మయ 
రచించిన “ప్రసన్న రాఘవ నాట్యప్రబంధము” లో తిరుమలేశుని ప్రస్తావన ఉన్నది. 


క 


నాల్గవ సంపుటం 113 


23. దశరథరాజనందన చరిత్ర - (నిరోస్ట్య్ర రామాయణము) 
- మరింగంటి సింగరాచార్యులు 


ఆసూరి మరింగంటి సింగరాచార్యులు (16 శతాబ్దం) మొట్టమొదట 
తెలుగులో నిరోష్ట్ర కావ్యం - రామాయణము - దశరథరాజనందన చరిత్ర 
రచించినాడు. ఇతని మరో రచన శుద్దాంద్ర నిరోస్ట్య్ర సీత్రాకల్యాణము. 
రెండు కావ్యములు దైవాంకితములు. సింగరాచార్యులు గోల్కొండ నవాబు 
అగు మల్మిభరాం అను నామాంతరం గల ఇబ్రహీం కుతుబ్‌షా (క్రీ.శ. 
1550-80) ఆస్థానకవులలో ఒకడు. సింగరాచార్యులతో పాటు తొలి 
అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర రచించిన పొన్నికంటి తెలగన్న కూడ 
మల్మిభరాం ఆస్థానంలో ఉన్నాడు. 


మరింగంటి సింగరాచార్యులు రామాయణములోని మకారము ఓస్ట్ర్యము 
గనుక తన రామాయణానికి దశరథరాజనందన చరిత్ర అని నిరోష్ట్రంగా 
నామకరణం చేశాడు. సింగరాచార్యులు దశరథరాజనందన చరిత్రలో 
స్వీయవంశ వర్ణనలో తనను గూర్చి 


వరవందారు జనావళీ హృదయ సద్వాంఛార్థకృద్వేంకటే 

శ్వర సంపూర్ణ కృపాసుధామిళిత వీక్షా మాధురీ మార్గవి 

స్ఫురితై కైక దినప్రబంధ రచనా స్ఫూర్ద్డ ద్వచశ్షీకుండన్‌ 

నరనాగాశ్వ నృపాల సభ్య గణితుందన్‌ సింగరాచార్యుందన్‌ ॥ -1-38 
అని చెప్పుకున్నాడు. 

సింగరాచార్యులు దశరథరాజనందన చరిత్ర ఆశ్వాసాంత గద్యలో-- 

“ఇది శ్రీమత్కర్పరాచల లక్ష్మీనృసింహ వేంకటేశ్వర వర ప్రసాద లబ్ధ 
సకలైశ్వర్య ధురీణ... సంస్కృతాంధ్ర నిరోష్టోష్ట్రాది వింశతి ప్రబంధ నిర్మాణ 
ధురీణ...” అని చెప్పుకున్నాడు. సింగరాచార్యులు మౌద్దల్యమహర్ని గోత్రుడు. 


11... ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తిరువేంగళార్యుల పుత్రుడు. కవిరాజు అను బిరుదము గలవాడు. 
సింగరాచార్యుల రచనలలో దశరథరాజనందన చరిత్ర, శుద్దాంధ్రనిరోస్ట్ర 
సీత్రాకల్యాణములు మాత్రమే లభించినవి. మౌద్దల్య గోత్రులు లక్ష్మీనృసింహ 
వేంకటేశ్వర భక్తులు. నల్గొండ జిల్లాలో దేవరకొండ తాలూకాలో పణ్మరాజు 
పల్లి వద్ద ఒక గుట్ట గలదు. అందు నరసింహస్వామి ఆలయము గలదు. 
ఆ గుట్టనే సింగరాచార్యులు సంస్కృతీకరించి కర్పరాచలమని చెప్పినాడు. 


సింగరాచార్యులు తన ఇష్టదైవం కలలో కనపడి నిరోస్ట్రకావ్యరచన 
చేయుమని ఆదేశించగా తాను దశరథరాజనందన చరిత్ర రచించుచున్నట్లు 
ఇట్లు చెప్పినాడు. 

సముదీర్ణస్థితి వేంకటేశ్వరుండు నా స్వప్నంబునన్‌ షోడశా 

బ్బములన్‌ మాణవకాకృతిన్నిలిచి, “వత్సా! యాంధ్రభాషానిరో 

స్ట్యమహాకావ్యమొనర్చుమీ” యనిన నత్యారూఢధి మేల్మ్కాంచి మో 

దమునం జెప్పితి భూమిపై కవిజనాధ్యక్షుల్‌ ప్రశంసింపంగన్‌ 

- దశరథరాజనందన చరిత్ర - 1-81 


ఈ కావ్యములో కథా భాగమునందు మాత్రమె నిరోస్ట్య్ర నియమము 
పాటింపబడింది. 


క 


లడ్డు శుద్దాంధ్ర నిరో ష్ట్ర సీతాకల్యాణము = మరింగంటి సింగరాచార్యులు 


ఆసూరి మరింగంటి సింగరాచార్యులు శుద్ధాంధ్ర నిరోష్ట్య సీత్రా 
కల్యాణమును రచించి కర్పూరాద్రి నృసింహదేవునికి అంకితమిచ్చాడు. 
ఈ కావ్యరచనకు (డ్రేరణ వేంకటేశ్వరుడు సింగరాచార్యులకు స్వప్నములో 
కనిపించి కల్టించినాడు. సింగరాచార్యులు తనకు కలలో కన్పించిన 
వేంకటేశ్వరుని ఇట్లు వర్ణించాడు. 


నాల్గవ సంపుటం 110 


నల్లని మేను తెల్ల తిరునామము ముంజి పసిండి జందెమున్‌ 

జల్లని గన్నులున్‌ గరుణంజల్లెడు చూపులు లేతనవ్వు భా 

సిల్లంగ కర్పరాద్రి నరసింహుండు తానగు వేంకటేశ్వరుం 

దల్లన బ్రహ్మచారి గతి నగ్రమహీస్థలి నిల్చి వేండుకన్‌ ॥ 1-11 


సింగరాచార్యులు కర్పూరాద్రి నృసింహునకు తిరుమల వేంకటేశ్చరునకు 
అభేదము పలికినాడు. సీత్రాకల్యాణ కావ్యము అంకితమిమ్మని వేంకటేశ్వరుడు 
ఆశపడుటను సింగరాచార్యులు 


(శుతులకసాధ్యుండు వేంకట 

పతి నా కావ్యమున కాసపడుటల్‌ దెలిసెన్‌ 

క్షితిసుతుని దొడ్రుపల్ముల 

కతిమోదము దాల్చు తండ్రియందంబయ్యెన్‌ ॥ 1-25 
అని రమణీయముగ సమర్థించినాడు. సింగరాచార్యులు సీతాకల్యాణము 
యొక్క ఆశ్వాసాంత గద్యలో 


“ఇది శ్రీమత్కర్పరాచల లక్ష్మీనృసింహావతార వేంకటేశ్వర 
వరప్రసాదలబ్ధి సకలైశ్వర్యధురీణ...” అని లక్ష్మీనరసింహావతారమే 
వేంకటేశ్వరుడని వారికి అభేదం పల్మినాడు. 


క 


25. పంచతంత్ర - భానుకవి 


భానుకవి (క్రీ.శ. 16 శతాబ్దం) పంచతంత్ర అను నీతికావ్యాన్ని రచించి 
భండారు లక్ష్మీనారాయణకు అంకితమిచ్చాడు. ఈ లక్ష్మీనారాయణ 
శ్రీకృష్ణదేవరాయల అంతఃపురంలో నాట్య, సంగీత విద్యలకు ఆచార్యుడుగ 
ఉన్నాడు. భానుకవి దూబగుంట నారాయణకవి రచించిన పంచతంత్రాన్ని 
అనుసరించి అయిదు ఆశ్వాసములలో అయిదు తంత్రములను వివరించాడు. 


116 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


భానుకవి కృతిపతిని “లక్ష్యామాత్యుడు శేషాద్రీశ్వర పాదయుగళీ 
చింతారత స్వాంతుడని (3-135) ప్రశంసించాడు. భానుకవి కృత్యాదిని 
వేంకటేశ్వరుడు కృతిపతిని రక్షించాలని ఇట్లు ప్రార్ధించాడు. 


శ్రీరామాకుచ కుంకుమచ్చవి, లసవ్చీ కౌస్తుభ స్ఫూర్తి కా 

ధారంబై యురమంతయుం బ్రథమ సంధ్యారాగ బాలార్క కాం 
త్యారూధఢోదయ శైలరీతి దనరన్‌ దాసన్నుతుండైన శృం 
గారాధీశుండు వేంకటేశ్వరుండు లక్ష్మామాత్యుం బ్రోచుందగన్‌॥ 1-11 


భానుకవి ఇష్టదేవతా ప్రార్థనలో వేంకటేశ్వరుని శృంగారాధీశుడుగ 
ప్రశంసించాడు. 


క 


26. వల్లభాభ్యుదయం - భట్టపెనుమర్తి కోదండరామకవి 


ఆంధ్రుల ఆదిదైవం ఆంధ్రవిష్ణువు వెలసిన శ్రీకాకుళ క్షేత్రమాహాత్యాన్ని 
వర్ణించిన కావ్యం “వల్లభాభ్యుదయము. ఆంధ్రవిష్ణువుకే ఆంధ్రవల్లభుడని 
పేరు. ఈ కావ్యాన్ని భట్లపెనుమర్తి కోదండరామకవి (క్రీ.శ. 17 శతాబ్దం) 
రచించాడు. ఈ కావ్యానికి సంసృృతమూలం బ్రహ్మాండపురాణంలోని 
ఉత్తరఖండం. ఆంధ్రవిష్ణువే శ్రీకృష్ణదేవరాయలకు కలలో కనిపించి, ఆముక్త 
మాల్యదను రచించి వేంకటేశ్వరునకు అంకితమివ్వమని ఆదేశించినాడు. 
కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదను రచించి, వేంకటనాథునకు అంకిత 
మిచ్చి కృతార్జుడైనాడు. ఈ కావ్యంలో కోదండరామకవి వేంకటాచలక్షేత్రాన్ని 
(1-12) మనోహరంగా వర్ణించాడు. కోదండరామయ్య ఈ కృతిని 


“వల్లభ స్వామి వరప్రసాద విభవం బిది సత్భతిగా దలంపుందీ” (1-9) 
అని పాఠకులను వేడుకొన్నాడు. వల్లభాభ్యుదయంలో 598 గద్యపద్యా 


నాల్గవ సంపుటం ష/ 


277. రామరాజీయం - అందుగుల వెంకయ్య 


అందుగుల వెంకయ్య (16 శతాబ్దం) రామరాజీయము అను చారిత్రక 
కావ్యాన్ని రచించి ఆరవీటి కోదండరామరాజుకు అంకితమిచ్చాడు. 
రామరాజీయమునకే నరపతి విజయము అని నామాంతరము కలదు. 


అందుగుల వెంకయ్య ఆరవీటి బుక్కరాజు బిరుదు గద్యలో “శ్రీ సంతత 
వేంకటాచలపతి చరణారవింద సేవా కందళిత సామ్రాజ్య సుఖోప 
భోగుండు” అని వర్ణించాడు (11-203). 


క 


28. వైజయంతీ విలాసము - సారంగు తమ్మయ్య 


సారంగు తమ్మయ్య (క్రీశ. 16 శతాబ్దం, వైజయంతీవిలాసమును 
నాల్దాశ్వాసముల పద్యకావ్యమును రచించి శ్రీరామచంద్రునకు అంకితము 
చేసినాడు. వైజయంతీవిలాసము ద్వాదశఆళ్వారులో ఒకడైన విప్రనారాయణుని 
చరిత్ర. సారంగు తమ్మయ్య గోలకొండ నవాబు మహమ్మదు షాహీ 
(1581-1611) కాలమున గోలకొండ కరణముగా పనిచేశాడు. 


దేవదేవి వైరాగ్యము అభినయిస్తూ విప్రనారాయణునితో ఇట్లు చెప్పింది. 


ఆ వేశ్య నాకు గురువుగ 

నె వేశ్యాత్వంబు మాని యేకాకినినై 

శ్రీవేంకట పురుషోతమ 

దేవాయతనాది దివ్య దేశములందున్‌॥ - 2-92 
ఇట్లు సారంగు తమ్మయ్య వేంకట దేవాలయం దివ్యదేశమని ప్రశంసించాడు. 
వేంకటేశ్వరునికి “వేంకట అను నామాంతరం గలదు. పర్వతమునకు, 
స్వామికి అభేదము. వేంకటేశ్వరుని 108 నామావళిలో “వేంకటాయ 
నమః (22) అను నామము గలదు. 


క 


1106 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


29. రాయవాచకం - విశ్వనాథుని స్థానాపతి 


విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల అనుమతితో మధుర నాయక 
రాజ్యస్థాపకుడైన విశ్వనాథ నాయకుని (క్రీ.శ. 1528-1564) ప్రతినిధిగా 
రాయల ఆస్థానంలో ఉన్న స్థానాపతి (క్రీ.శ.16 శతాబ్దం) తన రాజుకు 
శ్రీకృష్ణదేవరాయలను గూర్చి అందజేసిన సమాచార వచన (గ్రంథమే 
రాయవాచకము. ఈ చారిత్రక గ్రంథములో వేంకటేశ్వరుని ప్రశంస గలదు. 
రాయవాచకాన్ని కృష్ణరాయవిజయము అను పేరుతో పద్యకావ్యంగా 
కుమారధూర్జటి రచించారు. 


రాయవాచకంలో అష్టస్వయంవ్యక్త దివ్యస్టలములలో వెంక్కటాచలం 
(ఆనాటి వ్రాత) పేర్కొనబడింది. (పుట:2) రాయల రాజ్యంలో విష్ణువు 
ప్రత్యక్షమై వెంకటాచలాన ఉన్నాడు. (పుట: 88. శ్రీకృష్ణదేవరాయలు 
కలుబరగకోట స్వాధీనం చేసికొని, తన ప్రతినిధిగా కల్యాణరావును 
నియమించి, తిరుపతికి వచ్చి అలమేలుమంగా సమెతులైన కల్యాణ 
వేంకటేశ్వరుల దర్శనంబు చేసినాడు (పు. 77). 


30. చంద్రభాను చరిత్రము - తరిగొప్పుల మల్లన 


తరిగొప్పుల మల్లన చంద్రభాను చరిత్రము అను అయిదు ఆశ్వాసముల 
పద్యకావ్యం రచించి, తన యిష్టదైవమగు దత్తాశ్రేయమూర్తికి అంకితము 
చేశాడు. ఇతడు నరసనామాత్య తిప్పమాంబలకు పుత్రుడు. దత్తాత్రేయ 
యోగీంద్రుని శిష్యుడు. తరిగొప్పుల మల్లన వసుచరిత్ర కృతిపతి యగు 
తిరుమలరాయని కుమారుడైన వేంకటపతిరాయల (1586-1613) 
ఆస్థానములో రాయసము వ్రాయు లేఖరిగను, కవిగా ఉండి గౌరవాదరములు 
పొందినాడు. 


నాల్గవ సంపుటం 110 


శ్రీకృష్ణునకు సత్యభామ యందు కలిగిన చంద్రభానునకు, రుక్మిణీ 
సోదరుడైన రుక్కబాహుని కుమార్తె కుముదినికి జరిగిన వివాహకథ 
“'చంద్రభాను చరిత్రము లో వర్ణింపబడింది. 


చంద్రభానుడు విజయలోలుడు మంచి మిత్రులు. ఇద్దరు కుండిన 
పురమునకు వెళ్లుచు దారిలో దుర్వాసుని శాపంవల్ల విడిపోయారు. తర్వాత 
చాలాకాలానికి చంద్రభానుడు, స్నేహితుడు విజయలోలుడు కలుసుకొంటారు. 
ఆ కాలంలో విజయలోలుడు తిరుమల యాత్ర చేశాడు. విజయలోలుడు 
తాను చేసిన తిరుమలయాత్రను ఇట్లు వర్ణించాడు. 


తిరుమలయాత్రా వర్దనము 


గీ. వార్నికదినంబు లిట్లు దుర్వార లీల, 
ధర విజ్బృంభించు వేళంబాంథప్రతాన 
సహితముగ నేను బెక్కు దేశములు గడచి, 
యంతంబోవంగమార్గమధ్యంబునందు. శీ౦0 


అనశనవ్రతముచే నతులకార్య్యంబునం 
గనుపట్టునోరిబీగములవారు 
(మొక్కుందీర్చుటకు నై మూంకమూంకలుగూడి 
యేతెంచుతలమోపుటిండ్రవారు 
ప్రాణముల్‌ పిడికిటంబట్టుకయిట్టట్టు 
దెమలని శిరసుకోడములవారు 
దైహికాయాసంబు దలంపక దొర్లుచు 
నడతెంచుపొరలుదండములవారు 


గీ. నామటామట'మొక్కువారడుగునడుగు 
దండములవారుమిగులసందడి యొనర్ప 


నడరి పన్నగసార్వభౌమాచలేంద్రుం 
గొలువం గోటానకోట్లు పెన్గూటమరుగ. 1 


బ్రా 


120 


బా 


బ్రా 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఏను వారలతోంగూడి యెలమి దిగువ 

తిరుపతికి నేగి యాళ్వారితీర్థవారిం 

దానములు సల్ప్సి యుచితకృత్యములు దీర్చి 

సంతసంబున నప్పురాభ్యంతరమున. శల 





'పైంబొల్చుతొలుద్రాంచుపడంగయూరుపుంబొగ 
ల్నాఖిపంకజమిళిందములు గాంగ 

ఘనతట[గ్రావభాగంబున రాజాను 
ఘటితహస్తం బజగరము గాంగ 


మలంచి తలాడగా నిలపిననల కేలి గ్‌ 


నఖరుచు ల్మౌళలికుందములు గాంగ 
నోరగాంగుడివంక కొజగుకౌస్తుభరుచి 
శ్రీవత్సఘనతటిద్రేఖ గాంగ 


రాత్రింబవలును జారునేత్రద్వయంబు 
పాదసంవాహనక్రియాపరవశ కమ 

లోరుతలకుముదాబ్దధీకారి గాంగ 

వేడ్మం బవళించియున్న గోవిందుంగొలిచి. త్తి 





చకచకలు గలుగు నలి మే 

చకకచ లిరుగడలం గలుగు సౌధశిఖావీ 

ధథికలు గనుంగొనుచుందత్పుర 

నికటోర్వికి వచ్చి యుపవనీభాగమునన్‌. శ్రీశ 


చేమాకుతాళముల్చెలంగరొండులంజేతు గీ. 


లుంచియందణవెక్కిరించికానుచుం 
బజ్జధూపమున దీిపపుంగోల రాజ హ 
స్తముసాంచి జేగంట చజచికొనుచుం 


బ్రా 


యబ 


నాల్గవ సంపుటం 


దల యోరగిలంగ్రుంగి తప్పెట గతికి వా 
యించి గంగెర్ల నాడించుకొనుచుం 

దిరువడిసానుల బెరసి గంటలు మోయ 
బోడచప్పరముల నాడికొనుచుం 


ద్రోవంగూర్చుండి బొంతలు మైలంబజచి 

ముదురుటెండల కోరగా ముసుంగుంజేర్చి 

పట్టెదండలు మొజయించి పాడుకొనుచు 

నలరు దాసర్ల వీక్షించి యాక్షణమున. 4గ్‌ 


పంకజేక్షణు మురవైరి భక్తసులభు 

వేంకటస్వామి వీక్షించు వేడ్క హృదయ 

పద్మమునందొంగలింప సంభ్రమము మెజసి 

యా మహీధర మెక్కితి నట్టివేళ. 46 


చెక్కుల మకరికాచిత్రము ల్లరంగంగం 
గలయనూర్చుచు సారె నిలిచి నిలిచి 
కటులభారమున వెన్మకువీంగి యందంద 
పతులయంసము లూంతపట్టిపట్టి 
తరులనీడలు చేర నరిగి నెచ్చెలివీచు 
సురటి తెమ్మెరలకుం జొక్కిచొక్కి 
పాదాబ్బములు తొట్రుపడంగజానువులూంది 
యొక్కుడుదగ మెట్టు లెక్కి యెక్కి 


వలుదగుబ్బలంజెమటలు వడియంబయట 

లుబ్బనొత్తుచు నుస్సని యూర్చి యూర్చి 

యలంతందూలుచు వ్రాలుచు నలఘుహర్ష్న 

జలధిందేలుచు సోలుచు జలజముఖులు. త్న 


122 


బా 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


మందలుగూడి యెక్కి రతిమంజులనంజులకుంజమంజరీ 
బృందమరందబిందులహరీబహురీతిసగీతినందదిం 
దిందిరవందితుందిలనుతి ప్రతికూజదళిందకందరా 
మందసరజ్జరీఘుమఘుమధ్వనిజాలము శేషశేలమున్‌ శీర 


తళతళన వెలుంగు నిందూ 

పలఫలకవనీపతత్రబలబహులహరీ 

నలయర్వురీవలయదరీ 

నిలయసరిసృపఫణామణిద్యుతు లచటన్‌. శ్రి 


శబరకాంతాకుచాగ్రసంసక్షగైరి 

కాంకనంబులు జనుల నజ్జ్ఞాంచు నచట 

ధాతుకృత్యంబులౌట చిత్రంబె వాని 

కతనుభావ్లారకర్మశక్యప్రవృత్తి. ర్‌0 


నాళీక కాసార కేలీకలితసార 
నాళీకనత్తీరనాళికేర 
మాలీనమకరందధూళీనతమిళింద 
కేళీ నవానంద శాలికుంద 
మేలాలతాలోలదోలాలసమరాళ 
బాలాలఘుముదాలవాలసాల 
మాలాపయుగనంగ ఖేలాపరవశాంగ 
లీలాపరవిహంగజాలరంగ 


మమరవరతనుకరతనునమితసుమిత, 
ముదితకలరవకులరవముఖరళశిఖర 
తిలకసురుచిరతరుచరగళితలలిత 

మధురమధురసపాళి యాకుధరమౌలళి. ర్‌1 


బా 


బ్రా 


నాల్గవ సంపుటం 123 


ఉరుతరకందరానిపతితోత్పతదంబుర్సురీలవంబులం 

బరంగు నుదగ్రఘోషమయి పాపవినాశన మానగంబు సొం 
పరయంగం గోరి యే పతితులైన జదాకృతు లేగుదెంచినన్‌ 
సరసత నూరర్ధ్వలోకము లొసంగుదు నేనని తెల్పుకైవదిన్‌. _ 52 


కమలాకరతందామ యమరు నింతియకాని 
క్రుంకువారికి సిరు ల్లూర్చంగల వె 
కువలయోద్ధతిందామకొణలు నింతియకాని 
చేరువారికి ధరంజేర్చంగలవె 
యుత్మళికలందామ యొప్పు నింతియకాని 
కనువారికి ముదంబు లునుపంగలవె 
యమృతసంగతిందచామయలరునింతియ కాని 
తలంచువారికి ముక్తిందార్చ్పంగలవె 


యితరతీర్థంబు లెందైన నీసరంబు 

పగిది నని విశ్వభూజను ల్వొగడ నన్న 

గమునంజెన్నాందు స్వామిపుష్కరిణి యచటం 

దాన మొనరించి యుచితకృత్యములందీర్చి. ర్‌తి 


వారాహమూర్తికి నమ స్మ్కారం 

బొనరించి సంతసంబునందత్మా 

సారంబు వెడలి మురహరు 

నారాధింపంగం దలంచి యటంజన నెదుటన్‌. ర్‌4& 


ప్రాకారఖచితహీరప్రభాచయదేవతాధునీబుద్చుదత్తారకంబు 
గోపురేంద్రోపలాంకూర విభాజలాయమునారథాంగదహస్మరంబు 
కేతుగోమేధికద్యోతనరస్వతీ హ్రాదినీశైవలదభ్రతలము 
శిఖరాబ్దరాగరోచిః ప్రతానహిరణ్యవాహోత్పలన్నీలవారిదంబు 


104 


బ్రా 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


భక్తలోకైకభరణంబు పరమమౌని 

కలుషసంతానహరంబు ఘటితసుజన 
నిచయసంస్కృతితరణంబు నిర్ణరశర 
ణంబు వేంకటపతిశరణంబు దనరె. 


అట్టిమురవైరినగరికి నరుగుదెంచి 
వితతభక్తింబ్రదక్షిణవిధు లొనర్చి 
యావరణ దేవతలనెల్ల ననుసరించి 
గర్భగ్భృహమునకేగి యుత్మంఠ మెజయ. 


ఇలంజూపువలచేయి వెలిదమ్మికనుబోయిం 


జెలంగువానింబయోధింమెలంగువాని 
దట్టింజేర్చిన వంకిగట్టుమీందటిటెంకిం 
దనరువానింబురారి నెనరువాని 
నెడమపెందొడంగేలునెడంజేరిచినయాలు 
నెసంగువానిశుభంబులొసంగువాని 
నిండుబంగరుపట్టు కొండవంచినమెట్టు 
వెలయువాని శుకాత్మ నొాలయు వాని 


చికిలిజిగిచుట్టుకత్తి జేజేలుబత్తి 
నెజపువాని సురారులం బజపువాని 
వేంకటస్వామింగనుంగొని వినయవినమి 
తాంగవైఖరి మెజియ సావ్టాంగ మెజంగి 


. కాల న్ముత్తెగజాలు వేండిచలువల్‌ గ్రమ్మించుకన్దాలు కెం 


గేలం బట్టినచుట్టువాలు నెడచక్కిం గల్మిప్రోయాలు నే 
వేళన్‌ భక్తులంబ్రోచుమేలు తెలిదీవిం బొల్పు పెనోలు ని 
ర్మేలం బాయని వేల్పుచాలు గలసామిన్‌ వెన్నునిం గొల్బెదన్‌. 


నాల్గవ సంపుటం 125 
శా. ఆర్తత్రాణపరాయణాయ భువనైకాధారభూతాయ సం 
వర్తాంభోనిధిమగ్నభూభరణకృద్వారాహరూపాయ దో 
ర్వార్తాఖీతమహీసుతాయ శిశుతావ్యాపారనశ్యతృణా 
ర్‌ర్‌ వర్తక్రూరనిశాచరాయ దివిషద్వంద్వాయ తుభ్యం నమః. 59 
చ. అని కొనియాడి తత్పదయుగాబ్దపవి త్రితతీర్ధవారిలోం 
గొని గతకల్మ షుండనయి కోల్మవెల వెల్వడి బిల్వపాండవా 
దినిఖిలతీర్ధపంక్తుల క్షితిత్రిదశోదితరీతి భక్తి మ 
శ్‌ జ్ఞన మొనరించి యర్షవిధి సల్పి క్రమంబున నేగి చెంగటన్‌. 60 
స్ప రేరిక్కరాజాల నూరిననీ రేజు 
లై తూ నీరికలైన చోటం 
గ్రేళ్లుచ్చి సెలలు దాంకిననుర్లునెత్తాల 
నలరుకానలందారు తలిరుంగత్తి 
టేని బాబాలేంతటెక్క సోంకులసారెం 
దలంకునీరంబుల నొలుకు తెలిసి 
రంబుతోందనరనొరలుకన్నె క్రాన్నన 
తేనెసోనల ననలైన నేలం 
దొలంకుకొలంకులకెలంకులందళుకుగులుకు 
నున్నతిన్నెలందరలకనూలుకొనిన 
ర్‌7 కిన్నెరకలకలంబుల కేకికరుతు 
లూనుచుండెడు తుంబురుకోనడాసి. 61 
- చంద్రభానుచరిత్ర, 5-40-61 
తరిగొప్పుల మల్లన ఈ తిరుమలయాత్రా వర్ణనలో ఆనాటి భక్తుల 
ర్‌ యొక్క ('మొక్కుబడుల వివరములను వర్ణించాడు (5-41). ఆనాదు 


126 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కపిలతీర్థమునకు ఆళ్వారి తీర్థమనుపేరు ఉండేది (5-42). శేషాచల 
పర్వతాలను ఎక్కేటప్పుడు పడే శ్రమను - ముఖ్యంగా స్త్రీలు పడే శ్రమను 
ఆయాసమును స్వభావోక్తిలో మల్లన వర్ణించాడు (5-47). మల్లన 
రామరాజభూషణుని అనుసరించి “లలనాజనాపాంగ...” (వసుచరిత్ర 
1-126) రచనాశైలిలో శేషతైలమును (5-48-51) వర్ణించాడు. ఆనాడు 
తిరుమల దేవాలయంలో దేవదాసీల వ్యవస్థ ఉండేది. మల్లన తిరువడిసానుల 
ఆటపాటలను (5-45) వర్ణించాడు. విజయనగర చక్రవర్తి అచ్యుత 
దేవరాయలు (క్రీ.శ. 1529-1542) ముద్దుకుప్పాయి అను నాట్యకళా 
విశారదను దేవదాసిగా విజయనగరం నుండి తిరుమల దేవాలయమునకు 
వేంకటేశ్వరస్వామిని సేవించుటకు పంపించినట్లుగ తి.తి. దేవస్థానంలో 
శాసనం (సంఖ్య 4-11 తేది 6-6-1531) కలదు. 


మల్లన స్వామిపుష్కరిణిలో స్నానం చేయడం, దానములు చేయడం, 
మొదట వరాహమూర్తిని దర్శించడం పిమ్మట వేంకటపతిని దర్శించడం 
సంప్రదాయానుగుణంగా వర్ణించాడు. (5-538-57). వేంకటేశుని లీలలను 
సంస్కృతభాషలో శార్దూల వృత్తములో కొనియాడినాడు (5-59). ఇట్లు 
తరిగొప్పుల మల్లన తిరుమల తీర్ధయాత్రను వేంకటపతి దర్శనాన్ని 
సంప్రదాయనుగుణంగా వర్ణించినాడు. 


నాల్గవ సంపుటం 107/ 


81. సుదక్షిణా పరిణయం - తెనాలి అన్నయ్య 


తెనాలి అన్నయ్య (క్రీ.శ. 16 శతాబ్దం) రామయ్య మంత్రి కుమారుడు. 
ఇతడు పాండురంగ మాహాత్యము, ఘటికాచల మాహాత్యములను రచించిన 
తెనాలి రామకృష్ణకవికి, శ్రీశ్రైలమాహాత్యమును రచించిన తెనాలి శ్రీగిరి 
కవికి తమ్ముడు. తెనాలి అన్నయ్య సుదక్షిణా పరిణయమను అయిదాశ్వాసముల 
ప్రబంధమును రచించి, పులిజాల సోమయామాత్యునకు అంకితమిచ్చాడు. 


ఇక్ష్వాకు వంశమున జన్మంచిన దిలీప మహారాజు చరిత్ర, అతడు 
రత్నచూడుడను రాక్షసుని సంహరించి, సురథుడను వాని పుత్రిక సుదక్షిణ 
యను కన్యను వివాహమాడుట యీ కావ్యమందలి ఇతివృత్తము. 


తెనాలి అన్నయ్య సుదక్షిణాపరిణయం కృత్యాదిలో కృతిపతిని వేంకటేశుడు 
రక్షించాలని ఇట్లు ఇష్టదేవతాప్రార్థన చేసినాడు. 


శ్రీలీలా హరినీల పీఠరుచిర శ్రీవత్స సంపన్న వ 
క్షోలాలిత్యుండు వేంకటేశుండు కృపన్‌ గోనేటిరాయక్షమా 
పాలస్వామి సమస్తరాజ్యభరణోపాయాధికున్‌ హృద్యవి 
ద్యాలోలుం బులిజాల రామవిభు సోమామాత్యునిం బ్రోవుతన్‌!! 1-1 
తెనాలి అన్నయ్య దిలీపుని శేషాచల యాత్రను ఇట్లు వర్ణించినాడు. 
(5-62-5-70) 
దిలీపుడు శేషశైలమును జేరుట 
చ. చని చని ముందజం గనియె సారసమిత్రకులుండు లోకలో 
చనశతకోటిదీప్తిమణి సానువిభాసిదిగంతరాళమున్‌, 
సనకసనందనాదిమునిసంసృృతవిసృతపుణ్యశీలమున్‌, 
జనజనికర్మనిర్మధనసౌఖ్యవిశాలము శేషశ్రైలమున్‌. 62 


108 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తే. పుష్పకళికలంజెన్నాందుభూరుహంబు 
లలమి దీపించు నచ్చట నచలభర్త 
కదిసియుందినగగనంబుకడకు నెత్తం 
బూనుముక్తావిభూషణభుజము లనంగ. 63 


చ. పిడికిటంబట్టి పంచెంబుభేది యొకానొకకొండ, మింటికిన్‌ 
గొడుగుగ నెత్తిందాల్బె యదుకుంజరుండొందొకకొండ; వేల్మిడిన్‌ 
బుడమి నడంగంజేసె ఘటపుత్రుండు వేటొాక కొండ; నున్నయీ 
వెడవెడకొండ లీ డగునె? వేంకటభర్త వసించుకొందకున్‌! 64 





వ. అప్పుడు ప్రధాననందనుండు రాజసంక్రందనుం గనుంగొని “ప్రతాప 
నిటలనయన, నయసుధాస్యందం బగునిందుబింబవదన మదనసంతాప 
సంజీవనియుంబోలెంగైవసంబయ్యు దుర్దమశార్జూలభయంబున నిజమందిర 
కందరంబునకుంజనియె, రత్నచూడ విజయశుల్మ యగునాచిల్మపల్ములాం 
డి నిన్నుంజెందు; సందియంబు వల; దేతత్ముధరకూటాగ్రహాటకవిమానాంతర 
చరిష్ణుం డగువిష్ణుండు భవదీయ మనోరథంబు నవితథంబుగం జేయుం; 
దదీయపాదరాజీవ సందర్భనం బవశ్యకర్తవ్యం”. బనుడు సౌగంధికబంధురంబు 
లగు స్వామిపుష్కరిణి బంధంబులంగాలోచితకృత్యంబులు నిర్వర్తించి 
సాకారకనకగిరిశంకాకారిప్రాకారపరివృతంబును ఘనఘనాఘణచ్చటాను 
మేయధూపధూమవిలోకనతాండవత్కుండలిపరిపంథి మండలంబును 
సముత్తంభితచంచత్మేతు పటాంచలకాంచనకింకిణీకలకలాకులితజలజహిత 
రథఘోాటకంబును నగునద్దేవదేవుదివ్యభవనంబు ప్రవేశించి పురోభాగంబున: 


స్స్‌ వెలిదామరలనవ్వు వెడందకన్నులవానిం, 
గౌస్తుభగైవేయకంబువానిం, 
జిగురుంగెమ్మోవి పైంజిన్ని నవ్వులవానిం, 
గమనీయరత్న శేఖరమువాని, 


నాల్గవ సంపుటం 120 


రంగైన మొసలివాపోగంట్లు గలవాని, 
శంఖచక్రాంకహస్తములవానిం, 

బసిమి మీజినపచ్చపట్టు గట్టినవాని, 
నిగమనూపురధగద్ధగలవానిం, 

తే. బాలసంద్రంబు గాంచినవాలుగంటి, 

నిజభుజామధ్యపీఠిక నిలుపువాని, 

వేడ్క దైవాణంగటిమేనివేల్పుంగాంచి 

వందనము చేసి రాజసంక్రందనుండు: 66 


దిలీపుండు శేషాచలపతిని సందర్శించి స్తోత్రము చేయుట 


స్స. “గోవింద, గోరూప, గోపికావల్లభ, 

శౌరి, శార్‌జ్లాయుధ, శంఖహస్త, 

పరమేశ, పరమాత్మ, పరమపదాధీశ, 
కల్యాణకరకాంతికలితకాయ, 

లావణ్యలీలావిలాస, లాలితలోక, 
యక్షీణకరుణాకటాక్షవీక్ష, 

తీర్ధాంఘి, తీర్ధేశ, తీర్థఫలోదయ, 
త్రిగుణాత్మ, త్రిదశేంద్ర, త్రివిధరూప, 


తే. నిఖిల, నిష్కామ, నిష్కల, నిత్య, నిరఘ, 


భద్ర, భవభావభంజన, భక్తసులభ, 
యాద్య, యాద్యంతరహిత, విద్యానవద్య, 
నిన్నుంబొడగంటి, మిక్కిలి వన్నెగంటి. 67 


సరసిజవృత్తము - 


వేదాధారా నాదవినోదా, 
విషధిమథన, కరవిధృతకుతల, ప్ర 


130 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


హ్లాదాధీనా, యాదృతమాయా 

యతన, యహితహర, యతిమతిసదనా, 

శ్రీదోల్లాసా; మేదురశౌర్యా, 

జితవరమతభర, శ్రితగతిఫలదా, 

పాదానమ్రాహ్ష్హాదనదక్షా, 

భవభయపరిహృతిపరిచితకరుణా! 68 


అక్షరగుణితము - సకారము 

మ. సనకప్రస్తుత, సారరూప, సితహాసా, సీరహస్తాప్త, సు 
స్వనవేదస్తుతపాద, సూర్యనయనాబ్దా, 'సేతుబంధక్రియా 
జనితోత్సాహధురీణ, 'సైంధవవిలాసా, సోమకప్రాణభం 
జన, సౌజన్యవిలోల, సంగరహితా, సర్వప్రియంభావుకా? 69 


దిలీపుండు శేషాచలపతి యనుగ్రహమును బడసి 
పుష్పకముపైందన సైన్యమును జేరంబోవుట 


వ. అని కొనియాడి పునఃపునఃప్రణామంబు లాచరించురాజకంఠీరవు 
నకుంఠితోత్మంఠానుకంపాసంప దధ్యక్షితంబు లగు కటాక్షాంచలంబుల 
నిరీక్షించి పుండరీకాక్షుం డలభ్య వాల్లభ్యకల్యం బగునిజకంధరామందార 
మాల్యంబు ననుగ్రహించి “దిలీపా, యాఖేటక క్రీడావ్యాజంబున వెడలి 
దనుజులం బడలుపడంజేసి చతుర్ముఖదత్తం బై రాక్షసాయత్తం బగు నత్యుత్తమ 
విమానంబు గైకొని యిటకుం జనుదెంచితి; వింక నీయభీప్పితంబు 
లెవ్విమైన సఫలంబులగు; నశ్రమంబున రత్నచూదునిం దునిమి విజయకాంతా 
కరగ్రహంబుతోడన సుదక్షిణాకరగ్రహం బొనరింపు; సురథుండు నీక్షణం 
బునంబక్షిరాజదక్షత్వంబున సపురంబుగ నిజక్షమామండలంబున కరుగు; 
నీ వరుగు” మని యానతిచ్చి యంపుటయు... 70 

- సుదక్షిణా పరిణయం, 5-62-70. 


నాల్గవ సంపుటం 1ం1 


తెనాలి అన్నయ్య తిరుమల వేంకటేశుని భక్తుడు. కనుక సంస్కృత 
మూలములో లేని దిలీపుని శేషాచల యాత్రచేయుట, అతడు వేంకటాద్రి 
క్షేత్రాన్ని స్వామి పుష్కరిణి తీర్చాన్ని, వేంకటేశ్వరస్వామిని ప్రస్తుతించుట 
సుదక్షిణా పరిణయ కావ్యంలో వర్ణించి, తనకు గల వేంకటేశ భక్తిని 
వెల్లడించినాడు. 


ప్రస్తుతం తిరుమల క్షేత్రంలో వేంకటేశ్వర స్వామివారికి సమర్పించిన 
తులసి, పూలు, పూలమాలలను ఎవరికి ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం 
లేదు. అందువల్ల ఆ పవిత్ర నిర్మాల్యాన్ని ఎవ్వరూ ఉపయోగించకుండా 
పూలబావిలో పడవేసేవారు. ఇప్పుడు అగమ్యమైన, అగాధమైన లోయలో 
పడవేస్తున్నారు. ఇది ఈనాటి సంప్రదాయం. కాని తెనాలి అన్నయ్య సుదక్షిణా 
పరిణయ కావ్యంలో దిలీపునకు “పుండరీకాక్షుండలభ్య వాల్లభ్య కల్యంబగు 
నిజకంధరా మందార మాల్యంబు ననుగ్రపొంచి”ొ నట్లు (5-70) 
వర్ణించినాడు. దిలీపుని స్తోత్రమునకు ప్రీతుడై వేంకటేశ్వరస్వామి తను మెడలో 
ధరించిన మందారమాలను దిలీపునకు అనుగ్రహించినాడు. ఇది ఆనాటి 
(క్రీశ 16 శతాబ్దం) సంప్రదాయం. కాలగమనంలో ఆచార సంప్రదాయాలూ 
మారుతుంటాయి! 


క 


82. ఇందుమతీ పరిణయం - తెనాలి రామభద్రుడు 


పుంభావ సరస్వతి అయిన తెనాలి రామకృష్ణుని తమ్ముని మనుమడు 
అయిన రామభద్రుడు ఇందుమతీ పరిణయము అను నాలుగు ఆశ్వాసముల 
కావ్యం రచించి, పాలచూరి కృష్ణ నృపాలునకు అంకితమిచ్చాడు. 


దశరథమహారాజు తండ్రి, రఘుమహారాజు పుత్రుడు అయిన అజుడు 
స్వయంవరమున ఎల్లరాజులను జయించి, విదర్భరాజు కూతురగు 
ఇందుమతిని వివాహమాడుట ఈ కావ్యమందలి ఇతివృత్తము. 


132 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తెనాలి రామభద్రకవి కావ్యారంభములో ఇష్టదేవతాన్తుతిలో 
వేంకటాచలపతి పాలచూరి కృష్ణభూపాలుని రక్షించాలని ఇట్లు ప్రార్ధించాడు. 


శ్రీ లలితాంగి వక్షమునం జెన్నుగం గెంపుల తాళి లీలనే 

వేళ బొసంగ రంగలరు వేంకటభూమి ధరాధినేతయా 

నీల ఘనాఘన ప్రతిమ నిర్మలదేహుండు శౌరి నిత్యమున్‌ 
బాలచురీ కులాబ్ధి హిమభానునిం గృష్టనృపాలుం బ్రోవుతన్‌!! - 1-1 


క 


తిత. బహుళాశ్వచరిత్ర - దామెర్ల వేంగళనాయకుడు 


దామెరల వెంగళరాజు (17 శతాబ్దం, “బహుళాశ్వచరిత్రి అను 
అయిదాశ్వాసముల పద్యకావ్యమును రచించి, తన తండ్రికే అంకిత 
మిచ్చినాడు. ఇతని పితృభక్తి ఆదర్శప్రాయము. వెంగళరాజు వెంకటాద్రి 
గురవమాంబల పుత్రుడు. దామెర్లవారు యుద్ధవీరులు, దండనాథులు. 
చెన్నప్ప నాయకుడు వెంగళరాజుకు సవతి సోదరుడు. ఈ చెన్నప్ప పేరనే 
చెన్నపట్టణము (నాటి మద్రాసు - నేటి చెన్నై నిర్మింపబడింది. దామెర్లవారికి 
వెలుగోటివారికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వెలుగోటి యాచమ 
నాయకుడు బహుళాశ్వ చరిత్ర కర్త వెంగళరాజుకు మేనత్త కొడుకు. 


యాచమనాయకుని శార్య పరాక్రమాలను వెంగళరాజు ఇట్లు 
ప్రశంసించినాడు. 


ఉత్తర మల్లూరి యొద్ద దావలపాద 
విభుని గొట్టిన నాటి విజయ కలన 
తిరుమలచేరి ధాత్రిని మన్నెరాజులం 
బారంద్రోలిన నాటి బాహు బలము 
- బహుళాశ్వ చరిత్ర, 1-87. 


క 


నాల్గవ సంపుటం 103 


34 వాల్మీకి చరిత్రము - రఘునాథ నాయకుడు 


దక్షిణ దేశీయ ఆంధ్రవాజ్బ్యయ చరిత్రలో స్వర్ణయుగమును సృష్టించిన 
సాహితీ చక్రవర్తి రఘునాథ నాయకుడు (క్రీ.శ. 17 శతాబ్దం). రఘునాథ 
నాయకుడు క్రీ.శ. 1600-1631 మధ్య తంజావూరు నాయక రాజ్యాన్ని 
పరిపాలించాడు. ఇతడు అచ్యుతప్పనాయకుని పుత్రుడు. 


రఘునాథనాయకుడు వాల్మీకి చరిత్రము అను మూడు ఆశ్వాసముల 
పద్యకావ్యాన్ని రచించి శ్రీరామచంద్రునకు అంకితమిచ్చాడు. రఘునాధథుడు 
శ్రీరామభక్తుడు. అందువల్లనే రఘునాథుడు వాల్మీకి చరిత్రముతో పాటు 
రామాయణాన్ని కూడ రచించి శ్రీరామునకు అంకితమిచ్చాడు. సప్రబుషులు 
సేతువు నుండి తీర్ధయాత్ర చేస్తూ తిరుమల క్షేత్రాన్ని వేంకటేశ్వరుని 
దర్శించారు. 


రఘునాథనాయకుని శేషతైలవర్జన (2-51) అల్లసాని పెద్దన హిమశైల 
వర్ణనకు అనుసరణగా ఉంది. (మనుచరిత్ర, 2-3). రఘునాథుడు 
వేంకటాచలవిభుని ఉచితశ్ళంగారపురుషునిగా, “ఇట్టి చక్కని తండ్రి యొందేని 
గలడి”” (2-54) అని ఆశ్చర్యచకితులయ్యెటట్లుగ వేంకటేశ్వర స్వామిని 
వర్ణించాడు. సప్తబుషుల శేషాచల యాత్రను (2-51-2-58) రఘునాథ 
నాయకుడు ఇట్లు రమణీయముగా వర్ణించాడు. 


వాల్నీకి చరిత్రము - ద్వితీయాశ్వాసము 


చ. చనిచని కాంచి రంత హరిచందనభూరుహచారు వాటికా 
వని వనితాసహాయసురవైణికతల్లజపాణివల్లకీ 
ఘననినదానుకారి మణికందరజాలముంబంచవర్ణకాం 
చనకలవింకచంక్రమ లసద్ద్వనిశీలము శేషశ్రైలమున్‌ ర్‌1 


వ. కనుంగిొని యవ్వేంకటమహీధరంబున విశంకటమణితటంబులం 
దముకు మైోసినగతి దుముకు నాకాశగంగాతరంగిణి సంగంబులు దొలంచి, 


134 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


యభంగభంగతాందడవంబులం బెరయు పాందవతీరంబునం దానంబులు 
గావించి, తటమహీరుహకదంబకప్రసవడంబరంబులం గదంబించు 
తుంబురు తీరంబునం గ్రుంకులిడి మజియు సఘాపనోదనసమర్థంబులగు 
ననేకతీర్ధంబులాడుచు వచ్చి మజ్జనపరనమజ్ఞనపుష్కలాయుష్మ్కలా యుష్మారిణి 
యుంబాపిజనపాపకళంకదుప్కియాపంకజకరిణియునగు స్వామి పుష్కరిణిం 
తీర్థంబులాడి. 52 


గీ. కువలయంబున నిదియ వైకుంఠ మనుచుం 
గరముంజూపుచు భక్తనికరముంబోవ 
స్వామిపుష్కరిణీతీరభూమి నలరు 
వేంకటాచలనాథు సేవించి నిలిచి. ర్‌తి 


బ్రా 


మణికిరీటంబు సంపద లేమి యనవచ్చు 
నమ్మ ముత్తియపు నామమ్ము డంబు 
మందహాసంబుల యందంబు హైసరే 
సరిలేదు మెడ కంటసరికి నెందు 
నుదరబంధము సొంపు లోహోహొ యొచ్చుల 
మెచ్చునో బంగారు పచ్చడంబు 
కటింబసిండి కటారి కాంతి యెంతటి వింత 
మంజీరముల మంజిమంబు మేలు 


గీ. ఉచితశ్ళంగార మితనికి నొప్పుంజూడుం 
డిట్టి చక్కని తండ్రి యెందేని గలందె? 


వలతు రీ వేంకటాచలవల్లభునకు 
యోగిపురుషులు మదియంద యునిచి చాల. ర్‌శ 





మ్‌; ఇక్కరణి నక్కంజాక్షుని చక్కందనంబునకు మిక్కిలి చొక్కి మతియును. 
ర్‌5్‌ 


నాలవ సంపుటం 135 


లయగ్రాహి: 


పంకజకరాకుచ విశంకటతటీరచిత 

కుంకుమపటీరరుచి సంకలితవక్షో 

లంకరణకౌస్తుభ! శశాంకరవిలోచన! ప్రి 

యంకరగుణప్రకర కింకరదమర్యా 

శంకర మతానతశివంకర సురాహిత భ 

యంకర శరాగతకళంక భువనక్షే 

మంకర మునీంద్రగణ సంకధితపావన ని 

రంకుశ మహామహిమ! వేంకటగిరీశా! 56 


క. సంకటము లెల్లందొలంగె వి 
శంకట భవదీయ వితతసతత ఘనఘృణా 
కంకటము గలుగ మాకున్‌ 
వేంకటగిరినిలయ కాంతివిజితకువలయా. ర్‌7 


“అనుచు నవ్వెంకటాద్రీశు నభినుతించి” సప్తర్షులు అహోబలమునకు 
ప్రయాణమైనారు. 


క 


835. విజయ విలాసము - చేమకూర వేంకటకవి 


ప్రతి పద్యములో చమత్కతి గలుగ రచించు చేమకూర వేంకటకవి 
'విజయవిలాసము' అను ప్రబంధమును రచించి, తంజావూరు రఘునాథ 
నాయకునకు అంకితమిచ్చాడు. 

విజయవిలాసం కావ్య అవతారికలో చేమకూర వేంకటకవి రఘునాథ 


భూపాలుని వేంకటేశ్వరుడు పూర్ణదృష్టితో రక్షించాలని ఇట్లు ప్రార్ధించాడు. 
(1-3) 


136 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


“శ్రీ రుచిరాంగి నీ భవనసీమ ్రువంబుగ నిల్చు, నేలు దీ 
ధారుణి నీవి యన్నక్రియ దక్షిణపాణి నెబుంగంజేయు శృం 
గారరసాబ్బి వేంకటనగస్థిరవాసుండు పూర్ణదృష్టి నెం 

తే రఘునాథ భూరమణదేవు గుణంబుల ప్రోవుం బ్రోవుతన్‌ ॥ 





రఘునాథ నాయకుని నగరిలో అతని నివాసమందిరం పేరు “ఇందిరా 
మందిరం”. ఆ భవనం నామమాత్రంగా కాకుండా, యధార్థంగా లక్ష్మికి 
శాశ్వత నిలయం అవుతుందని వేంకటేశ్వరుని ఆశీర్వచనం. వేంకటకవి 
వేంకటేశ్వరుని శృంగారరసాబ్టి అని వర్ణించాడు. స్వామి నిత్యకల్యాణ శృంగార 
పురుషుడు గదా! 


అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ శ్రీశైలము, అహోబల క్షేతములను 
దర్శించి, “నిజభజనరత ప్రతిపాదిత ధనేశ్వర పదంబులగు శ్రీవేంకటేశ్వర 
పదంబులకు నమస్కృతులు విస్తరించినాడు. (11-198) 


86. కవి చౌడప్ప శతకము - కుందవరపు కవి చౌడప్ప 


కవి చౌడప్ప తంజావూరు రఘునాథ నాయకునికి, మట్ల అనంతరాజుకు 
సమకాలికుడు. చౌడప్ప హాస్యకవి. '“కవిచౌడప్పా' అను మకుటముతో 
రెండువందల పద్యములు రచించాడు. ఇది కంద పద్యశతకము. దేనికేది 
? అను ప్రశ్నకు సమాధానం చెబుతూ చౌడప్ప “తిరుపతి కేకాంగుల 
* (50) అని చెప్పాడు. బ్రహ్మచారులు, విరక్తులైన విష్ణుభక్తులను 
ఏకాంగులంటారు. ఏకాంగులు వేంకటేశ్వరస్వామి వారి సేవలో ఉన్నారు. 


పస 
పస 


నాల్గవ సంపుటం 107 


87. భానుమతీ పరిణయము - రేటూరి రంగరాజు 


రేటూరి రంగరాజు “భానుమతీ పరిణయము అను నాలుగు 
ఆశ్వాసముల ప్రబంధమును రచించి వేంకటగిరి సంనస్థానాధిపతి యగు 
వెలుగోటి రాయశౌరికి అంకితమిచ్చాడు. రంగరాజు తిరుమల శ్రీవేంకటేశ్వర 
దేవాలయంలో ఆచార్య పురుషుడుగ ఉన్న కందాళ శ్రీరంగదేశికాచార్యుల 
శిష్యుడు (16 శతాబ్దం. 


రేటూరి రంగరాజు భానుమతీ పరిణయము కావ్యాదిలో ఇష్టదేవతా 
ప్రార్ధనలో 


శ్రీలం జెలంగు సత్వగుణశీలత నిర్మల మూర్తి వయ్యు మై 

నీల రుచుల్వహించితివి నీ మదిలోపల నీలకాంతు లీ 

లీలం బ్రకాశమయ్యెను భళీయను శ్రీయలమేలుమంగకాం 
తాళమరీచి రొమ్మునను దాల్చిన వేంకటభర్తం గొల్బెదన్‌॥ - 1-1 


అని ప్రార్ధించాడు. 


క 


88. మూర్తిత్రయోవాఖ్యానం - దంతులూరి బాపకవి 


దంతులూరి బాపరాజుకవి (17 శతాబ్దం) మూర్తి త్రయోపాఖ్యానం 
రచించినాడు. ఈ [గ్రంథములో ఆరు ఆశ్వాసములు ఉన్నవి. ఈ పద్య 
కావ్యంలో బ్రహ్మ విష్ణు ఈశ్వరుల మహిమలు, లీలలు రసవత్తరంగా 
వర్ణించబడినవి. ఇది యే సంస్కృత పురాణానికి గాని, కావ్యమునకు గాని 
అనువాదము కాదు. అనుకరణము కాదు. ఇది ఒక స్వతంత్ర కావ్యం. ఈ 
కావ్యమును దంతులూరి బాపరాజు తన కులదైవమైన శ్రీమదనగోపాల 
స్వామికి అంకితమిచ్చాడు. 


138 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కవిబాపరాజు స్వీయ వంశమును వర్ణిస్తూ దంతులూరి రామరాజు 
హరిభక్తిని గూర్చి 


స్మరియింపం డన్యంబు జలధికన్వా మనో 
వల్లభ శ్రీపదద్వయము కన్న.... 
భరియింపం డన్యంబు ఫణ కులోత్తమ శిరః 
పరిధృత శేషభూధరముకన్న - 1-93 
అని ప్రశంసించాడు. రామరాజు వేంకటేశ్వరుని నివాసమైన శేషాచల 
పర్వతమునకు దప్ప మరెవ్వరికి తలవంచడని కీర్తించాడు. 


క్రొత్తలంక మృత్యుంజయకవి మూర్తి త్రయోపాఖ్యానమును రచించి, 
బాపరాజకవికి ఇచ్చి అతని పేరుతో మదనగోపాలస్వామికి అంకితమిచ్చి 
లోకానికి చాటినాదని సాహిత్యవిమర్శకులు నిర్ణయించారు. 


క 


89. శుకసప్తతి - పాలవేకరి కదిరీపతి 


పాలవేకరి (తాడిగోళ్ళ) కదిరీపతి (17 శతాబ్దం) శుకసప్తతి అను 
శృంగార కథాకావ్యమును రచించి శ్రీరామచంద్రునకు అంకితమిచ్చాడు. 
ఈ కావ్యంలో నాలుగు ఆశ్వాసములు, ముప్పది కథలు ఉన్నవి. శుక సప్తతి 
నామ సార్థకముగ డెబ్బది కథలు ఉండాలి. విచారించగా ఈ కావ్యంలో 
డెబ్బది రాత్రులలో చిలుక చెప్పిన ముప్పది కథలు ఉన్నవని తెలియుచున్నది. 


ఈ నాంఘిక, శృంగార కథా కావ్యంలో తిరుపతి శేషలైలముల ప్రస్తావన, 
ప్రశంసలు కలవు. పదునాల్గవ కథలో కృష్ణానదీ తీరమున తామపురము 
అను కాపుటూరు ఉంది. ఆ ఊర్లో హాలంకుదనెడి రెడ్డికి రెండో భార్య 
గుణవతి ఉంది. ఆ ఎమ్మెలాడి కూనలమ్మ చీర కట్టుకుని 


నాల్గవ సంపుటం 130 


తిరునాళ్ళకై పోయి తిరుపతిలో గొన్న 
నొక్కుపూసల పేరు టెక్కుసూప (2-411) 
అలంకరించుకుని తిరుగుచుందేది. 


18వ కథలో ఒక చిలుక వేశ్య నొకతెను గర్వం పోగొట్టి, దరిద్రను 
జేసి, అవమానం పాళ్టేస్తానని ప్రతిన జేసి నెరవేర్చుకుంటుంది. కామసిద్ధి 
కోసం వేశ్య, ఆమె కూతురు గుండు కొట్టించుకుంటారు. ఆ సందర్భంలో 
కదిరీపతి “తిరుపతి కొప్పులందముగ దీర్చిన బూడిద బొట్లు...” (8-91) 
ధరించియున్నారని వర్ణించాడు. కదిరీపతి గుండు కొట్టుకొనుటను, తిరుపతి 
కొప్పు పెట్టుకొనుట అని చమత్మారంగా వర్ణించాడు. 


పందొమ్మిదివ కథలో ఒక మాస్టీని ఇల్లాలు దృఢబాహుడనే బాటసారిని 
పేరూ, ఊరు అడుగుతుంది. వాడు 


“వ్వధ్సరాపురంబు నా కాణయాచి కాపురంబు తామర తంపర మదీయ 
గృహంబు శ్రీ ధాన్య కటశీకంబు మదన్వయంబున కాకరంబు కంబుధర 
పాదాంబు రుహంబు వేదలతాలవాలంబునగు శేషశైలంబున కరిగి క్రమ్మరి 
వచ్చువాడ” నని (38-187) సమాధానం చెబుతాడు. 


క 





40. కృష్ణరాయవిజయము - కుమార ధూర్జటి 


కుమార ధూర్జటి (17 శతాబ్దం) “కృష్ణరాయ విజయమూ అను చారిత్రక 
కావ్యమును రచించి, ఆరవీటి చినవెంకటరాయలకు అంకితమిచ్చాడు. 
ఈ పద్యకావ్యం విశ్వనాథనాయకుని న్ధానాపతి రచించిన '“రాయవాచకము” 
(వచన[గ్రంథం) నకు పద్యానుసరణముగా ఉన్నది. 


విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆ 


శ్రీరంగస్థల శేషశైలముఖ లక్ష్మీనాథ దివ్యస్థల 
శ్రీరంజిల్లగ వైభవోన్నతులచే జెన్నొప్పునే?... (2-8) 


140 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అని విష్ణుభక్తులను ప్రశ్నించాడు. 
శ్రీకృష్ణదేవరాయలు దక్షిణదేశ యాత్రలో - 


శ్రీశైల కాళహస్తి చిదంబరాదిక 

రమణీయ శైవస్థలములం జూచి 
శ్రీరంగకాంచికా శేషాచల ప్రము 

ఖములబైన విష్ణు స్థలములం జూచి... నాడు. 


ఇట్లు కృష్ణ్ణాయ విజయములో -4-141 శేషాచల ప్రస్తావన ఉంది. 


క 


41. హంసవింశతి - అయ్యలరాజు నారాయణామాత్యుడు 


నిస్సహాయ కవితా నిర్మాణ చాతుర్య ధురీణుడైన అయ్యలరాజు 
నారాయణామాత్యుడు పహాంనవింశతి అనే కథాకావ్యాన్ని రచించి 
శ్రీరామచంద్రునకు అంకితం ఇచ్చాడు. హంసవింశతిలో దేశంలోగల 
పర్వతముల పేర్లు, నదులపేర్లు, ఊర్లపేర్లు, 108 దివ్యక్షైత్రముల, దైవతముల 
పేర్పు, నృత్యాలు రాగాలు, చౌశీతి బంధాలు, పిండివంటలు, వశీకరణ 
బెషధాలు మున్నగువాటిని పట్టికలుగా ఇచ్చినాడు. ఇట్లు అయ్యలరాజు 
నారాయణుడు తన హంసవింశతి కావ్యాన్ని విజ్ఞాన సర్వస్వంగా 
రూపొందించాడు. ఈ అయిదు ఆశ్వాసముల, ఇరువది రాత్రుల కథాకావ్యాన్ని 
నారాయణామాత్యుడు శుకసప్తతిని అనుకరించి రచించాడు. 


అయిదవ రాత్రి కథలో విజయుడు, మంజుల అనుగొల్ల దంపతులు 
సంతానమునకొరకు - 


తిరుమల కంచి పుష్పగిరి తీర్థములుంజని కొంగుముళ్లతో 
వరములు దంపతుల్వడి యవారిగ గాన్మలు వైచి నారు (2-86) 


నాల్గవ సంపుటం 1ర్త 


కాని వారి పుత్రవాంఛ నెరవేరలేదు. 


పదునారవ రాత్రి కథలో దేశములో గల పుణ్యతీర్థములను వర్ణించే 
సందర్భములో ఆ 


స్వామి పుష్కరిణిలో స్నానంబు గావించి 
శశిపుష్కరిణి నీళ్లు చల్లులాడి 4-208 
అని వర్ణించబడింది. 


పదునారవరాత్రి కథలో నూట ఎనిమిది తిరుపతుల గూర్చి చెప్పు 
సందర్భంలో నారాయణామాత్యుడు -- 


శ్రీకాకుళమున సిస్తుగ నిలిచిన 
యాంధ్రనాయకునకర్చన మనుచును 
ఘనత నహోబల గరుడాద్రి 
హిరణ్యాసుర వధునకు నతిజోబిళ్లని 
వేంకటగిరిపై వెలసిన తిరువేంగడ 
ముడియానుల గని వందనమని 
యాదవపర్వతమందలి నారాయణునకు 
జయజయలావర్తింపుచు శ్వీ-214 





అని 108 పుణ్యక్షేత్రములలో గల దేవతామూర్తులను మంజుల గతిరగడలో 
వర్ణించాడు. (110 పద్యపాదములు) 


ఇట్లు హంసవింశతిలో తిరుమల, స్వామి పుష్కరిణి, తిరువెంగడనాథుల 
ప్రస్తావనలు ఉన్నవి. 


142 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


42. క్షేత్రయ్య పదములు - క్షేత్రయ్య 

మువ్వ వరదయ్య (177 శతాబ్దం, అనేక పుణ్యక్షేత్రములను దర్శించి 
కీర్తించడం చేత క్షేతయ్యగా ప్రసిద్దుడైనాడు. క్షేత్రయ్య పెక్కు దేవతామూర్తులపై 
శృంగార రసభరితమైన అభినయానుకూలమైన మువ్వగోపాల ముద్రతో 
పదములను రచించి ధన్యుడైనాడు. 

క్షేతయ్య బిలహరిరాగంలో “ఎటువంటి స్త్రీల పొందైన - హితవై 
యుండునా” అను పల్లవి గల పదములో (97) - 


“చెలువ! మువ్వగోపాలుదైన - శ్రీ వేంకటరమణా యని 
కిలకిల నగవుల నాయెద గుబ్బల గుమ్ముచు 


అని స్వామి మధుర లీలలను, శృంగార అనుభవాన్ని వర్ణించాడు. 


క్షేత్రయ్య పంతువరాళి రాగంలో “వమోమాయ వలపాలాగున చలము 
జేసేనౌ” అను పదములో (180) 


“చెలియ! (మా) మువ్వగోపాలుడైన శ్రీవేంకటేశుని కలిసిన వగలెల్ల 
కల్లలాయె నేడు” అని వర్ణించాడు. 


ఇట్లు మువ్వగోపాలునికి వేంకటేశునికి అభేదం కల్పించి చెప్పిన పదములు 
(208, 215, 286) మరో మూడు ఉన్నవి. 

క్షేత్రయ్య ఏ దేవుని కీర్తించినా, వారికి మువ్వగోపాలునికి అభేదం 
చెప్పి మువ్వగోపాలముద్రతో పదం ముగిస్తాడు. 


క 


43. పరమయోగి విలాసము - సిద్ధిరాజు తిమ్మరాజు 


కొండవీటి ప్రభువైన సిద్ధిరాజు తిమ్మరాజు పరమయోగి విలాసము 
అను పద్యకావ్యమును రచించి మంగళగిరి నృసింహస్వామికి అంకిత 
మిచ్చాడు. ఇతని తండ్రి ఓబలరాజు, తల్లి కోనమాంబ. తిమ్మరాజు 


నాల్గవ సంపుటం 140 


(16 శతాబ్దం, శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన అళియ రామరాయలకు, 
వసుచరిత్ర కృతినొందిన తిరుమలరాయలకు మేనల్లుడు. ఈ రాజకవికి 
సమకాలికుడైన తాళ్ళపాక తిరువెంగళనాథుడు (చిన్నన్న పరమయోగి 
విలాసమును ద్విపదకావ్యంగా రచించాడు. 


పరమయోగి విలాసమున అయిదు ఆశ్వాసములు గలవు. తిమ్మరాజు 
వైష్ణవుడు. ఈ కావ్యంలో విష్ణుభక్తులైన ద్వాదశ ఆళ్వారుల చరిత్ర, వైష్ణవ 
మతోద్దారకులగు నాథముని, యామునాచార్యులు, రామానుజాచార్యులు 
చరిత్ర వర్ణింపబడింది. ఈ పరమయోగి విలాసమున ఆళ్వారాచార్యుల 
వర్ణన సందర్భములో శ్రీవేంకటేశ్వర స్వామి ప్రస్తుతి ఇట్లున్నది - 


వినతుల కొనగ దాల్చిన శాంత రసమన 
నడుగుల గటకహీరాంశు లమర 
గటినిడ్డ కేల్చమ్మి గడురాలి క్రమ్మువు 
ప్పొడి వోలె బసిడి పచ్చడము దనర 
దార్హుల కిదియ దిక్కని తన పాదద్వ 
యము చూపుగతి పరహస్తమమర 
గడు దయాద్భష్టి దెల్పెడు తటిల్లత రితి 
హృదయస్థలిని లక్ష్మియింపు నెరప 
నాననేందు సుధాధారలనగ దార 
హార వల్లుల నురమున నలరుచుండ 
జారుమకుటాభి శోఖభియు శంఖ చక్ర 
హృద్యపార్య్వుడు మా వేంకటేశ్వరుడు 11 
సిద్ధరాజు తిమ్మరాజు, తాళ్ళపాక తిరువెంగళనాధుడు - వీరికి ఆళ్వారుల 
ఆచార్యుల చరిత్రమును దెలుపు ద్రావిడ గ్రంథములు ఆధారములయి 
యుందును. సెద్ధిరాజు తిమ్మరాజు 'మా వేంకటేశ్వరుండు” అని వర్ణించుటలో 
ఆతని భక్తి వైశిష్టము, అతనికి స్వామి వారితో గల ఆత్మీయత స్పష్టమగు 
చున్నది. అనన్యభక్తులకు స్వామిని మా వేంకటేశ్వరుడి నుట గర్వకారణము. 


గత్తత్త ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


శశ, కకుత్‌స్థ విజయము - మట్ల అనంతభూపాలుడు 


మట్ల అనంతభూపాలుడు కకుత్‌స్టవిజయము అను అయిదు 
ఆశ్వాసముల కావ్యమును రచించి తన తండ్రియగు ఎల్లభూపాలునకు 
అంకితం చేశాడు. ఎల్లరాజు సిద్ధవటం సీమకు సామంతరాజు. అనంతుని 
తల్లి రంగాంబ. ఇతడు సూర్యవంశక్ష్మత్రియుడు. తిరుమల తోళప్పాచార్యుని 
శిష్యుడు. కృష్ణదేవరాయల తర్వాత కావ్యములు రచించిన రాజకవులలో 
అనంతుడు ఒకడు. 


కకుత్‌స్థ విజయము అయిదు ఆశ్వాసముల పద్యకావ్యం. ఇందులో 
936 గద్యపద్యములు ఉన్నాయి. మట్ల అనంతరాజు కకుత్‌స్థ విజయము 
కావ్యప్రారంభములో 


శా॥ శ్రీపాదాంబురుహ ద్వయం బిది మదిన్‌ సేవించు వాందెవ్వండో 
యాపుణ్యుండరచేతి రత్నమగు మాకన్నట్లుగాం దాదృశ 
వ్యాపారోన్ముఖ రత్న హస్తమగు తత్త్వం బాయురారోగ్యలీ 


లాపూర్తులయ గావ్యకర్త కలమేల్మంగావరుండీవుతన్‌ 


అని వేంకటేశ్వరుని ప్రార్ధించాడు. ఈ కావ్యంలో ఇక్ష్వాకు వికుక్షి కకుత్‌స్తుని 

థి లు థి 
విజయములు వర్ణింపబడినవి. ఈ కావ్యమునకు మూలము విష్ణుపురాణము, 
భాగవతములలోని కకుత్‌స్థ విజయములు. అనంతరాజు ఈ కావ్యంలో 
యక్షగానములలో ఉండే కొరవంజి పాత్రను ఇక్ష్వాకు కర్పూర తిలక ప్రణయ 
ఘట్టములో ప్రవేశపెట్టినాడు. ఈ కావ్యం క్రీ.శ. 1904లో సరస్వతీ పత్రికలో 
కొ.రా.వేం.కృష్ణ రావుచే ప్రచురించబడింది. 


నాల్గవ సంపుటం 145 


ఉగ్‌. విష్ణుభజనానందము - బమ్మెర కేశకవి, మల్లకవి 


బమ్మెర కేశకవి, బమ్మెర మల్లకవి సోదరులు మహాభాగవత కర్త 
మహాకవి పోతన (బమ్మెర) యొక్క ప్రపౌత్రులు. వీరు ప్రాఢ సరస్వతి 
యొక్క కుమారులు. వీరు విష్ణుసేవా మాహాత్యమును వెల్లడించు విష్ణుభజ 
నానందము అను అయిదు ఆశ్వాసములుగల పద్యకావ్యమును రచించారు. 
ఈ సోదరకవులు విష్ణ్రభజనానందము అవతారికలో తమ గురువైన తిరుమల 
వెంగళాచార్యుని “శ్రీవేంకటేశ రాజిత పాదరాజీవ మానితాను ధ్యాన 
మానసుండు” అని కీర్తించియున్నారు. 


క 


46. పంచతంత్రము -రాజనీతి రత్నాకరము 
-నేబతి కృష్ణమాచార్యులు 
నేబతి కృష్ణమాచార్యులు (క్రీ. శ 177 శతాబ్దం) పంచతంత్రమును వైష్ణవ 
ప్రబంధముగా మార్చి రచించాడు. దీనికి రాజనీతి రత్నాకరము అను పేరు 
పెట్టినాడు. ఇతడు గోల్కొండ సుల్తాను ఖులీకుతుబ్‌షా (1580-1612) 
మంత్రిమండలిలో ఒకడు. కృష్ణమాచార్యుల గురువు కందాళ రంగాచార్యులు. 
ఈ పంచతంత్రము ఆంధ్రదేశీయము, వైష్ణ్టవ్రీయము అగుట దీని ప్రత్యేకత. 


కృష్ణమాచార్యుల వంశములో ఒక పూర్వ పురుషుడు బెడందకోట 
సుల్తాన్‌షా వద్ద 'నాబతి” పదవిలో ఉన్నాడు. నౌబతి అనేమాట '“నియాబత్‌ 
అను ఉర్జూపదానికి తెలుగురూపం. దీనికి రాయబారి, న్థానాపతి అని 
అర్ధము. కృష్ణమాచార్యుల తండ్రి కమల మంత్రి. పానుగంటి పురాధ్యక్షుడు. 


ఈ పంచతంత్రం కథ శ్రీరంగంలో మొదలవుతుంది. విష్ణుశర్మ శ్రీరంగం 
రాజకుమారులకు రాజ-నీతి కథలు బోధిస్తాడు. కాంచీపురం వ్యాపారి 


146 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


విష్ణువర్ధనుడు తిరుపతికి యాత్రకు వచ్చాడు. ఆళ్వారు తీర్థమున స్నానం 
చేసి, తిరుమణి, తిరుచూర్ణములను ధరించి, పన్నిద్దరాళ్వారులను పూజించి, 
స్తుతించి గోవిందరాజులను కొలిచినాడు. పిమ్మట తిరుమల చేరి స్వామి 
పుష్కరిణిలో స్నానం చేసి పవిత్రుడై గరుడస్తంభమునకు (ధ్వజస్తంభమునకు) 
ప్రదక్షిణము చేసి వేంకటేశ్వరస్వామిని దర్శించాడు. స్వామి ఆదేశమున 
వ్యాపారి విష్ణువర్ధనుడు సంజీవకమును (ఎద్దు) స్వామికి సమర్పించాడు. 
అది ఇట్లున్నది - 


దినదినము నరవ పిళ్లలు 
పనుపడగా నానపాల పాసెపు ముద్దల్‌ 
దినుపింప వృషభ మెచ్చెన్‌ 
మినమిన మని మేనిచాయ మించులజూపన్‌. ॥ 
కోనేరు తీర్థంబు (గ్రోలి వచ్చుటలచే 
వేంకటేశ ముఖాబ్ద వీక్షణమున 
సతత వైష్ణవ దివ్య సల్లాప కథలచే 
ద్రవిడ ప్రబంధార్థ తతుల చేత 
శ్రీ భాగవత భుక్త శేషంబు గొనుటచే 
సజ్జనోత్తమ వికస్పర్శనమున 
కల్చ్పకారామ సంగతి జనించుటచే 
వివిధ మున్వాశమ విహరణముల 


బ్రా 


గీ గాంచె సుజ్ఞాన విభవంబు గాంచె యుక్తి 
గాంచె రామాయణాది భాగవత పురాణ 
వేద వేదాంత శాస్త్రార్ధ విశద బుద్ధి 
భలిర సంజీవకుడు కళాప్రాథి మమున. ॥ 


ఈ విధముగ పంచతంత్రముపై వైషవ ముద్ర వేసి రాజనీతి 


యా లఒార్లా' 


రత్నాకరమును రచించినా - నేబతి కృష్ణమాచార్యులు 


నాల్గవ సంపుటం 1ర్త"/ 


ఈ రాజనీతి రత్నాకరము - పంచతంత్రములో క్షీరాబ్ధి వర్ణన, శ్వేత 
ద్వీప వర్ణన, శ్రీ మన్నారాయణుని సాక్షాత్మారము మొదలగు వర్ణనలు గలవు. 
సంజీవ పింగళకుల పోరులో వేంకటేశ్వరుడు ప్రత్యక్షమై సంజీవకుని 
రక్షించుట తృతీయాశ్వాసములో వర్ణించబడింది. 


రాజనీతి రత్నాకరము అముద్రితము. దీని తాళపత్ర ప్రతి ఉస్మానియా 
విశ్వవిద్యాలయం సంస్కృత అకాడమీ లిఖిత పుస్తక భాండాగారములో 
వున్నది. (చూడు 45.188.) 


క 
4/7. నారసింహపురాణం - ఉత్తరభాగము - హరిభట్టు 


హరిభట్టు (క్రీశ 16 శతాబ్దము) వరాహ పురాణము, మత్స్యపురాణము, 
భాగవతము షష్ట్ర ఏకాదశ, ద్వాదశ స్కంధములు, నరసింహపురాణము 
ఉత్తరభాగమును రచించాడు. హరిభట్టు కీర్తి శేషుడైన పిదప అతని కుమారుడు 
రాఘవభట్టు నారసింహపురాణ ఉత్తరభాగమును అవతారికను రచించి 
ప్రోలుగంటి రంగన మంత్రికి అంకితమిచ్చాడు. 

నారసింహ పురాణము ఉత్తరభాగమున కృత్యాది పద్యమిట్లున్నది- 

శ్రీమహిళాంతరంగ సరసీజనభోమణి యాదవాన్వయ 

[గ్రామణి సర్వదైవత శిఖామణి యాథశ్రితభక్తలోకవాం 

ఛామణి శాంబరీ మృగదృశామణి వేంకటశెలరాజర 

క్షామణి ప్రోలుగంటి నరసప్రభు రంగనం బ్రోచుంగావుతన్‌!! 

కృతిపతియైన రంగన మంత్రి ప్రోలుగంటిపుర వాస్తవ్యుడు. నంద్యాల 
చినయోబళరాజుకు మంత్రిగా ఉండెను. ప్రోలుగల్లు తుంగభద్రా నదీ 
తీరమున ఉన్నది. నారసింహ పురాణోత్తరభాగమునకు కృతిపతియైన 
ప్రోలుగంటి రంగన మంత్రి కందాళ శ్రీరంగాచార్యుల శిష్యుడు అతడు 
వేంకటాచల విభుని అపరమూర్తిగా స్తుతింపబడినాడు. 


148 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


గురుతర వాధూల గోత్రాన్వయాంభోధి 
పూర్ణిమాచంద్రుందై పొలుపుమీరె 
జైనచార్వాకాది సకల దుర్మత ఘోర 
గహన ధూమాంకుందై కణకమించె 
శిష్యకదంబక చిరతర సంపత్తి 
వితరణ ఖ్యాతిలయై వృద్ధింబొందె 
శ్రీ వేంకటాచల శిఖర మందిర దేవ 
తాపరమూర్తియె యవతరించె 








జగతి కందాళ భావనాచార్య వర్య 
తనయు డయ్యె గురుస్వామి ఘనత కెక్కె 
నట్టి శ్రీరంగ గురునాథుం డాత్మగురుండు 
గాంగ సన్నుతి వడసె రంగప్రభుండు. 


క 


48. వామనపురాణము - పొన్నతోట బెబళకవి 


పొన్నతోట బెబళకవి (క్రీ.శ.16 శతాబ్దం) వామనపురాణమును 
రచించి రాణా జగదేవభూపతికి అంకితమిచ్చాడు. జగదేవభూపతి (తిమ్మరాజు) 
కూడ కవి. ఇతడు అధ్యాత్మ రామాయణాన్ని తెనిగించాడు. 


వామనపురాణం పది ఆశ్వాసముల కావ్యం. అముద్రితం. దీని ప్రతి 
మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయంలో (603451.-00.2607) ఉన్నది. 


వామనపురాణమున గద్య ఇట్లున్నది - 


“ఇది శ్రీమద్వేంకటరమణ పరిచరణ ధురంధర హృదయ నిఫఖీలకవి 
రాజ వర్ణణీయాంధ్ర కవితావిశేష సర్వంకషభాషా నిరాఘాట పొన్నతోట 


నాల్గవ సంపుటం 140 


కులపాథోనిధి రాకానిశారాజరాజ బెబళార్య తనూభవ బెబళకవి ప్రణీతంబైన 
వామనపురాణంబునందు సర్వంబును దశమాశ్వాసము”. 


పొన్నతోట బెబళకవి కందాళ శ్రీరంగ గురుని శిష్యుడైనట్లు ఈ క్రింది 
పద్యములో చెప్పినాడు. 
గీ. శ్రీనివాసపదాంభోజ సేవనా ని 

రూఢ మానసఘనజాతరూప కుధర 

థధైర్యుం గందాళ భావనాచార్య తనయు 

గురు శిఖామణి శ్రీరంగగురునిం దలంతు ॥ 


బెబళకవి, తెనాలి అన్నయ్య (సుదక్షిణా పరిణయ కర్త) కలిదిండి 
భావనారాయణ (విష్ణుపురాణకర్త) శ్రీరంగాచార్యుల శిష్యులు. కందాళ శ్రీరంగ 
గురువు (శ్రీరంగాచార్యులు) తిరుమల శ్రీవేంకటేశ్వర దేవాలయమున ఆచార్య 
పురుషుడు. ఇతడు భావనాచార్యుని కుమారుడు. ఈ శ్రీరంగాచార్యులు 
వేంకటేశ్వరస్వామి శ్రీభండారమునకు 1500 పణములు సమర్పించి తన 
పేర ముప్పది దోసెపడులను స్వామికి, ఉత్సవమూర్తులకు పర్వదినములలో 
నివేదన చేయుటకు ఏర్పాటుచేసి తేది 05-07-1545న శిలాశాసనము 
వేయించాడు. (శాసన సంఖ్య. 48, సంపుటం5, తిరుమల తిరుపతి 
దేవస్థానములు, 1998) 


క 


49. దశావతారచరిత్రము - ధరణిదేవుల రామయ 


ధరణిదేవుల రామయమంత్రి (త్రీ శ 177 శతాబ్దం) దశావతారచరిత్రము 
అనే పద్యకావ్యాన్ని రచించినాడు. ఈ కావ్యంలో పది ఆశ్వాసములు, 2,477 
గద్యపద్యాలు ఉన్నాయి. దీనికి కవి పెట్టిన పేరు “రసిక జన కంఠాభరణ 
శ్రీకృష్ణ దశావతార చరిత్రము” ఈ కావ్యం ముగదల కృష్ణయమంత్రికి 


150 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అంకితమివ్వబడింది. ఈ కృష్ణమంత్రి క్రీ.శ. 17 శతాబ్దంలో డచ్చివారికి 
నెల్లూరు మండలములోని ప్రళయ కావేరి పట్టణములో (నేటి పులికాట్‌) 
ద్విభాషిగా పనిచేశాడు. 


ధరణిదేవుల రామయ మంత్రి తండ్రి నాగయ మంత్రి, తల్లి ఫణియమ్మ, 
రామయ మంత్రికి పుష్పగిరితిమ్మన, కంకంటిపాపరాజు, టేకుమళ్ళ 
రంగశాయి సమకాలికులు. రామయమంతట్రి దశావతార చరిత్ర కృత్యాదిలో 
ఇట్లు వేంకటేశుని ప్రార్ధించాడు - 


శ్రీకర మత్స్య కూర్మ కిటిసింహ వటూత్తమ రామ బుద్ధ క 
ల్యాకృతుల న్వచో౭_ మరధరార్భక వాసవ సంశ్రవార్మ కా 
మాకుముదాప్త భృజ్జయకృతావనుందడై తగు వేంకటేశుం దెం 

తే గృృపం బద్మనాభసచివేశ్వరు కృష్ణసుధీంద్రు బ్రోవుతన్‌ ॥ - 1-1 


రామయ మంత్రి అష్టభాషా కవిత్వ తత్వసంవేది, రామయ మంత్రి ఈ 
కావ్యాన్ని రసిక జన కంఠాభరణ శ్రీకృష్ణ దశావతార చరిత్ర మహాప్రబంధ 
పవిత్ర ముక్తాదామమని, విచిత్ర కథాసూత్రము గలదని ప్రశంసించాడు. 
తర్వాత ధరణి దేవుల రామయ మంత్రి దశావతార చరిత్రములో బలరాముని 
తీర్థయాత్రావర్దనలో బలరాముడు దర్శించిన వేంకటేశ్వర వైభవము ఇట్లున్నది. 
(చూడు 45.192). 


సీ జాతి కిరీటి పచ్చని కిరీటము డాలు 
ఖంజ కిరీటంబుల పుంజి తెలుప 
మకర కుండల మరీచిక గండ మండలి 
మండలీ నాట్య సంభ్రమము జూప 
గర శంఖ చక్రముల్‌ వర చక్ర తిమర వా 
రణ చక్రరిప్ర హిత ప్రాధి మరయ 


నాల్గవ సంపుటం 1501 


రమణీయ పీతాంబర ప్రభాడంబర 
మంబరంబునకు హేమంబు నెరప 


గీ వక్షమున గౌస్తుంబు శ్రీవత్స తులసి 
దామముల కాంతియును సముద్దామ లీల 
గలిసి కుంకుమ కస్తూరికల ఘటింప 
మెరసి కొలువుండు వేంకటేశ్వరుని గాంచి ॥ 1-153 


క 


50. నల్లందిగళ్‌ వంశము వారి ప్రశంస - అజ్ఞాత కవి 


పాంద్య దేశాధిపతి విజయరంగ చొక్కనాథుని (క్రీ.శ. 1659-1682) 
ఆన్టాన కవులు, అధికారులయిన నల్లందిగళ్‌ వంశము వారయిన 
తిరుమలాచార్యుని పుత్రులయిన అయ్యవారయ్య, ఇతని అనుజులు 
శేషాచార్యులు, వేంకటరాఘవాచార్యులు, కస్తూరి మంత్రి సోదరులను 
ప్రశంసిస్తూ అయ్యవారయ్య పేరగల సీసమాలికలో వేంకటేశ్వరుని ప్రశంస 
గలదు. ఈ సీసమాలిక అజ్ఞాత కర్త్షృత్వము. 

శ్రీయలమేలు మంగాయతోర స్తట 

శస్త కస్తూరికా సారమిళిత 
పరిమళలహరీ విభాస్వర కౌస్తుభ 
హార విశాలరమ్య తర వక్ష 
ఫణి నగాధ్యక్ష దీవ్యత్మరుణా కటా 
క్షౌర్దిత ధనకనకాశ్వమత్త 
దంతావళ భటప్రతాన ముఖ్య సమస్త 
వస్తు వైభవధుర్య ప్రకటశౌర్య 





152 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వనరాశి గాంభీర్య వైష్ణవ కులవర్య 

ధరణీధ్ర ధైర్య ప్రతాప సూర్య 

యాలకింపుము భవదన్వయ సంజాత 

విఖ్యాత పౌరుష వృత్తు లెల్ల 
అని సీసమాలిక ప్రారంభమైంది. నల్లందిగళ్‌ వంశీయులు వేంకటేశ్వరుని 
దివ్య కృపా కటాక్షములచే ధన కనకములను, అశ్వగజ, భటాది వస్తు 
వైభవాన్ని పొందినారని ప్రశంస. ఈ సీసమాలిక మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య 
లిఖిత గ్రంథధాలయములో (60345 110840 ౨2629 సంఖ్యతో ఉన్నది. 

న 

ర5్‌కే. వైశ్యపురాణము - గురు భాస్మరాచార్యులు 

భాస్మర పంతులని పిలువబడుచున్న గురు భాస్మరాచార్యులు వైశ్య 
పురాణమును రచించి వైశ్య యువకులకు అంకితం చేశాడు. వైశ్య పురాణము 
ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యం. దీనికి కన్యకా పురాణమని, వాసవీ 
మాహాత్యము అని నామాంతరములు ఉన్నవి. విష్ణువర్ధనుడను రాజు 
దిగ్విజయం చేయు సందర్భములో వేంకటేశ్వరస్వామిని దర్శించినట్లు 
భాస్మరాచార్యులు ఇట్లు వర్ణించాడు. 

రూపగాంభీర్య సద్గుణ రూఢ మహిమ 

నెమ్మికాండైన శ్రీ వేంకటేశుం జూచి 

శరణు శరణని మొక్కి సావ్టాంగ మపుడు 

నిడుచు నవ్విష్టు వర్ధనుం దెలమితోడ ॥ 


52. పరిశీలన 


ఈ ప్రస్తావన, ప్రస్తుతుల పరిశీలన వలన క్రీశ. శ! శతాబ్దం నుండి 
వేంకటాచలము, దివ్యస్థ్టలంగా వేంకటేశుడు ఇష్టదేవతగా పరిగణింపబడి 


నాల్గవ సంపుటం 1503 


భక్తులు శ్రమతో కొండను ఎక్కి స్వామిని దర్శించుచుండిరని తెలియుచున్నది. 
విజయనగరరాజులు వేంకటనాథుని దయవలన రాజ్యాభివృద్ధిని పొంది 
కృతజ్ఞతాభక్తితో వేంకటాద్రిని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసినారని 
వెల్లడి యౌతున్నది. ముఖ్యంగా కృష్ణదేవరాయలకు వేంకటనాథునిపై గల 
భక్తి అపురూపము, ఆదర్శప్రాయము. 


క్రీ.శ. 16 శతాబ్దములో కూడ వేంకటనాథునితో తోమనిపళ్యాల 
వానిగా, తిందిమెందయగారిని గా, తిగళుల గురువు (ద్రావిడుల దైవము)గా 
భావించేవారు. కపిలతీర్ధమును ఆళ్వారు తీర్ధమని పిలిచేవారు. తిరుమలలో 
భక్తులు స్వామిపుష్కరిణిలో స్నానము చేసి, మొదట వరాహస్వామిని దర్శించి, 
పిమ్మట వేంగడనాథుని దర్శించేవారు. భక్తులు కోరికలు నెరవేరుటకు, 
వరసిద్ధికి వెంకటనాథుని మూడు అహోరాత్రములు సేవించేవారు. క్రీ.శ. 16 
శతాబ్దం నుండి, అచ్యుత దేవరాయల కాలంనుండి తిరుమల దేవాలయములో 
దేవదాసీ వ్యవస్థ ఉందేది. 

పూర్వం ప్రముఖులైన భక్తులకు వేంకటేశుడు ధరించిన పూలమాలలను 
అనుగ్రహించేవారు. ప్రస్తుతం వేంకటేశుని నిర్మాల్యము భక్తులకు అనుగ్రహించు 
సంప్రదాయం లేదు. కవులు వేంకట వల్లభుని శృంగార రనాబ్ధిగా వర్ణించారు. 
పూర్వం తిరుమలకు, తిరుపతికి అభేదం పాటించి తిరుమలను ఎగువ 
తిరుపతిగా పిలుస్తుండేవారు. అందువలన తిరుమలలో (యొక్కుబడిగా గుండు 
కొట్టించుకొనుటను “తిరుపతి కొప్పు” అని చమత్కారంగా పరిహసిస్తుందే 
వారు “తిరుపతి కొప్పు” పెట్టడం అంటే గుండు కొట్టించడం అని అర్థం. 
ఇదొక జాతీయముగా స్థిరపడి ప్రసిద్ధమైంది. 


అంకిత కావ్యములు 


4.2 అంకిత కావ్యములు 


శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులయిన ప్రాచీననాంధ్ర కవీశ్చరులు కొందరు 
వేంకటేశ్వరస్తుతి, మాహాత్య కావ్యములను రచించక పోయినను తాము 
రచించిన కావ్యములను వేంకటేశ్వరునకు అంకితము చేసినారు. ఆ విధంగా 
అవకాశము కల్పించుకొని వేంకటేశ్వర భక్తులయిన కవులు ఇష్టదైవమగు 
వేంకటేశ్వరస్వామిని స్తుతించినారు. ఈ స్తుతులు స్వామివారి మహిమలను, 
లీలలను, కవుల భక్తిని వెల్లడించుచున్నవి. 


ఆంధ్ర సాహిత్య చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల యుగము (క్రీ.శ. 
1500-1600) ప్రబంధ యుగముగా పరిగణింపబడింది. ఈ యుగములో 
మహాకావ్యలక్షణో పేతమైన, రసబంధురమైన స్వతంత్ర కావ్యములు 
రచింపబడినవి. ఈ ప్రబంధ ప్రక్రియ ఆంధ్రుల ప్రత్యేక సారస్వత సిద్ధిగా, 
సాహిత్య చరిత్రలో ప్రథమ నవ్య కవిత్వోద్యమంగా చెప్పదగియున్నది. 


కావ్యమును తన ఇష్టదైవమునకు అంకితము చేయుటను “పుణ్య 
ప్రబంధములు దేవసన్నిధిం బ్రశంసించుటయు నొక్క యారాధనా విశేషంబు 
(తిక్కన భారతము, విరాట, 1-31) అని కవి బ్రహ్మ వాక్కు కావ్యములో 
ఆశ్వాస ఆద్యంతములలో, షస్ట్రృంతములలో కృతిపతి అయిన ఇష్టదైవాన్ని 
స్తుతిస్తూ సంబోధిస్తూ కావ్యరచనసాగిస్తూ ప్రధాన శ్రోత అయిన ఇష్టదైవానికి 
కావ్యం వినిపిస్తుంటాడు కవి. ఇదీ ఒక భగవదారాధనా విశేషమని తిక్కన 
సోమయాజి ప్రవచించినారు1 


శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితమీయబడిన మహాకావ్యములలో -- 
ప్రబంధములలో - శ్రీ కృష్ణదేవరాయలు రచించిన 'ఆముక్తమాల్యది - 
విష్ణు చిత్తీయం - అను ప్రబంధం ప్రథమగణ్యమైనది. శ్రీ వేంకటేశ్వరాంధ్ర 





1. అచ్యుతదేవరాయలు (1530-1542) ప్రతి సంవత్సరం ఒక కావ్యం రచింపజేసి 
తిరుమల వేంకటేశ్వర స్వామికి సత్మావ్య పుష్పాంజలి సమర్పించేవాడు. 


156 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


సాహిత్యము తాళ్ళపాక అన్నమాచార్యుల రచనలతో (క్రీ.శ. 1408-1503) 
ప్రారంభమైనది. తాళ్ళపాకవారి కృతులన్నియు లఘుకావ్యములే, ఆముక్తమాల్యద 
ప్రాఢప్రబంధము. ఆంధ్ర పంచకావ్యములలో ఒకటిగా గౌరవింపబడింది. 


ఈ అధ్యాయములో శ్రీ వేంకటేశ్వరాంకిత కావ్యములలోని వేంకటేశ్వర 
ప్రస్తుతులు, మహిమల వర్ణనలు ఆముక్తమాల్యద ప్రబంధముతో ప్రారంభించి 
పరిశీలింపబడుచున్నవి. 


1. ఆముక్తమాల్యద - శ్రీకృష్ణదేవరాయలు 


శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదను భగవంతునికి ఆదేశానుసారము 
రచించి, తన ఇష్టదైవమైన శ్రీ వేంకటేశ్వరనాథునకు అంకితమిచ్చి, 
ధన్యుడైనాడు. రాయలు ఆముక్తమాల్యదను రచించుటకు, వేంకటవిభునకు 
అంకితమిచ్చుటకు కారణమైన సంఘటన ఇట్లున్నది. 


స్వస్తి శ్రీ శాలివాహనశకం 1488 సంవత్సరంలో (క్రీ.శ. 1516లో) 
శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంనుండి కళింగదేశ జైత్రయాత్రకు వెళ్ళుచూ, 
మార్గమాధ్యంలో బెజవాడ (విజయవాడలో కొన్ని దినములు విడిది చేశాడు. 
ఆ కాలంలో ఒక హరివాసరం (ఏకాదశినాడు రాయలు బెజవాదనుండి 
కృష్ణానదీ తీరమున ఉన్న శ్రీకాకుళ క్షేత్రములో వెలిసియున్న ఆంధ్ర విష్ణుదేవుని 
దర్శించినాడు. ఆ ఏకాదశినాడు రాయలు ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి 
వేకువజామున రాయలుకలగన్నాడు. ఆ కలలో ఆంధ్రవిష్ణుదేవుడు కనిపించి 
ఇట్లు పలికినాడు. 

“కృష్ణరాయా! నీవు సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్యావధూ 
ప్రీణనము (పారిజాతాపహరణము) సకల కథాసార సంగ్రహము, జ్డాన 
చింతామణి, రసమంజరి మున్నగు కావ్యములు రచించినావు. కనుక 
ఆంధ్రభాషలో కావ్యరచన చేయడం అసాధ్యంకాదు. కనుక మాకు ప్రీతి 
గలుగునట్లుగా తెలుగు భాషలో ఒక కావ్యం రచించుము” 


నాల్గవ సంపుటం 1507 


“ఎన్నిను గూర్తునన్న విను, మేమును దాల్చిన మాల్యమిచ్చున 
పిన్నది రంగమందయిన పెండిలి సెప్పుము; మున్నుంగొంటి నె 
వన్నన దందడయొక్క మగవాండిద, నేను దెలుంగు రాయందన్‌ 
గన్నడ రాయ, యక్కొదువ గప్పు ప్రియాపరిభుక్త భాక్కథన్‌॥ 

- ఆముక్త మాల్యద, 1-14 


నిన్ను గురించి పురాణకథలు అనేకం ఉన్నాయి. వాటిలో ఏ కథను కావ్యంగా 
రచించాలి? అని నీవు అడిగితే పూర్వం తన తలపై ధరించి, తొలగించిన 
పూలదందను నా అలంకరణకు సమర్పించిన చిన్నదానిని (గోదాదేవిని) 
శ్రీరంగంలో పెండ్రియాడిన కథను కావ్యంగా రచింపుము. పూర్వం నేను 
కృష్ణావతారంలో ఒకమగవాడు - సుదాముడు ఇచ్చిన పూలదందను 
ఏవగింపుతో స్వీకరించాను. ఆ కొదువ తొలగించుటకు ప్రియాపరిభుక్తభా 
కథను తెలుగు భాషలో కావ్యంగా రచించుము. నేను తెలుగు రాయడను. 
నీవు కన్నడ రాయడవు. “దేశభాషలందు తెలుగు లెస్స అనుట నీకు తెలియును 
కదా! కనుక ఆముక్తమాల్యద -- గోదాదేవి - కథను తెలుగు భాషలో 
కావ్యంగా రచించుము”. అని ఆంధ్ర విష్ణువు రాయలను కోరినాడు. పిమ్మట 
శ్రీకాకుళాంధ్రవల్లభుడు. 


“అంకితమో యన, నీ కల 

వేంకటపతి యిష్టమైన వేల్చ్పగుటం దదీ 

యాంకితము సేయు; మొక్కొక 

సంకేతముగాకతడ రసన్నే గానే” - ఆముక్తమాల్యద, 1-16 


ఆముక్తమాల్యద కావ్యాన్ని ఎవరికి అంకితము చేయాలి? అంటే కృష్ణరాయా! 
నీకు వేంకటాచలపతి ఇష్టదైవం. కనుక ఆముక్తమాల్యద కావ్యాన్ని 
వేంకటపతికి అంకితం చేయుము. మేము ఇరువురుగా కన్పించడం కేవలం 
సంకేతం. యధార్థమునకు అతడే నేను. నేనే అతడు. మాకు భేదం లేదు. “అని 


158 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వివరించినాడు. ఈ సంఘటన వలన శ్రీకాకుళ ఆంధ్రవిష్ణువే తిరుమల 
వేంకటేశ్వరుదని, ఇరువరికి భేదం లేదని, ఇరువురు శ్రీమన్నారాయణుని 
అవతారములే అని స్పష్టమగుచున్నది. 


కృష్ణదేవరాయలు కళింగజైత్రయాత్ర ముగిసిన తర్వాత తెలుగు భాషలో 
గోదాదేవి కల్యాణం కథను “ఆముక్తమాల్యద అను పేరుతో రచించి తన 
ఇష్టదైవమైన తిరుమల వేంకటేశ్చ్వరునకు అంకితమిచ్చినాడు. ఇట్లు రాయలు 
ఆంధ్ర విష్ణుదేవుని ఆదేశాన్ని నెరవేర్చినాడు. 


శ్రీ విలుబుత్తూరు నివాసి అయిన విష్ణుచిత్తునకు (గోదాదేవి తండ్రికి) 
భగవంతుడైన వనమాలికి (విష్ణుదేవునకు) పుష్పమాలా కైంకర్యం చేయడం 
నిత్యకృత్యంగా ఉంది. ప్రతిరోజు చెంగలువ దండలను కట్టి, పూల సెజ్జలో పెట్టి 
అనుషానానంతరం గుడికిపోయి స్వామికి సమర్పించడం అతని దినచర్య. 
ఆ కట్టిపెట్టిన పూలదండలను గోదాదేవి తలదువ్వకొని ఎడమ ప్రక్కకు 
ముడిచినముడి క్రింద అలంకరించుకొని, కోరిక తీరునట్లుగా బావి నీళ్ళలో 
తనరూపం చూసుకొని, పూలదండలను తిరిగి పూలసెజ్జలో పెట్టేది. ఆ 
ఆముక్తమాలలను తెలియక విష్ణుచిత్తుడు భగవంతుని అలంకరణకు 
సమర్పించేవాడు. భగవంతుడు వనమాలి. వాటిని ప్రీతితో స్వీకరించి ధరించే 
వాడు. తర్వాత కొంతకాలానికి గోదాదేవి శ్రీరంగనాథుని వివాహమాడింది. 
స్వామిలో లీనమైంది. ఈ కథను శ్రీకృష్ణదేవరాయలు “ఆముక్త మాల్యద 
ప్రబంధంగా రచించి వేంకటవిభునకు అంకితమిచ్చి ధన్యుడయినాడు. 


ఈ విధంగా కృష్ణదేవరాయలు శ్రీకాకుళ ఆంధ్ర విష్ణవుయొక్క 
అభిలాషను నెరవేర్చినాడు. అంతేగాక రాయలు దక్షిణాపథ చక్రవర్తి రాయల 
సామ్రాజ్యములో తమిళదేశము, గోదాదేవి జన్మస్థలం అయిన శ్రీ విలుబుత్తూరు 
ఉన్నది. శ్రీ విలిబుత్తూరులో గోదాదేవి (ఆండాళ్‌) ఆలయం ఉంది. 
అక్కడనుండి గోదాదేవికి అలంకరించి, తొలగించిన పూలమాలలను 


నాల్గవ సంపుటం 100 


తిరుమలకు తెప్పించి, శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవములలో ప్రధానమైన 
గరుడోత్సవంనాడు వేంకటేశ్వరస్వామికి అలంకరించి ఊరేగించునట్లు 
ఏర్పాటు చేసినాడు. ఇట్లు శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర విష్ణుదేవుని కోరికను 
ప్రియా పరిభుక్త భాక్కథను - యధార్థం చేసి నెరవేర్చినాడు. ఆనాటినుండి 
ఈ సంప్రదాయం -వేంకటేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాలలో గరుడసేవనాడు 
శ్రీవిలుబుత్తూరు నుండి వచ్చిన గోదాదేవికి అలంకరించి, తొలగించిన 
పూలమాలలను అలంకరించి ఉత్సవం జరపడం - అవిచ్చిన్నంగా నేటికిని 
తిరుమలలో జరుగుచున్నది. 


ఈ యధార్థమైన కథవలన శ్రీకాకుళ ఆంధ్ర విష్ణుదేవుడే తిరుమల 
వేంకటేశ్వరుదని, ఆం(ధ్ర విష్ణువు అభఖిలాషను వేంకటేశ్వరుడు 
బ్రహ్మోత్సవములలో గరుడసేవనాడు గోదాదేవి పంపిన ఆముక్తమాలను 
ధరించి నెరవేర్చుచున్నాడని స్పష్టమగుచున్నది. దీనికి కృష్ణదేవరాయలు 
రచించిన ఆముక్తమాల్యద ప్రబంధము సాక్ష్యముగా ఉంది. 


ప్రాచీనాంధ్రుల ఇలవేల్పు అయిన శ్రీకాకుళాంధ్ర విష్ణువు - తెలుగు 
వల్లభుడు - కలియుగములో వేంకటాచలమునకు అధిపతియై వేంకటేశ - 
వేంకటేశ్వర నామముతో పిలువబడుచు, ఆంధ్రులకు ఇష్టదైవమై వారి 
కోరికలను తీర్చుచున్నాడను విషయమును తెలుగు ప్రజలకు ఆముక్తమాల్యద 
ప్రబంధము ద్వార తెలియజేసినవాడు కృష్ణదేవరాయలే. తన ఇష్టదైవమైన 
వేంకటేశ్వరుని కృతిపతిగా జేసి ప్రౌఢ ప్రబంధమును రచించి, అంకితము 
చేసిన తెలుగు కవులలో కృష్ణదేవరాయలే మొదటివాడు. విష్ణుభక్తునిచే, 
వైష్ణవమత ప్రశస్తికై - విష్ణుభక్తుల కథలను ఇతివృత్తముగా గ్రహించి తెలుగున 
రచింపబడిన కావ్యములలో (ఆముక్తమాల్యద) విష్ణుచిత్తీయమే మొదటిది. 
ఇట్లు విష్ణుచిత్తీయము - ఆముక్తమాల్యద ఆంధ్ర వైష్ణవ సాహిత్యములో 
మొట్టమొదటి ప్రబంధము. 


160 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కావ్యారంభములో కృష్ణదేవరాయలు ఇట్లు వేంకటేశ్వరుని ప్రార్థించాడు. 


“శ్రీ కమనీయ హారమణిం జెన్నుగదానును, గౌస్తుభంబునం 
దా కమలావధూటియు నుదారతం దోపం బరస్పరాత్మలం 
దాకలితంబులైన తమ యాకృతు లచ్చతం బైకిందోప, న 
సోకతనందుందోచెనన, శోభిలు వేంకటభర్త గొల్బెదన్‌ ॥ 

- ఆముక్తమాల్యద, 1-1 
లక్ష్మీ వేంకటేశ్వరులు ఒకరికొకరు ఎదురుగా కూర్చొని యున్నప్పుడు, 
లక్షియొక్క ముత్యాలహారనాయకమణి యందు వేంకటేశ్వరుడు స్ఫుటముగా 
ప్రతిబింబించెను. అట్లే వేంకటేశ్వరుని పృదయమందలి కౌస్తుభమణి యందు 
లక్ష్మీదేవి చక్కగా ప్రతిబింబించినది. ఆ ప్రతిబింబించుట ఎట్లుండె ననగా - 
లక్ష్మీదేవి హృదయమందున్న వేంకటభర్త ఆ హృదయము స్వచ్చము కావున 
బయటికి కన్పించుచు, హృదయము వెలుపల ఉన్న హారనాయక 
మణియందు ప్రతిబింబించుచున్నాడు - కనిపించుచున్నాడు. అట్లే వేంకటపతి 
హృదయమందున్న లక్ష్మీదేవి స్వచ్చతచేత బయటికి కనిపించుచు, 
కౌస్తుభమణియందు ప్రతివీంబించుచున్నది - కనిపించుచున్నది. ఇట్లు 
లక్ష్మీయుతుడైన వేంకటపతిని సకలమంగళ ప్రాప్యర్ధము సేవించెదను.” 


వేంకట శబ్దమునకు వేం= పాపం, కటలి= ఆ వృణోతి, హరతి ఇతి 
వేంకటః అని వ్యుత్పత్తి. పాపములను హరించునది అని ఆపదమునకు 
అర్ధము. తిరుమలకు వేంకటము, వేంకటాద్రి అని పేరు. ఆ పర్వతమునకు 
అధిపతి కావున వేంకటభర్తయని విష్ణుదేవునికి పేరు. 


“వెకుంఠలోకాత్‌ గరుడేన విష్ణోః 
క్రీడాచలో వేంకటనామధేయః। 
ఆనీయ చ స్వర్ణముఖీసమీపే 
సంస్టాపితో విష్ణునివాసహేతోః॥॥ - మార్మందేయపురాణం, 2-67 


నాల్గవ సంపుటం 161 


వైకుంఠమున ఉన్న వేంకట మను పేరుగల విష్ణుదేవుని క్రీదాద్రిని 
గరుత్మంతుడు భూలోకమునకు తెచ్చి సువర్ణముఖినది సమీపమున విష్ణుదేవుని 
నివాసమునకై న్థాపించినాడు” అని మార్మందేయపురాణము పేర్కొన్నది.” 
“సర్వపాపాని వేంప్రాహుః కటః తద్దాహ ఉచ్యతే” - భవిష్యోత్తరపురాణం 
(1-220- సమస్తపాపములకు వేం అనిపేరు. వాటిని దహించుటను 
కటశబ్దము తెలుపుచున్నది అని వేంకటశబ్దమును వివరించింది. 


శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద 'ప్రబంధములో ఎక్కడను 
వేంకటేశ్వర (వేంకట+ఈశ్వర) అను సమాసమును ప్రయోగించలేదు. 
ఈశ్వర శబ్దమునకు బదులుగా రాయలు వేంకటపదముతో భర్త, పతి, 
రమణ, రాయ, విభుడు వల్లభుడు అనుపదములనే ప్రయోగించినాడు. 
అంతటి అనన్య విష్ణుభక్తి నిష్ట్థ్ణలవాడు రాయలు. అయితే నిజజీవితంలో 
చక్రవర్తిగా శ్రీకృష్ణదేవరాయలు శ్రీకాళహస్సి, చిదంబరము మొదలగు 
శైవక్షేతముల అభివృద్ధికి దానములు చేశాడు. మతసామరస్యం పాటించాడు. 


ఆముక్తమాల్యదలోని ఆశ్వాసాద్యంతములందున్న పద్యములలోని 
వర్ణనలు వేంకటేశ్వరస్తుతి సుందరములుగా ఉన్నవి. కొన్ని పద్యములలో 
భాగవత, విష్ణుపురాణములలోని వైష్ణవ గాథలు స్మరింపబడినవి. కొన్ని 
పద్యములలో వేంకటేశ్వరుని అనంత కల్యాణ గుణములు వర్ణించబడినవి. 
(2-99) “లీలా వార్చుషికా” (2-99) అని విలాసార్థముగా వడ్డివలన జీవించే 
వాడా! (వడ్డికాసులవాడా) అని వేంకటేశ్వరుని జీవనవిధానం వర్ణించబడింది. 
వేంకటేశ్వరుని 'అకుంఠభక్తవరదా (6-1) అనర్గళంగా భక్తులకు వరములు 
ఇచ్చేవాడా! అని వర్ణించాడు రాయలు. “సామిహర్యక్షునకున్‌” (1-46), 
శింహాచల దంభకేసరి (4-289), “శేషనగహర్యక్షా” (5-1) అని రాయలు 
వేంకటేశ్వరునికి నృసింహునకు అభేదము వర్ణించాడు. సింహముతో 
పోల్చినాడు. 


162 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తిరుమలలో ఉన్న స్వామిపుష్కరిణికి ఆ పేరు కుమారస్వామి మూలంగా 
వచ్చిందని కృష్ణదేవరాయలు వర్ణించారు. ఉగుహ పుష్మరిణి”- కుమారస్వామి 
యొక్క కోనేరు (1-48) “స్మందసరస్తటీ”-కుమారస్వామి (స్మందుయొక్క 
కోనేటి తీరమున (7-79). వేంకటేశ్వరుని భక్త ప్రియత్వాన్ని “కృపా వీక్షాదృత 
బాహులేయ వేంకటరాయా” (38-1)- దయతోడి చూపులచే ఆదరింపబడిన 
కుమారస్వామి (బాహులేయ) కలవాడా. కుమారస్వామి విష్ణుభక్తుదని 
పురాణములు వర్ణించినవి. “హరార్భక దుర్భర పక్వతపః కుహనార్భక” 
(55-160) శివుని కుమారుదైన కుమారస్వామియొక్క దుర్భరమైన 
తపస్సుయొక్క ఫలమైన కపటబాలుడా! (కుమారస్వామి చేసిన తీవ్రమైన 
తపస్సునకు ఫలముగా శ్రీమన్నారాయణుడు బాలుడుగా జన్మంచినాడు) 
అని వర్ణించాడు. రాయలు వేంకటేశ్వరస్వామిని “కృకవాకు ధ్వజ దీర్ధికాప్లవ 
తపః క్రీడోత్సవాద్యుత్సుకా” (8-90) కుక్కుటము (కోడి ధ్వజముగా గల 
కుమారస్వామి పుష్మరిణియందు తెప్ప (ప్రవ) ఉత్సవము అను వేసవి 
ఆటలయందు ఉత్సాహము గలవాడా! అని వర్ణించాడు. ఈ వర్ణనవలన 
కృష్ణదేవరాయల కాలములో (క్రీ.శ. 16 శతాబ్దం) వేంకటేశ్వరస్వామికి 
తెప్పోత్సవములు (ఫ్రవోత్సవములు) వేసవికాలములో (వైశాఖపూర్ణిమకు, 
జరుపబడేవి అని తెలియుచున్నది. ప్రస్తుతం శ్రీవారికి వేసవిలో తెప్పోత్సవములు 
- చల్లదనమునకై - జరుగుటలేదు. తిరుమలలో ఫాల్దుణపూర్ణిమకు ప్రస్తుతం 
తెప్పోత్సవములు జరుపబడుచున్నవి. సంప్రదాయము మారుటకు 
తిరుమలలో ఏర్పడు నీటి యొద్దడి కారణమై యుండును. 


కృష్ణదేవరాయలు వేంకట విభుని ముఖ సౌందర్యాన్ని “అనూన 
జ్యోత్సాయిత స్మితోజ్బలముఖ” (ఇక్షు) పండువెన్నెలవలె విస్తరించుచున్న 
చిరునవ్వుచే ప్రకాశించు ముఖము గలవాడా అని వర్ణించినాడు. 
ఆ నగుమోము కనలేని వారి జన్మవ్యర్థం! కృష్ణదేవరాయలు “బాలార్మాంశు 
విజ్బృంభితామల శరత్పద్మాక్ష! (1-86) బాలసూర్యుని కిరణములచే 


నాల్గవ సంపుటం 163 


వికసించిన స్వచ్చమైన శరత్మాలమందలి పద్మములవంటి నేత్రములు 
గలవాడా! అని వేంకటేశ్వరుని నేత్ర సౌందర్యమును వర్ణించినాడు. 
వేంకటేశ్వరుని దయా గుణమును, భక్తులయందున్న అత్యంతప్రీతిని వెల్లడిస్తూ 
రాయలు “కరధృతదరారి వితరణ, పరిపాలిత తొండమాన్నృపాలక” 
(4-287) చేతులలో ధరించబడిన శంఖచక్రములను దానము చేయుట 
వలన రక్షింపబడిన తొండమాన్‌ రాజు గలవాడా! అని వర్ణించినాడు. 
ఈ వృత్తాంతమును “తొండమాన్నృపతేర్దివ్యే శంఖచక్రే దదౌ హరిః 
వేంకటేశ్వరుడు దివ్యమైన శంఖచక్రములను తొండమాన్‌రాజుకు ఇచ్చినట్లుగా 
భవిష్యోత్తర పురాణము (12-65) వర్ణించింది. శత్రురాజులను సంహరించుటక 
వేంకటేశ్వరుడు తొండమాన్‌ రాజుకు శంఖచక్రములను ఇచ్చినట్లు “మాభైషీ 
పుత్ర భద్రంతే చక్రశంఖౌ దదామితే” (7-62) అని (బ్రహ్మపురాణం 
వర్ణించింది. 


రాయలు వేంకటేశ్వరుని “కాకోదర నగోదయస్థ పతంగా” (6-1) 
శేషాచల పర్వతమను ఉదయ పర్వతముపై ఉన్న సూర్యుడా! అని వర్ణించాడు. 
వేంకటేశ్వరస్వామి శేషాద్రిపై సూర్యబింబము వలె ఉన్నాడని వర్ణించుట 
అద్భుతమైన దర్శనం! రాయలు వెంకటపతిని ఎచ్చట వర్ణించినను 
లోహితాక్షునిగ వర్ణించినాడు. “దొడ్డకెందమ్మి కందోయివాని” (3-85) 
ఎ(ర్రజీరలు గలకన్నులు మహాపురుషలక్షణమని సాముద్రిక శాస్త్రము 
చెప్పుచున్నది. రాయలు వేంకటాచలపతిని (బ్రహ్మ, శివుడు సేవించినట్లు 
వర్ణించినాడు. “కపర్దభృదజ బింబితాచ్చ నఖపద ఫృుణికిన్‌” (1-47) శివుడు, 
(బ్రహ్మ తనపాదములకు నమస్మరించుటచే వేంకటపతివారి ప్రతిబింబములు 
గల కాలిగోళ్ళకాంతి గలవాడైనాడు. “నల ముఖాది చక్రవర్తినాథనవ 
సమర్పితాత్యలఫుమకుట ముఖ్యహార్యుపాయనా” (6-69) నలుడు 
మొదలగు చక్రవర్తులు క్రొత్తగా సమర్పించిన, అమూల్యములైన, 
మనోహరములైన కిరీటము మొదలగు కానుకలు గలవాడా! అని వేంకటపతిని 


1604 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


రాయలు సంబోధించినాడు. రాయలు తనవలె వేంకటపతిని సేవించి, 
తరించిన నలుడు మొదలగు భాగవత చక్రవర్తులను స్మరించినాడు. 


రాయలు దశావతారస్తోత్రములో శ్రీమన్నారాయణుని విభవావతార 
తత్వమును కీర్తించి, వైష్ణవ సంప్రదాయమును పాటించినాడు. రాయలు 
ప్రకృతి వర్ణనలలో సుందర సన్నివేశములను భగవంతుని స్వరూపములుగ 
వర్ణించినాడు. (4-105, 4ఉ-101, 4ఉ-144) ప్రకృతి సౌందర్యమంతయు 
సర్వాంతర్యామియగు శ్రీహరి సౌందర్యలక్షణమే యని రాయలు వర్ణించినాడు. 


రాయలు స్వామిపుష్మ్కరిణికి కుమారస్వామి సంబంధమును వర్ణించగా, 
వేంకటాచల మహాత్య (గ్రంథములోని వరాహపురాణములో-- 

“స్వామిపుష్కరిణీ పుణ్యా సర్వపాప ప్రణాశినీ 

వైకుంఠాద్భగవత్రీడావాపి శ్రీభూమిలాలితా 

అప్రాకృత జలౌఘా చ సుగంధాసుమనోహరా 

అనీతా వైనతేయేన క్రీడార్థం తత్ర తిస్టతి ॥ -తిర్‌-16-18. 
స్వామివుష్మరిణి పుణ్యప్రదము, సర్వపాపములను నశింపజేయునది. 
వైకుంఠమున విష్ణుభగవానునికి క్రీడాసరస్సుగా ఉండి శ్రీదేవి, భూదేవులచే 
ఉపయోగింపబడినది. అప్రాకృతమగు విస్తారమగు నీరు కలది. మంచి 
సువాసనగల నీరుకలది. మనోహరమైనది. గరుత్మంతునిచే వైకుంఠమునుండి 
తెచ్చి సువర్ణముఖి నది సమీపమున ప్రతిష్టింపబడిన క్రీడాద్రి వేంకట 
పర్వతముతో కూడ తీసికొనిరాబడి భగవంతుని క్రీడకై నిర్ణయంపబడినది” 
అని వర్ణింపబడింది. ఆ సరోవరమునకు స్వామి పుష్కరిణి యను పేరు 
సార్థకము. ఆ సరస్సు అన్ని తీర్థములకు స్వామినియగుటచే “స్వామినీ 
చాసౌపుష్కరిణీచి అను వ్యుత్పత్తిచే ఈ పేరు సార్థకము (వరాహ-88-41) 
ఈ సరస్సునందు స్నానము చేసినవారికి స్వామిత్వము లభించుటచేత ఈ 


నాల్గవ సంపుటం 165 


సరస్సు స్వామిపుష్మరిణి అయినది. “స్వామినం కరోతి పుష్కరిణీతి-స్వామి 
పుష్కరిణీ అని వ్యుత్పత్తిని (వరాహ 38-43) చెప్పవలెనని వరాహపురాణము 
దృఢపరచింది. కనుక స్వామి పుష్కరిణికి కుమారస్వామి సంబంధము 
చెప్పుట భ్రాంతి మూలకమని స్పష్టమగుచున్నది. 


కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో విలుబుత్తూరును వర్ణించుచు 


“మలయపుగాలి రేలు వనమాలి విమాన పతాక ఘల్లుమం 
చులియం బసిండి మువ్వగమి నొక్కొకమాటు గదల్ప, నుల్మిమి 
న్నలము తదీయ హేమ వరణాంచల చంపక శాఖలందుం బ 
క్షులు రొదసేయు” నని చెప్పినాడు. (1-74) 


-విలుబుత్తూరిలో రాత్రిపూట మలయమారుతం మన్నారుస్వామి ఆలయ 
ధ్వజస్తంభమును తాకి, దానికి వేలాడుచున్న బంగారు మువ్వలను 
కదలించగా, అవి కలకలమని ధ్వనిన్తాయి. ఆ ధ్వనులకు దేవాలయం 
ప్రహరిగోడ వెంబడి పెరిగియున్న చంపక వృక్షముల (సంపంగిచెట్ల) 
కొమ్మలలో ఉన్న పక్షులు ఉలిక్కిపడి, లేచి సవ్వడి చేస్తాయి అని రాయలు 
వర్ణించినాడు. ఈ వర్ణనకు మూలము తిరుమల వేంకటేశుని దేవాలయమె. 
తిరుమలలో శ్రీవారి ఆలయంలో మహాద్వార గోపుర ప్రాకారానికి మధ్య 
ఉన్న ప్రదక్షిణ మార్గమును సంపంగె (సంపంగి) ప్రదక్షిణం అంటారు. 
ఈ ప్రదక్షిణ స్థలంలో పూర్వం స్వామివారి పూజకు ఉపయోగపడే చంపక 
వృక్షములు (సంపెంగిచెట్లు) ఉండేవి. అందువల్ల ఈ ప్రదక్షిణమార్గానికి 
చంపక ప్రదక్షిణమని, సంపెంగ ప్రదక్షిణమని పిలిచేవారు. తిరుమల 
దేవాలయంలో వెండి వాకిలి గోపురం ప్రాకారం చుట్టూ సంపెంగ చెట్లు 
ఉన్న స్థితిని రాయలు వర్ణించి, సంపంగి ప్రదక్షిణ మార్గమనుటను సార్ధకం 
చేసినాడు, చారిత్రక సత్యాన్ని వెల్లడించాడు. 


166 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


రాయలు శృంగారభూయిస్టమైన ప్రబంధములు రచింపబడుచున్న 
కాలమున విశిష్టాద్వైత ప్రతిపాదకమైన, భక్తిరస ప్రధానమైన భాగవతుల 
చరిత్రమును ప్రబంధముగా రచించినాడు. ప్రాచీనాంధ్ర కావ్యములలో 
నాయిక పేరుతో వెలసిన ప్రబంధము 'ఆముక్త మాల్యద ఒక్కటే! 


క 


2. తత్పదీపిక - మారేపల్లి వేంకటయోగి 


మారేపల్లి వేంకటయోగి (16 శతాబ్దం, తత్పదీపిక అను ద్విపదకావ్యమును 
రచించి అలమేలుమంగాసమేత వేంకటేశ్వరునకు అంకితమిచ్చాడు. 


తత్త్వదీపిక వేదాంత గ్రంథము. అలమేలుమంగమ్మ ప్రార్ధించగా 
వేంకటేశ్వరస్వామి బోధించిన వేదాంతమే ఈ కావ్యంలోని ఇతివృత్తము. 
ఇది అముద్రితము. దీని వ్రాత ప్రతి ఆంధ్రసాహిత్య పరిషత్తు, కాకినాడవారి 
(గగ్రంథాలయములో ఉంది. 


తననుగూర్చి వేంకటకవి కావ్యాదిలో ఇట్లు చెప్పుకున్నాడు. 


పం వేంకటయోగి వరుండు 
సారత వేంకటాచలపతి పేర 
నారూధు లెంచగా నంకితంబైన 
ధీరత నీ తత్వ దీపికాబోధ.” 


వేంకటకవి * శ్రీ వేంకటేశరాజిత పాదరాజీవ 
మానిత ధ్యాన మానసుండు” 


వేంకటయోగి తండ్రి వేంకటభట్టు. తల్లి నర్యాంబ. ఇతడు ముమ్మడి 
మల్లనయోగి శిష్యుడు. మల్లన ద్వారకానగరంలో రుక్ళిణీదేవికోరగా శ్రీకృష్ణుడు 
అద్వైతమార్షం బోధించిన ఇతివృత్తముతో తత్వ చంద్రోదయం అను ద్విపద 
కావ్యాన్ని రచించాడు. మల్లన ఈ వేదాంత కావ్యాన్ని శ్రీరామునకు 
అంకితమిచ్చాడు. 


నాల్గవ సంపుటం 167 


8. సకల నీతి కథా నిధానము - కూచిరాజు ఎర్రన 


తెలుగు సాహిత్యములో గల నీతి బోధకములగు కావ్యములలో సకలనీతి 
కథావిధానము ఒకటి. ఈ కావ్యకర్త కూచిరాజు ఎర్రన్న ఇతడు 
కూచనామాత్యుని పుత్రుడు. ఎర్రన్నకు అష్టభాషాకవితా ప్రవీణ, నవఘంటా 
సురత్రాణ అను వీరుదములు గలవు. కూచిరాజు ఎర్రన క్రీ.శ 15 శతాబ్దం 
ఉత్తరార్థంలో జీవించాడు. ఈ సకల నీతి కథా నిధానము అయిదు 
ఆశ్వాసముల పద్యకావ్యము. ఇందులో 1662 గద్యపద్వ్యాలు 150 కథలు 
ఉన్నాయి. ఈ నీతి కథలన్నీ నారదుడు బలి చక్రవర్తికి చెప్పినట్లు ఎర్రన్న 
ఒక కల్పన చేశాడు. ఈ నీతి కావ్యంలో బృహత్మథ, దశకుమారచరిత్ర, 
కాదంబరి మొదలగు ప్రసిద్ధకావ్యాలలోని కథలతోపాటు కలియుగంలోని 
రాజుల కథలు ఉన్నాయి. అను ప్రసక్తములుగా చిన్న చిన్న నీతికథలు, నీతి 
శ్లోకములకు అనువాదములు ఉన్నాయి. 


కొండపల్లి దుర్గాధిపతి కుంటముక్కల పినఖభైరవ మంత్రి (డ్రేరణమున 
కూచిరాజు ఎర్రన సకలనీతికథా నిధానమును రచించి శ్రీ వేంకటేశ్వర 
స్వామికి అంకితమిచ్చాడు. కృతిప్రోత్సాహకుడు పినభైరవమంత్రి ఎ(ర్రనతో 


మాకిష్ట దైవమగు నా 

శ్రీకాంతుండు వేంకటాద్రి శిఖరావాసుం 

డాకృష్ణున కర్పణముగ 

నీకవితా కథా నిధాన మిమ్ము సభక్తిన్‌!! 1-22 
అని పలికినాడు. 


సకల నీతికథా నిధానము కావ్యారంభమున కూచిరాజు ఎర్రన 
వేంకటేశ్వరుని ఇట్లు ప్రార్ధించాడు. 


168 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


“ర్రలలనాధినాథుం దడతసీకుసుమాంచిత మూర్తి యష్టది 
క్పాల కిరీట రత్నరుచిభాసి పదాబ్టుండు మిత్ర సర్వభూ 
పాలునిం గుంటముక్ల పినఖైరవ పాత్రుని నేలు సతృపా 
లోలుండు వేంకటేశ్వరుండు లోకము లెప్పుడు బ్రోచుం గావుతన్‌. 


కూచిరాజు ఎర్రన కావ్యరచన ప్రారంభించినపుడు “నా మృదు 
కావ్యకన్య కథినాథుడు వేంకటభర్త యౌటకున్‌” (1-24) అని కృతిపతి 
వేంకటేశ్వరుడయినందులకు సంతోషించాడు. ఎర్రన్న వేంకటాద్రిని ఇట్లు 


ప్రశంసించాడు. 


ఆదికాలమున నారాయణాచల మను 
నామంబు దాల్చి నే నగవరము 
త్రేతాయుగంబున శ్వేతాచలంబను 
ప్రఖ్యాతి గాంచె నే పర్వతంబు 
ద్వాపరంబున శేష ధాత్రీ ధరంబను 
పొగడిత గాంచె నే భూధరంబు 
కలియుగ వేళ వేంకట శైలమనుపేరు 
ధరియించె నే వసుధాధరంబు 


దేశభాషల నేగిరి తిరుమలనంగ 

కోరికల నిచ్చుజనుల, కే కొందటేండు 

గరుదనామంబు దాల్చి నే గిరులరాజు 

తగదె ప్రస్తుతి సేయ నయ్యగకులేంద్రు. 1-26 
ఈ పర్వతము యుగయుగమున వేరు వేరు పేర్లు గలిగియున్నది. 
వరాహపురాణము, ద్వితీయ భాగంలో 


కృతేల_ ౦జనాద్రిం శ్రేతాయాం నారాయణ గిరిం తథా 
ద్వాపరే సింహ శైలం చ కలౌ శ్రీ వేంకటాచలమ్‌॥ 1-55 


నాల్గవ సంపుటం 169 


కృతయుగమున అంజనాద్రి, (త్రేతాయుగమున నారాయణాదది, 
ద్వాపరయుగమున సింహాద్రి కలియుగమున వేంకటాద్రి శ్రీమన్నారాయణుని 
నివాస పర్వతములుగా ప్రసిద్ధమైనవి అని వర్ణించింది. వామన పురాణము- 


కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలమ్‌ 
ద్వాపరే శేషశ్రైలం చ వేంకటాద్రిం కలౌయుగే ॥ 24-106 


కృతయుగమున వృషాద్రి అని, త్రేతాయుగమున గరుడాచలమని, 
ద్వాపరయుగమున శేషశైైలమని కలియుగమున వేంకటాచలమని 
ఈ పర్వతం ప్రసిద్ధమైంది అని వర్ణించింది. భవిష్యోత్తరపురాణము. 


కృతే వృషాద్రిం వక్ష్యంతి శ్రేతాయాం అంజనాచలమ్‌ 
ద్వాపరే శేషశ్రైలేతి కలౌ శ్రీ వేంకటాచలమ్‌ ॥ 1-36 


ఈ పర్వతమునకు కృతయుగమున వృషాద్రి, త్రేతాయుగమున అంజనాద్రి, 
ద్వాపరయుగమున శేషాద్రి, కలియుగమున వేంకటాద్రి అను నామములు 
యుగభేదములచే కల్గినవి అని వర్ణించింది. 


కూచిరాజు ఎర్రన సకలనీతి కథా నిధానములో ఈ పర్వతమునకు 
కృతయుగమున నారాయణాచలము, శ్రేతాయుగమున శ్వేతాచలము, 
ద్వాపరయుగమున శేషాచలము, కలియుగమున వేంకటాచలము అను పేర్లు 
గలిగినట్లు వర్ణించాడు. దేశభాషలలో ఈ పర్వతం తిరుమలగా పిలువబడు 
చున్నదని ప్రస్తుతించాడు. ఎర్రన వేంకటాద్రిని త్రేతాయుగములో శ్వేతాచల 
మని వ్యవహరించేవారు అని వర్ణించడం విశేషం. వేంకటాచల మాహాత్యములో 
ద్వాదశపురాణములు ఈ విషయం చెప్పలేదు. ఇక వేంకటాచలాధీశ్వరుని 
ఇట్లు వర్ణించాడు. 


శరభశార్జూల కేసరి మృగంబుల వేట 
లాడుచో చెంచులంగూడి యాడు 

వాసంత విభవోత్సవంబుల సతులతోం 
దెప్పలం గోనేటం దేలియాడు 


170 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కలిత కన్యామాస కల్యాణ దర్శనా 
మర్య్యమర్యులతోడ మాటలాడు 

సతత సేవాసమాగత దేశికులు చూడ 
తేరెక్కి పురవీధి దిరిగియాడు 


కొలుచు వారికిం గొలువంగ దలపు గలిగి 

వచ్చువారికిం గోరిన వరము లిచ్చి 

యాదరంబున ముచ్చటలాడువాండు 

నగును వేంకటశైల రమాధివరుండు 1-28 


కూచిరాజు ఎర్రనార్యుడు వేంకటేశ్వరునకు వసంత బుతువులో జరిగే 
ఉత్సవాలలో స్వామిపుష్కరిణిలో తెప్పోత్సవం జరిగేదని, కన్యామాసంలో 
జరిగే బ్రహ్మోత్సవాలలో కల్యాణోత్సవం జరిగేదని వర్ణించడం విశేషం. 
తీర్థములలో స్వామిపుష్మరిణిని, పాపవినాశనం, ఆకాశగంగా తీర్థములను 
వర్ణించాడు. తొండమాన్‌ చక్రవర్తి కథను 1-44 నుండి 1-55 వరకు గల 
పద్యగద్యములలో వర్ణించాడు ఎర్రన. తనకు ప్రత్యక్షంబైన శ్రీనివాసుని 
తొండమానుడు ఇట్లు స్తుతించాడు. 


నమో గదాబ్ద శంఖచక్రనవ్యబాహు పంకజా! 

నమః కృపాకటాక్షలబ్ధి నాకరాజ్యవైభవా! 

నమః సమస్తలోక పాలన ప్రశస్త మానసా! 

నమో రమాధరాంగనాధినాథ! వేంకటేశ్వరా! 1-50 
కూచిరాజు ఎర్రన వేంకట శబ్దమునకు ఇట్లు వ్యతృ్పత్తిని చెప్పినాడు. 

కట మనంగ బాపకాష్టంబు వెంబన 

దహన నామమయ్యె ద్రవిడభాషం 


బాపకటము వెంబ భస్మంబు సేయుట 
వెంకటాద్రియనంగ వెలసెం బేరు. 1-53 


నాల్గవ సంపుటం గగ 


ఎర్రన పాపమను కట్టెలకు కటమని పేరు. వేం అనగా దహించుట. 
పాపమలను దహించునట్టి పర్వతము వేంకటాద్రి అనబడుచున్నదని 
చెప్పినాడు. కాని ఈ వ్యుత్పత్తికి విరుద్ధముగా భవిష్యోత్తరపురాణము. 


సర్వపాపాని వేం ప్రాహుః కటః తద్దాహ ఉచ్యతే । 
తస్మాద్వేంకట శైలో£_ యం లోకే విఖ్యాత కీర్తిమాన్‌ 1  1-220 


పాపములన్నింటికి “వేం” అని పేరు. *'కటమనగా దహింపజేయునది. 
సమస్తపాపములను దహింపజేయు మహిమగల ఈ పర్వతమునకు 
వేంకటాద్రి అనుప్రసిద్ది గలిగింది అని వివరించింది తరిగొండ వెంగమాంబ. 


విను వేమ్మను పాపేంధన 

మును గట యుగళాక్షరాగ్ని ముఖ్యంబై కా 

ల్పెను గావున, వేంకటగిరి 

యను పేరా యద్రి కొప్పె నవనీనాథా! 4-87 


పాపములనే కట్టెలకు “వేం” అని పేరు. “కటి మనగా అగ్నిచే దహించుట. 
సకల పాపములను దహించి వేసినది కావున ఈ పర్వతమునకు వేంకటగిరి 
అను నామము ప్రసిద్దమైనదని వేంకటాచలమాహాత్యములో వర్ణించింది. 
ఎ(ర్రనార్యుడు ద్రావిడభాష ననుసరించి వేంకటపదమునకు వ్యుత్పత్తిని 
చెప్పగా పురాణకర్త, వెంగమాంబలు సంస్కృతమును అనుసరించి వేంకట 
శబ్దవ్యుత్పత్తిని చెప్పినారు. ఈ రెందు వ్యత్పత్తులు పరస్పరం విరుద్ధముగా 
ఉండుట భాషావిశేషం. 

ఈ కృతి (డ్రేరకుడు కుంటముక్కల పిన భైరవుడు తిరుమలలోని 


పాపవినాశ తీర్థమున నాక గండశైలమును ప్రతిష్టించినట్లు కూచిరాజు 
ఎ(ర్రనార్యుడు 


పాపవినాశనతీర్థ 
వ్యాపార నిదర్శితాఘ వారణ లీలా 


1/72 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


టోప ఘన గండశైల 
స్థాపిత వేంకట గిరీంద్ర సదన స్థితికిన్‌॥ 1-31 


అని సకలనీతి కథానిధానములో చెప్పినాడు. 


కూచిరాజు ఎర్రన సంస్కృతమున వైన్యదత్తుడు రచించిన కొక్కోమను 
రతి కళాశాస్త్రమును అనువదించాడు. 


క 

4 శ్రీకృష్ణ కర్ణామృతము - వెలగపూడి వెంగనార్యుడు 

వెలగపూడి వెంగన (క్రీ.శ. 16వ శతాబ్దం) సంస్కృతములో లీలాశుకుడు 
రచించిన శ్రీకృష్ణకర్ణ్ధామవృతమును తెనిగించి, తన యిష్టదైవమగు 
శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చాడు. ఇందులో మూడు ఆశ్వాసములు 
ఉన్నాయి. ఈ [గ్రంథముయొక్క కృత్యాది లభించలేదు. అంకిత పద్యము 
ఇట్లున్నది. 

ఈ మహనీయ మూర్తికి ద్రయీ గృహవర్తికి శేషభూధర 

స్వామికిం దార్యగామికి భుజంగమశాయికి నిష్టదాయికిన్‌ 


మామక వాజ్మరందరసమాధురికిన్‌ మది సొంపు నింపు క 
ర్థామృత మాంధ్రవైఖరి సమర్పణ మేనొనరింతు వేడుకన్‌. 


వేంకటాచలపతికిన్‌ అను మకుటముతో మూడు షస్ట్రంత పద్యములు 
కలవు. వేంకటాహార్యగేహా, వేంకటాహార్యధామా, వేంకటాహార్యవాసా అను 
సంబోధనలతో మూడు ఆశ్వాసాంత పద్యములు గలవు. కావ్వ్యాది పద్యము 
ఇట్లున్నది. 

హృద్యానవద్య కిన్నర 

విద్యాధర వాద్యమాన వీణాధృతికిన్‌ 

ఖద్యోత సమద్యుతి చ 

క్రాద్యాయుధ తతికి వేంకటాచలపతికిన్‌. 


నాల్గవ సంపుటం 1773 


ల లక్ష్మీవిలాసము - రాయసం వెంకటపతి 


పెనుగొండ రాజధానిగా తెలుగుదేశమును క్రీ.శ. 1574-1581 మధ్య 
పరిపాలించిన శ్రీరంగరాయల ఆస్థానకవి, కార్యదర్శి రాయసం వేంకటపతి. 
రాయసం అనగా కార్యదర్శిచేయు పని అని అర్ధము. ఆ పనిని చేయువారు 
రాయసం వారైనారు. వేంకటపతి లక్ష్మీవిలాసము అను అయిదాశ్వాసముల 
ప్రబంధమును రచించి శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితము చేసినాడు. 
వేంకటపతి తను “రసిక జన హృదయం గమ సంగీత సాహిత్య కళాధారం 
ధర్య” అని ఆశ్వాసాంత గద్యలో చెప్పుకున్నాడు. 

రాయసం వేంకటపతి ఈ ప్రబంధమును రచింపబూని కృతిపతిని 
అన్వేషించుచుందడగా శ్రీ వేంకటేశ్వరస్వామి అతనికి కలలో కనిపించి- 


“వరమతి నుదయించితి మ 

ద్వరమున నటుగాన నీవు వర్ణించు కృతీ 

శ్వరుడ నయి వరము లొసంగెద 

గరిమన్‌ లక్ష్మీవిలాస కథం జెప్పందగున్‌. 1-14 


అని స్వామివారే వేంకటపతిని లక్ష్మీవిలాసమను కావ్యమును రచించుమని, 
దానిని తనకు అంకితమొసగుమని కోరినాడు. అందుకు వేంకటపతి 
సంతోషించి శ్రీ వేంకటేశ్వరాంకితముగా లక్ష్మీవిలాస ప్రబంధమును 
రచించినాడు. 


వేంకటపతి వళిష్ట గోత్రుడు. అక్క్మయామాత్య పుత్రుడు. శ్రీనివాసమంత్రి, 
రామప్రధాని ఇతనికి సోదరులు. వేంకటపతి రచించిన లక్ష్మీవిలాసము 
వేంకటేశ్వరస్వామి స్వయముగా భక్తునికి స్వప్నములో కనిపించి, కృతి 
పతిత్వమును కోరిన కావ్యములలో మొట్టమొదటిది. 

ఈ కావ్యంలో క్షీరసాగరమథనం, హాలాహలం, అమృతము లభించడం, 
విష్ణువు మోహినీ రూపంలో రాక్షసులను వంచించడం, లక్షి ఆవిర్భావము, 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


సముద్రుడు లక్ష్మిని విష్ణువునకిచ్చి వివాహంచేయడం రసవత్తరంగా 


వర్ణించబడినాయి. 


తను సేవించుజనాళికిన్‌ గరుణ నిద్దాత్రిన్‌ మనోవాంఛ లె 

ల్లను బూరింతు నటంచు లోకులకు నెల్లందెల్పం బ్రత్యక్షమై 
జనసంఘంబుల నిందు రమ్మనుచు నోజం బిల్బునట్లా (శ్రితా 
వనహస్తాబ్దముం జూపు వేంకటనగస్వామిం బ్రశంసించెదన్‌. 


శ్రీలన్‌ మించు రమా విలాసమతి మైత్రిన్‌ జిత్తకంజంబునన్‌ 
దాలేఖ్యాకృతి గాంచి చొక్కురుచి బాహ్యం బందె నా బేరెదన్‌ 
లాలిత్వంబులు చూపు సింధుజనవేల క్రీడలం దన్పునా 
లీలా బ్రహ్మము శేష శైలపతి బాళింబ్రోచు మమ్మెప్పుదున్‌. 
భాస్వదుత్పల హీర ప్రకట దృగ్గరిమతో 

దృఢ తటిద్ధన దేహదీప్తి తోడ 
గురుజీవనగ్రహ కుండల రుచులతోం 

బటుసువర్ణ విచిత్ర పటముతోడ 
విమలముక్తాహార వీక్ష్య మండనముతో 

శ్రీవరనామ సంసిద్ధి తోడం 
దత సహస్రారాబ్బయుత కరక్రీడతో 

విపులాభరణ కళావృత్తి తోడ 


నాత్మవిలసనమతి రూఢి నతిశయిల్లు 
నిందిరాదేవి హృదయారవింద పీఠి 
దిరముకొనం జొక్కు వేంకటాధిపుండు మమ్ముం 
బూర్జసకలేష్టదాయియై ప్రోచుంగాత॥। 


ఈ లీల నెసగి విభవా 
వాలంబగు వెంకటాద్రి వల్లభు కరుణన్‌ 


నాల్గవ సంపుటం 17/75 


శ్రీలం జెల్వొందుచు ధర 
నాలక్ష్మీ రమణు గుణము లభివర్ణింతున్‌. 


చంగత్తుంగపతజ్జరీ తటనటచ్చక్రాంగ రంగద్గరు 
ద్లాంగేయ ద్యుతి పుంజ రంజిత ధరీధాతు ప్రభామేడితే 
శృంగేపన్నగ రాజ్జగస్య రమయా క్రీడంత ముద్వాంఛయా 
శృంగారాంగద సంగతాంగ మనిశం శ్రీ వేంకటేశం భజే॥ 


వికచ పంకజ గళన్మకరందలీలం బూ 
ర్హకటాక్షములం గృపారసము జెంద 
మృదుల ప్రవాళ బింబిత సమద్యుతి వోలి 
యధరంబుపై మందహాస మమర 
హృదయ నిర్యత్సంగ తేందు బింబ విభూతి 
సుభగ వక్షమునం గౌస్తుభ మెసంగం 
దతకోకనద సమీకృత రథాంగ స్ఫూర్తి 
చరణాప్తరత్న హంసమ్ము లొలయ 
సరస సంజాత సురనదీ ర్వురి వికాస 
పూరితాంగుష్ట నఖకాంతి ధార నిగుడ 
శ్రీసమాహితమూర్తియై సిరులందనరు 
వాని శ్రీ వేంకటాచలస్వామి దలతు. 


శ్రీనయనోత్పల సితకర 

దానవ నిగ్భహీత భూత ధాత్రీ పునరా 
దానవల చరణ చరణా 

బ్దానత మహి వలయ వేంకటాచలనిలయా. 


శ్రీరమణీ రమణీయ వి 
హారోచిత హారయుత భుజాంతర! పవనా 


176 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


హారిఫణా ఫణ వర్తన 

హారి పదక్రమణ! వేంకటాచల రమణా! 
శ్రీకర! రిపు భీకర! సుగు 

ణాకర! వత్సాపహరణ హాహాంచిత మా 
యాకలన చతురతర ర 

త్నాకర వినివేశ? వేంకటాఖ్య గిరీశా! 


శ్రీవనితా కుచకుంభ 

ప్రావృత మృగనాభి సౌరభాసక్త మనో 

భావుక! శుభదాయక! క్రీ 

డావిపుల కటాక్ష! వేంకట నగాధ్యక్షా! 

ఈ విధంగా రాయసం వేంకటపతి వేంకటేశ్వరస్వామికి కవితా 
నీరాజనం సమర్పించాడు. 


క 


6. కనక రంజిత శిఖామణి పరిణయము 
- గూళికల్లు వేంకటరమణ కవి 


గూళికల్లు వేంకటరమణకవి (క్రీ.శ. 16 శతాబ్దం). రమణకవి 
వేంకటేశ్వరస్వామి భక్తుడు. ఒకనాడు వేంకటేశ్వరస్వామి వెంకటరమణకవికి 
స్వప్నములో కనిపించి, 
నీ యిష్టదైవంబు నినుంబ్రోచుచుండెను 
శ్రీవేంకటేశుండు నీవెజుంగు 
మోవత్స! యిపుడు నీ భావంబు తెలిసి వ 
చ్చితి గూళికల్వంశ శేఖరుందవు 


నాల్గవ సంపుటం [7/7/ 


వేంకటామాత్యుండై వెలయు మంత్రికి జిక్క 
లేటి వంశజయౌ వధూటి రంగ 

మాంబకు జనియించి మా పేరు గొన్నట్టి 
వేంకటరమణ సత్మవివి మాకు 


మునుపు హరివంశమంతయుం దెనుంగు చేసి 

యంకిత మొనర్చితివి విక్రమార్మచరిత 

మింక బ్రబంధ మొనర్చి మాకిమ్ము సిరులు 

శుభము లొసంగెదమని పల్కి సుముఖుండగుచు॥ 2-481 


విక్రమార్శ్ముని చరిత్రకు సంబంధించిన కథను కావ్యంగా రచించుమని 
ఆదేశించినాడు. స్వామివారి ఆదేశం ప్రకారం రమణకవి 'కనక రంజిత 
శిఖామణి పరిణయము” అను వాక్యమును రచించి వేంకటేశ్వరస్వామికి 
అంకిత మిచ్చినారు. ఇంతకు పూర్వము గూళికల్లు వేంకటరమణకవి 
హరివంశమును పూర్తిగా తెనిగించి శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చినట్లు 
"సె పద్యము వలన తెలియుచున్నది. ఈ హరివంశ కావ్యము అలభ్యము. 


ర్లు 


కనకరంజిత శిఖామణి పరిణయము అముద్రితము. 


వేంకటరమణకవి తండ్రి వేంకటామాత్యుడు. తల్లి రంగమాంబ. ఇతడు 
వేంకటేశ్వరస్వామి కావ్యవస్తువును నిర్దెశించగా కనకరంబజిత శిఖామణి 
పరిణయమును రచించినాడు. ఇది ఆరు ఆశ్వాసముల ప్రబంధము. 
విక్రమార్శ్ముని సోదరుడు భట్టి కనకరంజిత శిఖామణిని వివాహమాడిన 
కథ ఈ కావ్యంలోని ఇతివృత్తము. కావ్యం సంపూర్ణంగా లభించలేదు. 
రమణకవి సుమతీంద్రమునికి ప్రియశిష్యుడు. శ్రీ వేంకటేశ్వరస్తుతి పద్యములు 
కొన్ని కనకరంజిత శిఖామణి పరిణయకావ్యంలో కలవు. 


క 


176 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


7. రాజవాహన విజయము - కాకుమాని మూర్తికవి 


“అల్లసాని వాని యల్లిక జిగిబిగి 
ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు 
పాండురంగవిభుని పదగుంభనంబును 
కాకుమానిరాయ నీకె కలదు.” 


అని ప్రశంసింపబదిన మహాకవి కాకుమాని మూర్తికవి 'రాజవాహనవిజయము” 
అను అయిదు ఆశ్వాసముల ప్రబంధమును రచించాడు. ఈ కావ్యరచన 
సాగుచున్నప్పుడు శ్రీ వేంకటేశ్వరస్వామి మూర్తికవి కలలో కనిపించి 

కృతిలో ప్రతిపద్యచమ 

తతి గలుగంగంబలుక నేర్చుకృతి నీవు మహి 

కృతి మా కొసంగుము భాషా 

కృతి భారవి కాకమాని శ్రీమూర్తికవీ! 


అని పలికి అదృ్భశ్యమైనాడు. తర్వాత మూర్తికవి “కొండమీది తిమ్మప్పనివంటి 
కావ్యపతి యబ్బుట జన్మనాఫల్యమని నిర్ణయించి రాజవాహన విజయమును 
శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చినాడు. ఇది అముద్రితం. 1.౫౦. 273 
& ౮0145 110జ0/ యయిజ. 


రాజవాహనుడు మగధ దేశమందలి కుసుమ పురమును పాలించు 
రాజహంసుని కుమారుడు. ఇతడు మనసార మహీపాలుని కుమారుడగు 
దర్చ్పసారుని యుద్ధమున జయించి, మానసారుని కుమార్తెయగు 
అవంతిసుందరిని వివాహమాడుట ఈ కావ్యమందలి ఇతివృత్తము. దీనికి 
మూలము సంస్కృతమున దండిమహాకవి రచించిన దశకుమార చరిత్ర. 


కాకుమానిమూర్తికవి (క్రీశ. 16 శతాబ్దము) తండ్రి రామలింగభట్టు. 
తల్లి తిమ్మాంబిక. స్వగ్రామము కాకుమాను. మూర్తికవి రాజవాహన 
విజయము, పాంచాలీ పరిణయము, బహుళాశ్వచరిత్రము అను మూడు 
కావ్యములను రచించినాడు. 


నాల్గవ సంపుటం 17/70 


కాకుమాని మూర్తికవి రాజవాహన విజయములో “శేషశైల వల్లభుని 
వంటి దాతదైవంబు గలడె” అని ప్రకటించినాడు. ఈ కావ్యానికి మూలమైన 
దండి రచించిన దశకుమారచరిత్రలో వేంకటేశ్వరస్వామి ప్రశంస లేదు. 
ఇది మూర్తికవి ఆంధ్రాఖిమానాన్నిి వేంకటేశ్వరస్వామిపై గల అనన్యభక్తిని 
వెల్లడించుచున్నది. 


కాకుమాను మూర్తికవి రాజవాహన విజయంలో వేంకటేశ్వరస్వామిని 
“కొండమీది తిమ్మప్పు అని, 'తోమని పళ్లేల దొరా అని పేర్ళొన్నాడు. స్వామివారి 
శుక్రవారాభిషేక విశిష్టతను వర్ణించాడు. వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవ వైభవాన్ని 
రమణీయంగా వర్ణించాడు. స్వామివారికి తెప్పతిరునాళ్లు (ఫ్రవోత్సవం) 
వైశాఖమాసంలో జరుగుచున్నట్లు వర్ణించాడు. ప్రస్తుతం స్వామివారి 
తెప్పతిరునాళ్లు ఫాల్గుణ పూర్ణిమకు జరుగుచున్నది. స్వామిని సేవిస్తే 
“దొలుచుజన్మాంతరానంత దుష్కతములు” అని మూర్తికవి భక్తులకు హామీ 
ఇచ్చాడు. మూర్తికవి చేసిన శ్రీ వేంకటేశ్వరస్తుతి పద్యములు కొన్ని. 


ఉ. శ్రీయధరోపరిం గుచగిరిం గబరిం దరహాసవీటికా 
చ్చాయల యింపుసొంపులయి చందన కుంకుమషత్రరేఖలై 
యాయతకుందచంపకములై తగంగన్లాను వేంకటేశ్వరుం 
డా యిరుగంటిచూడ్మి భజనార్ధితమమ్ము నదల్చుం గావుతన్‌. 


ఇందిరామదిరాక్షి కీడాపు నీలంపు 
మేడచుట్టు ప్రహరి గోడ యనంగం 
దనచేతి కెల్లప్పుడును లోనుగా రమా 
తరుణి వైచిన వలత్రా డనంగ 
నలమేలుమంగ సయ్యాటంబునకు వైవం 
దాల్చిన పొగడపూదండ యనంగ 
మున్నీటి కన్నెయన్‌ పెన్నిధానంబు దూ 
గుటకు వైచిన యట్టి గొలు సనంగ 


బ్రా 


180 


బ్రా 


బ్రా 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


భరితకౌస్తుభ దినమణిపరిధి యనంగం 
దనుఘనాణశిత మఘవకోదండ మనంగ 
వెంకటాధీశు నురముపై వినుతింగనిన 
వైజయంతిక మాకిచ్చు వైభవములు. 


తన తనూరుచిపైనిం దగ నుల్లసిలు గుల్ల 
కావి నాంగనకాంశుకంబు దనరం 

గరముల శంఖచక్రంబులు భుజముల 
వ్రాలిన హంసచక్రములం దెలుప 

మును (మింగిన దవాగ్నినన వచ్చెనా నురోం 
గణమునం గౌస్తుభమణి వెలుంగ 

నలిక పత్రాంత్యద్వయ లిఖితశ్రీల క్రిం 
దటి పూలన శ్రుతికుండలము లమరం 


జల్లచూపుల కాంతామతల్లి నాదు 

తల్లి యలమేలుమంగ కైదండం గొనుచుం 

బన్నగనగాఢ్యుం డేనింత కన్నుమోడ్చు 

తజినింగలలోన నెదుటం బ్రత్యక్షమయ్యె. 

ఏ దేవు కనుదోయి హిమధామసోదర్‌ 
కుటికాకవాటంబు కుంచెకోల 

యే దేవు చరణాబ్ద మిందిరాపుత్రికా 
కాకోదరాంగద కూకుదంబు 

ఏ దేవు చేకత్తి బుభురాజపొత్రుభా 
మకుంజల్లచేతుల మంత్రసాని 

యే దేవు నాభి పూవిగురు జేజేబువ్వ 
క్రావ్వెదంగలయయ్య కవ్వగాద 


నాల్గవ సంపుటం 181 


సేవకేదేవుండొందె నర్చావతార 

మట్టి శ్రీవేంకటాచలాధ్యక్షునకును 
బరమమూర్తికి మామకభవ్యకావ్య 
కన్య కల్యాణ మొనరింతు గౌరవమున. 


ఈ క్షితిమున్న సత్మవులనేకులు హా! కవితాలతాంగులన్‌ 
లక్షలొసంగి యున్మియధునాతన కావ్యవధూటి వేంకటా 

ధ్యక్షుండు పాటి సేయండుగదా! యన నేటికిం నెట్టి వానికిన్‌ 
బక్షము పిన్న భార్యపయిం బాయకయుండుట యెంత యెంతయున్‌. 


అని కాకుమాని మూర్తికవి తనకంటె ముందు కవులనేకులు తమ కావ్య 
కన్యలను వేంకటేశునికి (అంకితము) ఇచ్చినారు. కనుక క్రొత్త కావ్యవధూటిని 
(రాజవాహన విజయమును) వేంకటేశుడు ఆదరించడని అనరాదు. 
ఎందుకనగా లోకంలో ఎవరికైనా చిన్నభార్యపై పక్షపాతము ఉండుట 
యథార్థము గదా! అన్నాడు. 


కం. 


కం. 


ప్రతిపద్య ప్రతి వాక్యో 
న్నతి కావ్యము రాజవాహన విజయమట యీ 
కృతికింబతి శేషాచల 
పతియట యెొందింత కంటె భాగ్యము గలదే? 


జటిధూర్జటి భరణ విశం 

కట మతికిన్‌ ద్రుటిత జటిలకరటీశ్వర సం 
కట గతికిన్‌ మా తిరు వేం 

కట పతికిన్‌ దళిత దైత్యకంటక తతికిన్‌. 


చెప్పినపద్యమెల్లం జెవింజేర్చివిను న్వినడొంకు గల్లినం 
దప్పులు గిప్పులెన్నండొకనాండును నాండును నేండు వేడుచో 
నప్పన నెట్టిపో డండిగినన్ని వరాలిడుం గొండమీంది తి 


మృప్పుని వంటి కావ్యపతి యబ్బుట యబ్బుర మిబ్బుధాలళికిన్‌. 


182 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


చ. పలికిన పల్కులెల్లం బరిపాకము దప్పంగ ఖండ శర్మరల్‌ 


బ్రా 


బ్రా 


ఫలములు జున్ను లుక్కెరలు పక్వములింక మనోహరంబు లే 
దలంచిన పద్యమంతయు సుధారసమౌనంట వేంకటాది రా 
శ్నిలయుని కింకిటం గృతి ఘటింపక మానుట మాకు నేటికన్‌. 


శ్రీఖండ నగ పటీరాఖండసౌరభ గీ. 


('వ్రజదాయి యేగట్టువంటచెఅకు 
నాసత్య సుఖనర్తనాసత్య భైషజ్య 
జీవాతు వేగట్టు చేదుచెట్టు 
రమణీయతర శచీరమణీ రమణమణి 
కుట్టాక మేగట్టు చట్టుజాయి 
ధూర్జటి స్ఫుటిజటాంతర్జటీవాటి సిం 
ధుస్పర్ధి యేగట్టు దొనలనీరు 
వ్యాసవాల్మీకశాందిల్యవాలభఖిల్య 
దేశికుల కెల్ల మంత్రోపదేశకర్త 
లరయ నే శైలమున నుంకు లవగం దనరు 
నట్టివేంకటగిరికొనియాడం దగదె? 


సంకలితాంబతామరససానుగభీరకుమారధారికా గీ. 


భ్రంకషనిష్కళంకరురపాపవినాశనతీర్థ సేవనా 
ధ్యంకరణాత్మభూభువనయౌవతకల్పరసాల కేళిడో 
లాంకటసద్విశంకటతరైలము వేంకటశెల మొప్పగున్‌. 


వి చెట్టు చూచిన హితగంధచందనం క. 


బేరాలు గనుంగొన్న నింద్రమణులె 
యే జంతు వీక్షింప మృగనాభి మృగరాజ 
మేదొనంగన్న గంగోదకంబె 


బ్రా 


183 


నాల్గవ సంపుటం 


యే తీర్థ మరసిన వృజినద్రుమకుఠార 
మే చజియను గన హీరమయమె 

యే మండపముంజూడ హేమాచలోపమం 
బేబుషి దర్శింప భృగునిభుండె 


భోగములకండ యలవేల్పు బువ్వదండ 
పతితులకు బొండ పేదలపైండికుండ 
తమము రేయెండ విభుదామృతంపుటుండ 
కొండమాత్రంబె తిమ్మప్పం డుండుకొండ. 


తన పైడిగోపురం బనుదిన సేవార్ధి 
గడికి సుమేరు శంకాప్రదంబు 

తన బలిపీఠ మార్దదుకూల పతితాంధ 
బధిరవంధ్యాపంగు పరివృతంబు 

తన మహానసము నూతనఘృతాత్తాలంబ 
సౌరభ్యవాసి తాశావలయము 

తన గర్భగ్భృహము చందనచంద్రసాంకవ 
కుంకుమమృగనాఖి పంకిలంబు 


గాన నేదవళంబు వేంకట నగమున 
వెలయంగనుపట్టునట్టి కోవెల వసించు 
దేవుం డలమేలుమంగా మనోవిభుండు 
దొలంచు జన్మాంతరానంత దుషృతములు. 





అప్పప్ప చూడవలదా 

యప్పని కోవెలపటీర హైమజలంబుల్‌ 
కప్పురము పునుంగు మృగమద 
మెప్పట్టున తావిగల్లు భృగుదివసమునన్‌. 


184 


స్తీ 


బ్రా 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


జన్మజన్నార్డితచటుల పంకంబు గో 
రాడండే వృషభాచలాగ్రవాసి 

పక్షంబున దరిద్రభావాహి ద్రుంపండే 
గరుడవసుంధరాధరవిహారి 

యౌషధాసాధ్య వాతాదిరోగంబులం 
దూలింపందే శేషశైలభర్త 

భూతాది శంకానిరాతంక గహనంబు 
హరియింపండే వేంకటాద్రినాథుం 


దడమృతనిధిం జూపందే యంజనాగవిభుండు 
భద్రమూర్తి యమృతహారి భవ్యకీర్తి 

చక్రి శుచినామధేయుండు జడమరిీచి 
కంకణముం గట్టినాండు రక్షణము కొజకు. 


అజుగునోయనక కట్టాని యొంట్లడియెంగాం 
జేరెండు బియ్యాలజియ్య చెలియ 

సమయనోయనక కాంచనశాటింగట్టెంగాం 
దోమని పళ్లేలదొర లతాంగి 

ధనమెంత దజుగునోయనం డింతవెచ్చమా 
వడ్డికాసుల వెరవడికింగలికి 

కానుకసొమ్ములోంగలం డన్నింటశిఖలో 
యామటామటుమొక్కులయ్యయబల 


యనుచు నగి మొక్కుదురు వేంకటాధినాథు 
నక్కడికి నల్లుహరిదమ యన్నుమగని 
చక్రికుధరోత్తమమునడుచక్సి కెక్కి 

చక్క ముక్కోటి కరుదెంచు సౌరసతులు 


బ్రా 


బ్రా 


నాల్గవ సంపుటం 185 


ప్రజలగాననివానిపాయసంబగు సుద్ది 
తునుమవా దృష్టియంధునకు నిచ్చి 

గొడ్రాలెజుంగునే బిడ్డకుట్టనుట మా 
న్పింపవా వంధ్యకు నిసువొసంగి 

తూలింపవా యొద్దుంద్రోచిన పిచ్చుగుం 
టను పల్ముపరువు పంగునకు నొసంగి 

పాపవా చెవింటికింబట్టిన సంకను 
నానుడి బధిరు వినంగం జేసి 


యనుచుంజను వేంకటాచలాధ్యక్షు జలరు 
హాక్షు లక్ష్మీవిశుద్దశుద్దాంతవక్షు 
బ్రహృతిరునాళ్ల కరుదెంచి ఫలముంగాంచి 
కటక కళ్యాణ డిల్లా నికటజనంబు 


ఎటువంటిదోచూడ మెట మంచిగంధంబు 
జిడ్డంచుం గౌంగిట జేర్చి చేర్చి 

కనమెన్నం డిదిగదా యనుచుం గన్నులంగది 
యంగ బారిజాతంబు నత్తియత్తి 

తలంపుకెం పిటువంటిదా యంచుందుజుమునం 
గొన జుట్టునను మేనంగూర్చి కూర్చి 

వినువాంక యిదిగదా యనుచు నాకాశగం 
గావారి నంగముల్‌ గడిగి కడిగి 


శేషగిరింజేరి యారామసీమంగోరి 
శెత్యకృత్యంబు నిత్యంబు సల్పు వేంక 
టేశ వైశాఖతీర్థనిరీక్ష కరుగు 

దెంచు నాసేతు కాశితైర్ధిక జనంబు 


186 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


స్ట్‌ కొడుకు మన్మధుం దాండుంబడుచు భాగీరధి 
యిల్లాలు భూకాంత యిల్లు కొండ 
యన్న దా బలభద్రుం డగ్రసూనుండు బ్రహ్మ 
కోడలు శారద కొలములోన 
మజంది కల్వలథేండు మామ సముద్రుండు 
మజథణియును రెండవమామ భోజుం 
డలరు పేరెదసొమ్మువెలలేని మాణిక్య 
మచ్చబంగారు పై పచ్చడంబు 
గీ. నన్న మెచ్చంబు ముక్కంటి కెన్న నరిది 
జగము లీరేడు గర్భవాసమున నిముడు 
సిరియొదయం దెంతసంసారి శేషశైల 
వల్లభునివంటి దాత దైవంబు గలందె 


క 


8. వాణీ విలాస వనమాలిక - టేకుమళ్ళ రంగశాయి 


టేకుమళ్ళ రంగశాయి (17వ శతాబ్దం) వాణీవిలాస వనమాలిక అను 
నాలుగు ఆశ్వాసముల కావ్యమును రచించి శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితం 
చేసినాడు. ఈ కావ్యం సర్వవిషయం సంగ్రహముగా - విజ్ఞాన సర్వస్వముగా 
- ఉన్నది. కావ్యావతారికలో రంగశాయి తనకు వేంకటేశ్వరుడు కలలో 
కనిపించి కావ్యమును అంకితం చేయమని కోరినట్లు స్వప్నవృత్తాంతమును 
వర్ణించినాడు. రంగశాయి ఆశ్వాసాంత గద్యలలో “శ్రీ మదలమేలుమంగా 
వేంకటేశ్వర వరప్రసాదాశు కవి”ని అని చెప్పుకొన్నాడు. రంగశాయి 
వాణీవిలాస వనమాలిక, భాగవతము (ద్విపద), కృష్ణదందకము, తిరువళ్ళూరు 
వీరరాఘవ శతకము, జానకీ పరిణయము అను కావ్యములను రచించాడు. 
రంగశాయి, పుష్పగిరి తిమ్మన, కంకంటి పాపరాజులు సహాధ్యాయులు. 
వీరు రామభద్రయ్యగారి శిష్యులు. 


నాల్గవ సంపుటం 187 


వాణీవిలాస వనమాలిక వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, స్కృతులు, 
ఆయుర్వేదం, వాస్తుశాస్త్రం మొదలగువాటి సారాన్ని సేకరించి క్రోడీకరించి 
విజ్ఞాన సర్వస్వంవలె రచించబడింది. ఇందులో నాలుగు ఆశ్వాసాలు, 2574 
గద్యపద్యాలు ఉన్నాయి. ఈ కావ్యం రంగశాయి శ్రీ వేంకటేశ్వరస్వామికి 
సమర్పించిన వనమాల. వనమాల లక్షణం ఇట్లున్నది- 


“ఆఅజానులంబినీ మాలా సర్వరు కుసుమోజ్వలా 
మధ్యస్థూల కదంబాధ్యా వనమాలఠేతి కథ్యతే॥[” 


వనమాల మెడనుండి మోకాలివరకు (వైలాడుతూ పొడవుగా ఉండాలి. ఈ 
మాలలో అన్ని బుతువులలో లభించే పుష్పములు ఉండాలి. మాలమధ్యలో 
స్థూలంగా ఉండి గోపుచ్చాకారంలో (ఆవు తోకవలె) ఉండాలి. రంగశాయి 
తనసాహిత్య సేవ భగవత్‌ పర్యవసాయి యగుటకు సంకల్పించి వాణీ 
విలాసములనదగిన సమస్త విద్యాన్ధానములను సంశోధించి, మనుష్య 
జీవితమునకు ప్రధాన ఆవశక్యములైన లౌకిక, పారలౌకిక విషయ 
సారాంశములను సేకరించి, క్రోడీకరించి వననమాలావిరచనమునకు 
పూనుకొన్నాడు. ఈ కావ్యంలో వనమాల లక్షణాలు ఉన్నాయి. రంగశాయి 
కలలో కనిపించిన వేంకటేశ్వరుడు “నీవు రచించే కృతి వాణీ విలాసమాలిక 
యన మధ్యనమాలి భాతి మరయుచు నాకు అలంకారంగా ఉండాలి 
అన్నాడు. (విష్ణువుకు వనమాలి అనుపేరు గలదు). అందుచే ఈ కావ్యం - 
వాణీవిలాసవవనమాలిక - వేంకటేశ్వరస్వామిపేర వాజ్బయ రూపమగు 
వనమాలగా రచించబడింది. ఈ కావ్యంలో మహాకవి బమ్మెరపోతనవలె 
రంగశాయి కూడ కైవల్య సంసిద్ధిని కోరుచు వేంకటేశ్వరస్వామిని ఇట్లు 
ప్రార్ధించాడు. 


శా. శ్రీవిశ్వంభర లాత్మపాదసదురస్సీమోరు పీఠంబులన్‌ 
థీవుల్‌ మీరంగ శంఖచక్రముని వాణీనాథముఖ్యుల్‌ నతుల్‌ 


186 


బ్రా 


బ్రా 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


గావింపన్‌ శుభదాధిక ప్రభలచేం గల్యాణ వద్వేంకట 
[గ్రావాధ్యక్షతం బొల్బువేల్పుంగొలుతున్‌ గైవల్యసంసిద్ధికిన్‌. 


వరనీలచికుర శైవాలజాలంబున 
నిందితవదన పూర్ణేందు విభవ, 
మతుల విశాలతరాక్షిమీనంబులు 
కమనీయదంత ముక్తాఫలములు, 
సులలిత దరహాస శుభ్రడిండీరంబు 
మధురాధరామృత మహితసుధయ, 
కలితత్రిరేభా ప్రకాశిత గళధర 
మామోద పృథులకుచాచలములు 


మానితోజ్జ్వల జంఘికామకరములను 
లీలందళుకొత్తు పాదప్రవాళలతిక 
లమరగాంభీర్య గతిజనకానురూప 

మహిమ నుప్పొంగు నలమేలుమంగం గొలుతు. 


తనుభజియించు శేషునిలధారుణి భృథ్వరరూపమొందంగా 
ననిలునివాదుచే నొదవునట్టు లొనర్చి రమీసఖుండు శ్రీ 
వనిత తపంబుమెచ్చి నుతవైఖరి వక్షమునం భరించె భ 


క్తనికర సౌఖ్యదాయి యనంగాందగు వెంకటనాథుం డయ్యెడన్‌. 


అంజనాధర గరుడాహార్య వృషశైల 
నారాయణాద్రి కనకశిఖరులు, 

నీలాద్రి చింతామణిగిరి వైకుంఠాద్రి 
వారాహ వృషశైల మేరుగిరులు 

సింహాద్రితీర్ధాద్రి శేషాద్రి పుష్కరా 
చల వేంకటాద్రులు నెలమి శ్రీని 


బ్రా 


నాల్గవ సంపుటం 1809 


వాసాద్రి శ్రీశైల వాసుని జ్ఞలగుణ్య 
కృతనామములు (గల్లు) కోట్లకొలంది 
కడంగి పాతకచయములు గ్రాంచు కతన 
నమృతమైశ్వర్యమైనొసగు నందువలన 
వెంకటాచలనామంబు వెలసె మిగుల 
నచటంగల్లు ప్రధానతీర్థాళివినుండు. 
స్వామిపుష్మరిణియు స్కందధార దేవ 
తీర్ధ పాపహరణ తీర్థములను 
దురితదూరమైన తుంబురుతీర్ధమా 
కాశగంగయనం బ్రకాశకములు 


ఇవిమొదలుగ శుభతరవా 

ర్యవిరళ సార్థత్రికోటి యగుతీర్థములన్‌ 
నవకాంచన తరుకుసుమో 

దృవగరిమన్‌ మేరుసమతందద్దిరి యమరున్‌. 


విరివియు నిడివియుం బొడవును 
తిరమొప్పంగ నేడు నెనబదియునాలుగు రెం 
దడురుతర యోజనములచే 

నిరవాందున్‌ దత్త్రభావ మెన్నంగ వశమే!! 


శ్రీవేంకటగిరి మహిమం 

బావేలుపుం బెద్దభమైన నభినుతిసేయన్‌ 
గావెరవెజబుంగందెంతయు 

శ్రీ వైకుంఠంబె యదివి శేషఫలదమై!! 


మున్ను శ్రీవైకుంఠమున కేగి నారదుం 
డటనుండి క్రమ్మర నరుగుదెంచి, 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తన కెదురైనట్టి మునికదంబముం జూచి, 
వినుండు రమాసఖుం డనఘమూర్తి 

దేవుండు వైకుంఠ దివ్యవిమానాధి 
రూఢుందై విరజయె రుచిరసరసి 

గతిందన్ను భజియింపంగా శేషగిరిమీంద 
నున్నవాండని తెల్పవిన్నయట్టి 


సనక శుక వామదేవాది సంయమీంద్రు 
లుత్సవంబున నటకేగి యుచితరీతి 
నా జనార్దను భజియించిరట్టి విష్ణు 
సేవ లిహపర సౌఖ్యశుభావహములు. 


గంగాది దివ్యతీర్థము 
లంగజహరముఖ్య దేవతావళితచ్చై 
లాంగణమున వసియించు సు 

సంగతి హరిపాదభజనం జరితార్థకమై!! 


స్ట క్షీరాంభోధి జనించి యంచిత తప శీవేంకటాధీశ్వరున్‌ 
గారాబంబునం బెండ్లియాడుటకునై కల్యాణపద్నాకరో 
దారాంచత్తట కుంజపుంజవిలసత్ప్సాటీర వాటీకుటీ 
వారాధారసు గంధబంథురతనువ్యాపారహేలాగతిన్‌. 


వలనగు నలమేల్మంగన్‌ 

కలుముల చెలిం బెంద్రియాడి కంజదళాక్షుం 
డలరుం జెలువగు సొబగున 

నిలపై కల్యాణ వేంకటేశ్వరుండనంగన్‌. 


చ. 
విరించి వాసవాది వంద్య వేదవేద్యభూవరా 
చరాచర ప్రపంచ గర్భసర్వలోకసాదరా 


నాల్గవ సంపుటం 101 


కరారవిందకీలిత ప్రకాశకాండ సుందరా 
పరాపరేశ వాసితాహి పర్వతా[గ్రకందరా! 


తోటకం. 
జనకామిత కామితకారణకా 
ననవారణ వాగవనాదరణా 
అనపాయకృవాసునయాతినయా 
వినతాజనతాధిపవెంకటపా! 


తరల. 
కలశసంభవ సత్తపోఫల కారణార్తి నివారణా 
విలసితాననపద్మపద్మనివేశి నీప్పితపూరణా 
బలరిపుస్తుత నిత్యసేవిత పన్నగామరచారణా 
జలజలోచన వేంకటాచలసద సంస్థిరభారణా 
మ. శరదంభోరుహపత్రనేత్ర కలుషాచారామరారీశవి 
స్తరసైన్యాటవివీతిహోత్ర దివిషత్సాదామల జ్యేష్ట శం 
కరయక్షోరగసిద్ధసాధ్యముని సంఘస్తోత్ర దారిద్యశం 
బరసుశ్యామలవర్ణగాత్ర యలమేల్మంగాకళత్రా! హరీ! 
వాణీ విలాసవనమాలికలో ఏడుకొండల నామములు, అందున్న 
పుణ్యతీర్థముల వర్ణన గలదు. టేకుమళ్ళ రంగశాయి శ్రీ వేంకటేశ్వర, 
అలమేల్మంగా స్తుతులు, ఆశ్వాసాంతములందు వేంకటేశ్వరస్తుతులు భక్తితో 
చేశాడు. రంగశాయి 'విద్యానిబోధన సింధు అని ప్రసిద్ధిగాంచినవాడు. 
ఈ కావ్యంలో బ్రహ్మస్వరూపము, లోకోద్భవ స్థితిలయగతులు, షోడశకర్మలు, 
ప్రీ పుంసలక్షణములు విష్ణుక్రైంకర్య తద్భక్తి ఫలములు. వ్యవహార ధర్మకాండ, 
పారమార్థిక విషయములు తెలుపబడినవి. 
చం. కృతమున బ్రహ్మనందనులు, త్రేత రఘూద్వహముఖ్యభూపతుల్‌ 
తతమతి బాండవాదులల ద్వాపర వేళలం బూజ సల్పంగా 


102 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


హితమతిం దన్మనోరథము లిచ్చిన వేంకటభర్త యిప్పుడ 
ట్లతులిత లీల నాశ్రిత జనాళికి నిచ్చు నభీష్ట సంపదల్‌! 


అని రంగశాయి వేంకటేశ్వరుని ఆభితవాత్సల్యాన్ని కీర్తించాడు. 


అంబురాశి తరగ లవని రేణువు లుడు 
గణము లమిత వర్షకణములైన 
నెన్నవచ్చుంగాక యీ వేంకటేశ్వరు 
భవ్య గుణములెన్న బ్రహ్మ వశమె? 


అని వేంకటేశ్వరుని కల్యాణగుణసంపదను పొగడినాడు. 


శ్రీమదలమేలుమంగా 
రామా హృదయాంబుజాత రమ్య వికసన 
ప్రేమాస్పదమిత్ర! వ్వా 
యామక్షణ కరణ! వేంకటాచలరమణా! 


శరచరకచ్చప కిటి నర 

హరి వామన రామరామ హలధర బుద్దో 
ద్ధుర తురగ వరారోహక 

హరహరి విధివినుతి పాత్ర! హరిహర నేత్రా! 


అని రంగశాయి దశావతారవర్ణన చేశాడు. వీటిలో కృష్ణావతార వర్ణన లేదు! 


రంగశాయి తిరుమలకు వేంకటాద్రియని పేరు గలుగుటను “కడగి 
పాతకచయములు[గ్రాచు కతన, అమృతమైశ్వర్యము నొసంగునందు 
వలన వేంకటాచలనామంబు వెలసె నని చెప్పినాడు. ఈ నిర్వచనములు 
భవిష్యోత్తరపురాణం, 1-20, వరాహపురాణం, 36-31 శ్లోకములను 
అనుసరించి చెప్పబడినవి. టేకుమళ్ళ రంగశాయి వేంకటాచలమాహాత్యం 
చదివినాడు. 


నాల్గవ సంపుటం 103 


టేకుమళ్ళ రంగశాయి వాణీవిలాసవనమాలికను రచించాలని 
సంకల్పించినప్పుడు వేంకటేశ్వరుడు అతనికి కలలో కనిపించి నాభక్తుడొకడు 
కావ్యరచనలో సాయపడతాదని చెప్పాడు. “అగణిత సుగుణుండును ప్రబంధ 
కల్పనా ధురంధరుండును నగు మద్దాసుందొకరుండు సహాయుందడుగా” 
రచించిన కృతిని తనకు అంకితమిమ్మని చెప్పాడు. (వాణీవిలాసవనమాలిక, 
1-17 ఈ కలసంగతిని రంగశాయి బంధువులకు చెప్పినపుడు వారు 
మహంకాళి వేంకటపతి సహాయం స్వీకరించుమని చెప్పి, అతనిని గురించి 


వరకవి బహు(శుతుండు శేషగిరి నివాస 
భక్తుండు వివేకియు బహుప్రబంధకర్త 
విశదమతి శ్రీమహంకాళి వేంకటపతి 
చెలిమికాందౌటం దగు కార్యసిద్ధి నీకు. 1-28 


అని ప్రోత్సహించారు. రంగశాయి వేంకటపతి సహాయాన్ని స్వీకరించి, 
అతనికి కృతజ్ఞతలు ప్రతి ఆశ్వాసాంత గద్యలో చెప్పినాడు. రంగశాయి 
నిజాయితీ, కృతజ్ఞతా గుణము ప్రశంసనీయము గదా! 


క 


9. విష్ణమాయావిలాసము - ఎర్రగుడిపాటి వేంకటకవి 


ఎర్రగుడిపాటి వేంకటకవి (క్రీ.శ. 17 శతాబ్దం విష్ణమాయా విలాసము 
అను కావ్యమును రచించినాడు. ఉదయగిరి రాజ్యపాలకుడగు 
నరసింహరాజు కొమార్తి గౌరమాంబ తిరుమల వేంకటేశ్వరస్వామి అనన్య 
భక్తురాలు. ఈమె తండ్రివలన నెల్లూరు రాజ్యమునకు పాలకురాలై తిరుమలేశుని 
తీర్ధప్రసాదములను అంచెలమీద ప్రతిదినము తెప్పించుకొని స్వీకరించేది. 
వేంకటేశ్వరస్వామి గౌరమాంబను పరీక్షింపదలంచి మహోత్పాతముతో ఆమె 
నివసించియున్న పట్టణములో వారము రోజులు కుంభవృష్టి కురిపించినాడు. 
ఆ ఏడు దినములు గౌరమాంబ ఉపవాసముండి, దీక్షతో వేంకటేశ్వరస్వామిని 
'సేవించింది. అంత వేంకటేశ్వరుడు ఆమె అనన్యభక్తికి మెచ్చి సాక్షాత్మరించాడు. 


104 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఆమె స్వామిని బిట్రగుంట వేంకటేశ్వరుడు అను పేరుతో తన పట్టణములోనే 
వెలయునట్లు ప్రార్థించింది. తిరుమల వేంకటేశ్వరస్వామి గౌరమాంబ 
ప్రార్ధనను అంగీకరించి బిట్రగుంటలో వెలసినాడు. ఎర్రగుడిపాటి వేంకటకవి 
విష్ణమాయా విలాసమును బిట్రగుంట వేంకటేశ్వరస్వామికి అంకిత 
మిచ్చినాడు. తిరుమల వేంకటేశ్వరునకు బిట్రగుంట వేంకటేశ్వరులకు 
అభేదము. కనుక విష్ణుమాయా విలాసము పరిశీలించబడింది. 


వేంకటకవి వర్ణనలు అన్నియు తిరుమల వేంకటేశ్చరునివే! విష్ణుమాయా 
విలాసములో విష్ణుదేవుడు తన విలాసములచే బ్రహ్మ, శివ, నారదులను 
మోహింపజేసిన కథలు చమత్కారంగా వర్ణింపబడినవి. విష్ణమాయ 
అనుల్లంఘనీయమని ఫలశ్రుతి. 


ఆం(ధ్రసాహిత్యంలో విష్ణుదేవుమాయలను వర్ణిస్తూ, దేవతలలో 
విష్ణువొక్కడే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుదని బోధిస్తూ చింతలపూడి ఎల్లన- 
రాధామాధవ కవి-'విష్టమాయానాటకము అను అయిదు ఆశ్వాసముల 
పద్యకావ్యాన్ని మొట్టమొదట రచించాడు. అందులోని కథను [గ్రహించి 
కంకంటి పాపరాజు “విష్ణమాయా విలాసం” అను యక్షగానమును 
రచించాడు. కంకంటి పాపరాజు తమ్ముడు నరసింహరాజు “విష్టమాయా 
విలాసము)ను ద్విపద కావ్యంగా రచించాడు. తర్వాత రోసనూరి వేంకటపతి 
విష్టమాయా విలాసము అను మూడు ఆశ్వాసముల పద్యకావ్యాన్ని 
రచించాడు. ఎర్రగుడిపాటి వేంకటకవి రచించిన విష్ణుమాయా విలాసము 
అను పద్యకావ్యంలోని వేంకటేశ్వరస్వామి వర్ణనలను పరిశీలించుదాము. 


ఉ. శ్రీయలమేలు మంగ నెదం జెన్నుగం దాల్చి మహానురక్తిచేం 
బాయక భక్తలోకముం గృపారసవీక్షణ సంఫ్లుతాత్ములన్‌ 
జేయుచు బిట్రగుంట నివసించిన వేంకటభర్త నవ్య కా 
వ్యాయత వాగ్విలాస మహిమాతిశయంబులం బ్రోచుంగావుతన్‌. 


బ్రా 


బ్రా 


నాల్గవ సంపుటం 100 


ఇచ్చలో శ్రీవేంకటేశ్వర పాదార 
వింద సందర్భనావేశ గరిమ 
సతతంబు హరినామ సంస్మరణానంద 
పరిపూర్ణమానస పరవశతయు 
ననవరతంబు నారాయణ శుభకథా 
కర్ణనోత్సాదిత కౌతుకంబు 
నిరతంబు వైష్ణవ నియత సంతర్చణా 
పరిమితోత్సాహ సంభరితహృదయ 


మలర నిత్యంబు వేంకటాచలమునందు 
నుంచి తీర్ధప్రసాదంబు లంచె లంచె 
లాని కొనితేరం గైకొను టాత్మనియతి 
గాంగ గౌరమహాదేవి ఘనత మెజసె. 


బాల భాస్మరశత ప్రభగల మకుటంబు 
నవరత్న మకరకుండల యుగంబు 

ఖందేందునిభఫాల కస్తూరితిలకంబు 
దరహాసకలిత సుందరముఖంబు 

రంగైన యలమేలుమంగ యొప్పెదుతాళి 
(గైవేయభాసుర కౌస్తుభంబు 

కటి దాన శంఖచక్రముల హస్తంబులు 
నతులితకాంతి పీతాంబరంబు 


చకిత నవరత్న మంజీర చరణయుగము 
హార కేయూర మణి నూపురాది భూష 
ణాంచితంబైన నీల నీలాంబురాగ 
మలర నిల్బెను వేంకటాచలవిభుండు. 


106 


వ. 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వేదములునాల్లు మూర్తీభవించి చేరి 
సన్నుతింపంగ, వేల్పులు చదలం బుష్ప 

వృష్టి కురియంగ సన్మునుల్‌ వినుతిసేయుం 
దూర్ణ్జ్దముగ మింట దేవ దుందుభులు మోయ. 


కని యద్భుతానంద కందళిత హృదయారవిందయై సావ్టాంగదండ 


ప్రణామంబు లాచరించి, పులకాంకురిత శరీరిణియై, కరకమలంబులు 
ముకుళించి, యిట్లని స్తుతియించె. 


ల్త్‌ 


ణం 


బ్రా 


అలమేలు మంగాంగనాత్మాంబుజానంద! 
యబ్బాక్ష! శ్రీధర! హరి! ముకుంద! 
కృష్ణ! దామోదర! కేశవ! గోవింద, 
నుతపద్మజాది సన్నానిబ్బంద! 
రాజీవలోచన! రక్షితముచికుంద! 
సంతతకల్యాణ నందితపద! 
విహగేంద్రవాహన! వేదలతాకంద! 
యభయప్రదాన! హస్తారవింద! 


దేవదేవ! జగన్నాథ! దీనమంద 
భాగ్యహరః పుత్రవత్సల భావనంద! 
దశన నిర్జితశ్చంగార తరుణకుంద! 
సతత నివసిత వేంకటశైలకంద! 


పరమాత్మ! సర్వేశ! వరద! హృషీకేశ! 
కరుణా రసాపాంగ! కలుషభంగ! 

సదృ్భక్త మందార! సాధుజనాధార! 
నిరుపమాలంకార! నిగమసార! 


కం. 


బ్రా 


నాల్గవ సంపుటం 107 


గోవర్ధనోద్దార! గోపికాజనజార! 
సర్వాంతరావాస! సద్విలాస! 

స్మరకోటిలావణ్య! సర్వలోకశరణ్య! 
నిఖిలమాయాతీత! నిరతపూత! 


తామరసపత్రనేత్ర! సంతతపవిత్ర! 

భువన నిర్మాణసంకల్ప! భోగితల్ప 

సర్వసుందర సుఖరూప! శార్జదాప! 

సరనదరహాస! వేంకటశైలవాస! 

కంటిని మత్తపఃఫలము, గంటిని ముంగిటి కామధేనువున్‌; 
గంటిని మూలపెన్నిధిని, గంటిని గేళివనీ మరాళమున్‌; 
గంటిని కొంగుమేల్చ్పసిండిం; గంటిని తంగెటిజున్ను నిన్నునే 
గంటిని వేంకటాధిపతిం గన్నులపండువుగాను సమ్మతిన్‌. 


నినువర్ణింంపగలేరు బ్రహ్మముఖరుల్‌ నే నెంతయున్‌ మానినిన్‌ 
ఘనకామాది నిషేధదుర్లుణ గణాక్రాంతన్‌ మదస్వాంతం, గాం 
తను, నేనీకరుణాకటాక్షరస సద్ద్ధారాళధారాభిషే 

చనం బూతాత్మక నైతిం జాలదంటె నిచ్చన్‌ గోర్కులింకేటికిన్‌. 


భవదీయపాద భజనో 

త్సృవ మింతియెకాని, వేరె సత్ఫల మొకటిన్‌ 
వివరింప మదినిందోచద 

యవిరళమగు కరుణ నొసంగుమయ్య ముకుందా! 


అనవిని శ్రీ వేంకటాధీశుం డిట్లనె 
మంచిది మగువ! నీమానసంబు; 

నీభక్తి మెచ్చితి నీవుగోరినకోర్కె 
కరుణనిచ్చితిని నిక్కంబు వినుము 


1086 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


నావచనముం గొన్నినాళ్లిటం బతింగూడి 
బహుభోగభాగ్య సంపదలం బొదలి 

యంతట నపవర్గ మందెడు నందాక 
మద్భక్తి నతిలోక మాన్య వగుచు 


తే॥ వర్తిలుము నిందుం గేశవమూర్తియందు 
బూర్జముగ నాదు నిర్ణయంబుగను నుందు 
సంతతంబును దీర్ధప్రసాదములను 
గైకొనుచునుండు నాదుకైంకర్యనియతి. 


మ. అని యిట్లానతియిచ్చి వేంకటవిభుం డక్కేశవస్వామి యం 
దనుమోదంబున నావహించె భువనవ్యాపార పారీణతన్‌, 
దనుదివ్యుల్‌ మనుజేశ్వరుల్‌ ముదముతోనన్‌ గొల్వం దదైలోక్యమో 
హనలీలన్‌ దగి వేంకటేశుండును విఖ్యాతిన్‌ జగద్భర్తయె. 

శా. పూర్వుందెల్ల మహాప్రపంచములకున్‌ బుట్టింప రక్షింపందా 
సర్వంబున్‌ విలయింపంగర్త యితండే సంకల్పమాత్రంబునన్‌ 
నిర్వాణ స్థితుండాధ్యుండచ్యుతుండు వానింగాని దొద్దుండునే 
సర్వం విష్ణమయం జగత్తనెడి శాస్త్రంబుల్‌ వినన్‌ గ్రొత్తలే 


క. సకలమును విషమయమగు 

సకలమయుండగును విష్ణుసర్వజ్ఞత వే 

రొక వేల్పునందుం గలదే 

ప్రకటింపంగ సర్వలోకపాలురయందున్‌ 

విష్ణమాయా విలాసమున ఆశ్వాసాంత గద్య ఇట్లున్నది- 

“ఇది శ్రీమద్వేంకటేశ్వర వరలబ్ధి కవిత్వరచనా చమత్కార సుజన 
భజనాచార భారద్వాజ గోత్రపవిత్ర నరసనామాత్యపుత్ర సకల సుకవిజన 
సఖ్య వేంకటాఖ్య ప్రణీతంబైన విష్ణుమాయా విలాసంబను మహా 
ప్రబంధమునందు సర్వంబును పంచమాశ్వాసము.” 


క 


నాల్గవ సంపుటం 100 


10. శ్రీ వేంకటేశాంధ్రము (నిఘంటువు) - గణపవరపు వేంకటకవి 


గణపవరపు వేంకటకవి (క్రీ.శ. 1630-1720) “సర్వలక్షణ శిరోమణి 
అను ఆంధ్రనిఘంటువును రచించాడు. ఈ పద్యనిఘంటువు శ్రీ వేంకటేశ్వర 
స్వామికి అంకితమీయబడింది. అందుచే ఈ నిఘంటువు 'వేంకటేశాంధ్రము” 
అను పేరుతో ప్రసిద్ధమైంది. వేంకటకవి అమరకోశాన్ని అనుసరించి తన 
పద్యనిఘంటువును వర్ణములుగా విభజించినాడు. ఈ నిఘంటువును 
దేవతాప్రకరణం, మానవ ప్రశంస న్థావర నిర్ణయం, తిర్యగ్గాతి భేదం, నానార్థ 
వర్ణనిరూపణం అను విభాగములతో ఏకోల్లాసంగా వేంకటకవి రచించాడు. 
ఇరవైనాలుగు పుటల ఈ నిఘంటువులో 129 సీసపద్యములున్నాయి.. 
గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము 
మొదలగు గ్రంథములను రచించినాడు. వేంకటకవి శ్రీవేంకటేశాంధ్ర 
నిఘంటువును - 


శ్రీభామా నర్శోక్తిక 

ధాభవ నిజమందహాసధాగధగ శ్రీ 
శోభాంచిత తత్ముచ కుం 

భాభోగవిలాస! వేంకటాచలవాసా! -1 





1. శ్రీ వేంకటేశాంధ్రము - గణపవరపు వేంకటకవి, సుజన రంజనీ ముద్రాక్షరశాల, 
కాకినాడ, 1898. ఆ రోజులలో శ్రీ వేంకటేశాంధ్రమును వైష్ణవనిఘంటువుగ, 
కస్తూరి రంగకవి (క్రీ.శ. 19 శతాబ్దం) రచించిన 'సాంబ నిఘంటువు అను 
సీసపద్య నిఘంటువును -శివునికి అంకితమీయబడిన కారణంగా శెవనిఘంటువుగ 
పలువురు పండితులు వ్యవహరించేవారు-అచ్చతెలుగు కృతులు - పరిశీలన - 
డా॥ కె.వి. సుందరాచార్యులు, 1989, 9; 305. మద్రాసులోని సెయింట్‌ 
జార్జికోట కాలేజి బోర్డువారికి సి.పి. బ్రౌనుదొర (క్రీ.శ. 1798-1884) తన 
సంకలన గగ్రంథాలనుండి 1828లో రు॥500-00లకు అమ్మజూపిన తెలుగు 
గ్రంథాలలో నిఘంటువులయిన (6) శివాంధ్రము రు॥ 28-00 (7) విష్ణుఆంధ్రము 
లేక వేంకటేశాంధ్రము రు॥ 21-00 ఉన్నాయి. 


200 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అని ఇష్టదైవమును ప్రార్థించి రచన మొదలుపెట్టినాడు. దేవవర్గులో 
వేంకటకవి- 


శ్రీకరంబుగను దేశీయముల్‌ తద్భవ 
ములు తెన్గుపదములు గలయ జేర్చి 
దైవత మానవ స్థావర తిర్యగా 
ఖ్యల నాల్లు వర్గువులలరం గూర్చి 
నానార్ధవర్గువులో నూట యిరువది 
యెనిమిది పద్యములనువు మీజ 
సీసములుగ వివరించి యాహ్వయముల 
తుదలందు సంస్కృత పదము లునిచి 


యమరసింహ సమానమై యమర సకల 

కవులు బొగడంగ లోకోపకారముగను 

క్షితిని నాంధ్ర నిఘంటుగాం జేసినాండ 
నంకితంబుగ నీ పేర వేంకటేశ! -త్రి 


అని తన నిఘంటువును శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చినాడు. 
అచ్చతెనుగులో చేరిన దేశ్య్వతద్భృవనామములను ఒకచోట కూర్చి, వాటిచివర 
సంస్కృత సమపదములను వివరిస్తానని, దానివలన లోకోపకారము 
కలుగుతుందని వేంకటకవి ఆశయంగా ఉంది. 


గణపవరపు వేంకటకవి వేంకటేశాంధ్రములో మొదటి పద్యంలో 
వేంకటేశ్వరుని పేర్లను ఇట్లు చెప్పినాడు. 
పెరుమాళ్ళు నల్లదేవర కర్రి సంగాతి 
వెడవిల్తు నయమచ్చ యెడదమేటి 


యడుగు చెమ్మటలాడు గుడుసు వాల్నెరజోదు 
బూరగొమ్ము తుపాకి పొట్టి వడుగు 


నాల్గవ సంపుటం 201 


పంటవలతి నంటుపాప పానుపు దంట 
తరిగట్టు మోపరి గరుడి రౌతు 

జిద్దు సంద్రపుటల్లుడుద్దకేల్‌ దొరబిడ్డ 
వేకంటి సైదోడు వెన్నదొంగ 


తాత తండ్రి సిరిమగండు తమ్మికంటి 
మొసలిదాయొంట్లదారి క్రాంబసవుడాలు 
సాలు నాదాలు వెలదీవి పాలెగాండు 
వెన్నుందన నీదు పేళ్ళు శ్రీ వేంకటేశ! 


తెలుగులో ఉన్న పద్య నిఘంటువులలో వేంకటేశ్వరాంధ్రము మొట్ట 
మొదటిది. దీనిని వేంకటకవి “సర్వలక్షణ శిరోమణి అను ఆంధ్రనిఘంటువు 
నందు అని గద్యలో పేర్కొన్నాడు. కాని వేంకటేశాంధ్రము గణపవరపు 
వేంకటకవి రచించిన “సర్వలక్షణ శిరోమణి” అను లక్షణ [గ్రంథములో 
ద్వితీయోల్లాసంగా ఉంది. ఇది ముద్రితమై (1898) ప్రచారంలో ఉన్న తెలుగు 
పద్య నిఘంటువు. 


గణపవరపు వెంకటకవి తండ్రి అప్పయార్యుడు. తల్లి మంగమాంబ. 
ఇతని స్వగ్రామము గణపవరము. ఇతడు శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడు. 
వేంకటకవి విశిష్టాద్వైత మత సంప్రదాయములందు అభినివేశము గలవాడు. 
సంస్కృృతాంధ్రభాషలయందేగాక అష్టవిధ ప్రాకృత భాషలయందు (ప్రాకృతము, 
శౌరసేని, మాగధి, పైశాచి, చూళికా పైశాచి, అపభ్రంశము, అవంతీ, సార్వదేశీ 
(ప్రాచీ గొప్ప పండితుడు. లాక్షణికుడు. వేంకటకవి ఈ నిఘంటువునే 
గాక “ప్రబంధరాజ వేంకటేశ్వర విజయ విలాసము” అను ఏకాశ్వాస లక్షణ 
[గ్రంథమును రచించి వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చినాడు. ఈ గ్రంథంలో 
వేంకటకవి “వేంకటనాథ వరప్రసాద ప్రసాదిత కవితా విలాసుడ” అని 
చెప్పుకొన్నాడు. ఈతని గురువు పెరుంబూరి రామానుజాచార్యులు. 
వెంకటకవి వాసిష్టగోత్రుడు. ఆశ్వలాయన సూత్రుడు. 


202 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


నిఘంటువు గద్య : “ఇది శ్రీమత్పెరుంబూదూరి యతిరాజాచార్యవర్య కరుణా 
కటాక్ష సంప్రాష్తాంధ్ర కవితా సామ్రాజ్యధురంధర నీతియుగంధర నందవరకుల 
కలశజలధి పూర్ణిమాచంద్ర సత్యహరిశ్చంద్ర వాసిష్ట గోత్రపవిత్రాశ్చ్వలాయన 
సూత్ర కార్యఖద్గప్రవీణ కామినీజన పంచబాణ కర్ణాటతుండీరపాంద్య 
మండలాధీశ ప్రముఖాఖఫీల మహీమండలాఖండల దత్త మత్త సింధుర 
సైంధవాందోళికాచిరత్న రత్నాంబరాది వస్తు ప్రశస్తమందిర నిరంతర 
వసంతేందిర సకల కలావిచక్షణ నిఫీలశుభలక్షణ లక్షణకవి వేంకట 
పత్యమాత్యవర విరచితంబును మంగమాంబా సమేత గణవరాప్పయ 
మంటత్రిమణి విఖ్యాత మజ్జనక రూపాల్మేలమంగాసనాథ తిరువేంగళ 
నాథాంకితంబును నగు వేంకటేశ్వర నిఘంటువు” 


ఈ వేంకటేశాంధ్రమును అనుసరించి పైడిపాటి లక్ష్మణకవి “ఆంధ్రనామ 
సంగ్రహము అను నిఘంటువును రచించాడు. 


క 


11. మధురవాణీ విలాసము - చింతలపల్లి వీరాఘవకవి 


చింతలపల్లి వీరరాఘవకవి (17వ శతాబ్దం) వేంకటేశ్వర వర 
ప్రసాదలబ్ద కవితాచాతురి గలవాడు. వీరరాఘవకవి “'మధురవాణీ విలాసము 
అను అయిదు ఆశ్వాసముల ప్రబంధమును రచించి శ్రీ వేంకటేశ్వరస్వామికి 
అంకితమిచ్చినాడు. 


మధురవాణీ విలాసములో వేంకటేశ్వరస్వామి సుదర్శనాంశమున 
(చక్రముయొక్క అంశమున) జన్మించిన కార్తవీర్యార్జునుని కథ వర్ణింపబడింది. 
ఇందు పాంచాలరాజు వర్థమానపుర నివాసి అగు విక్రమశాలి కుమార్తె 
మధురవాణికి, హైహయరాజు మహిష్మతి పురనివాసి అగు కృతవీర్యుని 
కుమారుడు. కార్తవీర్యార్డునునికి జరిగిన వివాహమే ఇతివృత్తము. 
శ్రీ వేంకటేశ్వరస్వామి తనకు కలలో కనిపించి, కష్ట కల్పనలు లేకుండ ఒక 


నాల్గవ సంపుటం 203 


'ప్రబంధమును తనకు అంకితముగ రచింపుమని కోరినట్లు వీరరాఘవ 
కవి తెలిపినాడు. ఈ సంఘటనను తెలుసుకున్న బంధుమిత్రులు వీరరాఘవ 
కవిని ఇట్లు ప్రశంసించారు. 
సాహిత్యంబు గవిత్వమున్‌ వివిధ శాస్త్ర ప్రజ్ఞ సత్క్మర్మతా 
సాహిత్యంబును, దత్త్వబోధమును ద్రిస్మంధాత్మక జ్యౌతిషం 
బూహాచాతురి దేవభక్తియును నీకొప్పున్‌ స్వభావంబులై 
యాహా! చింతలపల్లి రాఘవ కవీ! యాధ్యుండ లి వన్నిటన్‌. 


అవధానంబు లనేకముల్నెరపి రాజాస్థానముల్‌ చేరివా 

దవిధిన్‌ ధీరుండవై చతుర్విధ కవిత్వ ప్రొధిమల్‌ చూపి భూ 
ధవ దత్త ద్విపఘోటకాది బహుసత్కారంబు కైకొన్న మి 

న్నవు నీకబ్రమె వేంకటేశ్వరుండు స్వప్నంబుం బ్రసాదించుటల్‌. 


జాములో శతకంబు సంధించి కంకణా 
దులు గొంటి వలరాయ దుర్గమునను 
బహుళావధానముల్‌ నెజపి నాలుగు నగల్‌ 
తేజినందితి మల్లధీరు వల్ల 
వాగ్గాటి సంప్రీతి దిగ్ధరాధిప దత్త 
వస్తువాహనముల వార్తగంటి 
కూపవాపీతటాకోపవనులొసేసి 
స్థిరకీర్తిం జెందితి వురుతరముగ 


సకల భూపాల సంస్థాన శంసనీయ 
నిజచతుర్విధ కవితాభినేయ పాండి 
తీ సమాధేకనాపూర్ణ దిక్షృదేశ 
వీరరాఘవ! నీ సరి విప్రలేరి? 


204 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఈ పద్యములవలన వీరరాఘవకవి పాండిత్యము, నిరర్ద్ణళ కవితాధార 
గలవాదని తెలియుచున్నది. 


మధురవాణి విలాసము కేవలము కల్పిత కథ దీనికి 'పిల్లవసుచరిత్ర? 
అను నామాంతరం గలదు. వసుచరిత్రలో ఉన్నట్లు సంగీత సాహిత్య 
సమ్మేళనము లేదుగాని ఈ కావ్యంలో న్లేషానుకరణము, పద్యానుకరణము, 
శబ్బచమత్మారము, చిత్రగర్భబంధ కవిత్వములు విశేషంగా గలవు. కృత్యాదిలో 
వీరరాఘవకవి శ్రీ వేంకటేశ్వరస్వామిని ఇట్లు ప్రార్ధించినాడు. 


చ. శ్రీ కల్యాణి సురత్నభూషలు తనుం జేర్చందదాకారితా 
నేక శ్రీల వరించు భ్రాంతికయిలన్నీగోరు భావంబు దా 
నాకాంక్షించి నిరంతరాయముగం దత్రాణేశ వక్షస్థలిన్‌ 
జేకోనా సలమేల్టొరన్‌ గొలిచెదన్‌ శ్రీవేంకటాద్రి ప్రభున్‌. 


ఉ. లేమికి మేలుసంపద లలిన్‌ సిరికన్ననుమేలు ప్రాభవం 
బామహిమాప్తికన్న భువనాధిపతిత్వము మేలు దా కనన్‌ 
సామిభజింప మే; ల్భృజనసల్పగ మే; లలమేలునిచ్చిదా 
నామహితాఖ్యుంగొల్చు సతి కంజలి య య్యలమేలుమంగకున్‌. 


క. శ్రీవేంకటేశ! నీలా 
దేవీహ్ఫదయేశ! సకలదితి సుతయాద 
స్థావర దాశపురోనలి 
నావృత సురవేశ త్రిభువనైక నివేశా 
క. భూమీ నీళావిభ్రమ 
కామీ! బృందావనైక గామీ! క్రీడా 
గోమీ! జీమూతనిభ 
శ్యామీ! శివసామి వేంకటాద్రిస్వామీ! 


నాలవ సంపుటం 205 


మాలిని. 


క॥। 


ముద్రమా పరిముద్రితాత్మసముద్రజా హృదయాధిపా! 
భద్రదంతిప భద్రదానిరుపద్రవామృత దాయకా! 
ఛిద్రవర్షిత ఛిద్రసాప్తరుచిద్రవైక మనోహరా! 
నిద్రితాతివినిద్ర శేషఫణీంద్ర వద్దనుజాంతకా! 
శంకరషణ్ముఖ పవిభృ 

తంకజభవముఖ సమస్తబర్సిర్ముఖరా 
ట్సంకల్పకల్పనాధన 

వేంకటనాథాభిధాన! విశ్వనిదానా! 
ఓంకారనిలయ మణిమయ 
కంకణనవరత్నఖచిత గ్రైవేయముఖా 

అలంకరణ గణవిభూషిత 

వేంకటనాథాభిధాన! విశ్వనిదానా!! 


అంకుశ కులిశ శరాసన 
పంకజశరశంఖచక్ర పదచిహ్నితప 
త్పంకజయుగళోజ్వుల శ్రీ 
వేంకటనాథాభిధాన! విశ్వనిదానా!! 


పంకయుత దనుజగజలస 
దంకుశనిశితాస్రగణనిరంకుశ ఫణిప 
ర్యంకపరేశపరాంకుశ 
వేంకటనాథాభిధాన! విశ్వనిదానా! 


హంకారహరణ! కరుణా 
లంకార శుభప్రదానలక్షణ! శశ్వ 
ల్లంకారివినుతపదయుగ! 
వేంకటనాథాభిధాన! విశ్వనిదానా! 


206 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


క. సంకర్షణాదిరూప వి 
శంకటశ్ళంగార విభవసర్వంకష దా 
మాంకనిజభక్తపోషక! 
వేంకటనాథాభిధాన! విశ్వనిదానా! 


క. శంకరశరపన్నగహరి 
ణాంకరథాంగాంగ శారదాభ్రాభ్రధునీ 
రుంకారకృద్యశస్తుత! 
వేంకటనాథాభిధాన! విశ్వనిదానా! 

క. పంకజశరజననీకుచ 
కుంకుమముఖ గంధసారకోమలసంప 
తృంకలిత తతభుజాంతర! 
వేంకటనాథాభిధాన! విశ్వనిదానా! 


అలమేల్మంగాంగనారత్నంబు మాధవుని స్తుతించుట 


ఉ. దండము పన్నగేంద్రవసుధాధరనాధ! గతాపరాధ, వే 
దందకులేంద్రరక్షణవిధాననిదాన! కృషపార్ణవేంద్ర!! నీ 
దండను జేర్చి ప్రోవు జగదండనివాసవిలాస నన్నుం బూ 
దండగ నేలుకో నవసుధామధురాధర! భార్గవీధరా!! 


వీరరాఘవకవి మధురవాణి నామధేయములో శబ్దచమత్మారము ఇట్లు 
ప్రకాశింపబేశాడు. 

“అనిన నరపతి పల్కునో యార్య నీదు 

మధురవాణీ ప్రశంస సమ్మదము నిడియె 

ననిన భావజ్ఞుండర్హమౌ నా మదీయ 

మధురవాణీ ప్రశంస సమ్మదము నిడదె॥!” -2-938 


నరపతి పలుకులోని మధురవాణి మధురవాక్కు భావజ్ఞుని సమాధానము 
లోని మధురవాణి విక్రమశాలి కుమార్తె మధురవాణి. మధురవాణీ 


నాల్గవ సంపుటం 207 


విలాసములో మంత్ర, స్వప్పు శకున, సాముద్రిక, జ్యోతిష, రత్న ప్రభృతి 
శాస్త్రములలోని అంశములు చోటుచేసుకున్నవి. దీని వ్రాత ప్రతి మద్రాసు 
ప్రాచ్యలిఖిత గ్రంథధాలయంలో-డి. ౩72-ఉన్నది. 


మధురవాణీ విలాసము నందలి గద్య ఇట్లున్నది- 


“ఇది శ్రీమద్వేంకటేశ్వర వరప్రసాద పాత్ర చరిత్రా 
శ్వలాయన సూత్ర పవిత్ర వీరరాఘవ పౌత్ర 
వేంకటార్యపుత్ర చిత్ర విచిత్ర కవితాభినీత 

నానా విధావధాన లాఘవ శ్రీ చింతలపల్లి వీర 
రాఘవ కవి ప్రణీతంబైన మధురవాణీ విలాసం 
బను మహా ప్రబంధంబునందు పంచమాశ్వాసము.” 


క 


12. పరమభాగవత చరిత్ర - కట్టా వరదరాజు 


కట్టా వరదరాజు (క్రీశ. 17 శతాబ్దం) 'పరమభాగవత చరిత్రము” 
అను ఎనిమిది ఆశ్వాసముల కావ్యమును రచించి శ్రీ వేంకటేశ్వరస్వామికి 
అంకితమిచ్చాడు. కట్టా వరదరాజు కరికాలచోళుని (5వ శతాబ్దం) 
వంశీయుడు. ఇతని తండ్రి రామరాజు. వరదరాజు సూర్యవంశ క్షత్రియుడు. 
కరికాలచోళుడు కావేరీనదికి ఆనకట్ట కట్టించుటచే ఆ వంశీయులకు “కట్ట” 
గృహనామము అయింది. కట్టా వరదరాజు తాను 'సాహితీభోజుడినని 
చెప్పుకొన్నాడు.తన చాటుధార నిరాఘాటంగా సాగుతుందని, సరసచతుర్విధ 
కవిత్వాలు చెప్పగలనని, తనలో రచనా చమత్మారం ఉందని చాటుకొన్నాడు. 


కట్టా వరదరాజు తొలిరచన 'పరమ భాగవతచరిత్రి ఇది ఎనిమిది 
ఆశ్వాసముల కావ్యం. వరదరాజు ఈ కావ్యంలో 114 మంది పరమ 
భాగవతుల చరిత్ర వర్ణించాడు. మన సంప్రదాయం ప్రకారం పరమ 
భాగవతులు - 


206 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


“ప్రహ్లాద నారద పరాశర పుండరీక 

వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాల్ఫాాన్‌, 

రుక్మాంగదార్జున వసిష్ట విభఖీషణాదీన్‌ 

పుణ్యానిమాన్‌ పరమభాగవతాన్‌ స్మరామి.” 

1) ప్రహ్లాదుడు 2) నారదుడు 3) పరాశరుడు 4) పుండరీకుడు 
5) వ్యాసుడు 6) అంబరీషుడు 7) శుకుడు 8) శౌనకుడు 9) భీష్ముడు 
10) దాల్బ్యాయనుడు 11) రుక్మాంగదుడు 12) అర్జునుడు 13) వసిష్టుడు 
14) విభీషణుడు. ఈ పరమభాగవతుల కథలను వరదరాజు సంగ్రహంగా 
రచించాడు. ఈ కావ్యం సంపూర్ణంగా లభించలేదు. రెండు ఆశ్వాసములు 
మాత్రమే లభించాయి. ఈ కావ్యం తాశపటత్రవ్రతి తంజావూరు 
సరస్వతీమహల్‌ (గ్రంథాలయంలో (సంఖ్య: 188) ఉన్నది. జనమేజయునకు 
వైశంపాయనుడు పరమభాగవతుల చరిత్రను చెప్పినట్లు వరదరాజు 
రచించాడు. 


“న్సిన్సుబోలన్‌ రచియింప నొక్కఘనుండేందే కంటిమే కా 
జ్ఞననంబున్‌ సఫలంబు సేయుమన వైశంపాయనుం డిట్లనున్‌ 
వినిపింతున్‌ ఘనుందమ్మహారథుని సద్వృత్తంబు నానా సభా 
జనసంభావన మిష్టకామితము లీజాలున్‌ విశేషించియున్‌.” 


జనులచేత నానా సభలలో సంభావనమయ్యే పరమ భాగవతుల 
చరిత్రలో ఎనిమిదవ ఆశ్వాసంలో రుక్మాంగద చరిత్ర ఉంది. 


పరమభాగవతుల చరిత్రను కట్టావరదరాజు తర్వాత గణపవరపు 
వేంకటకవి, ఆలూరి కుప్పన్న్క శృంగార కవి తిరుమలనాథుడు అను ముగ్గురు 
కవులు రచించారు. దురదృష్టవశాత్తు వీరి కావ్యాలలోకూడ ట్టు ఒక్కటీ 
లభించలేదు. 


నాల్గవ సంపుటం 209 


కావ్యప్రారంభమిట్లున్నది- 


శ్రీగంధ గంధిత సమ 

స్తాగ శిఖా సంవృతాశి తాగ నిజగుణో 

పాగమ వర పరిమళ శే 

షాగమ నిలయ వేంకటాచలనిలయా! 
గద్య: 

ఇది థ్రీ మదలమేల్మంగాసనాథ తిరువేంగళనాధ కరుణాకటాక్ష రక్షిత 
సకల సామ్రాజ్యవైభవ కట్టాహరిదాసరాజ తనూభవ సాహితీభోజ వరదరాజ 
వ్రణీతంబైన వరమభాగవత చరితంబను మహవేీప్రబంధమున 
అష్టమాశ్వాసము. 


క 


18. శ్రీరంగ మాహాత్యము - కట్టా వరదరాజు 


కట్టా వరదరాజు పరమభాగవతుల చరిత్ర రచించిన తర్వాత ఇంకొక 
కావ్యం రచింపదలంచినప్పుడు వేంకటేశ్వరస్వామి కలలో కనబడి 


“మున్నునా పేర నంకితంబుగ నొనర్చి 
తవని బొగడొంద బరమభాగవత చరిత 
మిపుదొనర్చు ప్రబంధమ్ము నిమ్ము నాకు 
నంకితంబుగ నే వేంకటాధిపతిని. 

నీకవిత విన్న వీనుల 

కాకడ బెరకవుల కృతుల నరుచి జనించున్‌ 


మాకు మరి మరియు యుష్మ 
చ్చీకర వాక్యంబులందుం జిత్తము వొడమెన్‌. 


కృతిసేయుము గారుడ సం 
హిత హితమది మాకు గారుదేలాదరమూ 


210 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ర్జిత నిజధామంబగుటం 
బ్రతిపత్తి విశేషమగుచుం బాటిలునందున్‌. 


చేయరె తొల్లి సత్క్మవు లశేషపురాణములుం దెనుంగులో 
నీయితిహాసమెందు రచియింపమి తావకపుణ్యమింతెయా 
మ్నాయ చతుష్క్మసారము సనాతన గారుడ సంహితా శతా 
ధ్యాయము తెనుంగుసేయ నొక డర్హుడె నేటి కవీంద్ర కోటిలోన్‌. 


అని ఆనతి ఇచ్చినాడు. వేంకటేశ్వరస్వామికి వరదరాజు కవిత్వం విన్నాక 
'పెరకవుల కావ్యములందు అరుచి కలిగిందట! అందుకే వరదరాజును చూచి 
“'యుష్మవ్చీకర వాక్యంబులందు జిత్తము వొడమెన్‌' అని అన్నాడు. గారుడ 
సంహితలోని శతాధ్యాయమైన శ్రీరంగమాహాత్యాాన్ని తెనిగించమన్నాడు. కట్టా 
వరదరాజు వేంకటేశ్వరస్వామి ఆనతిని శిరసావహించి గరుడపురాణంలో 
నూరు అధ్యాయములలో ఉన్న శ్రీరంగమాహాత్యాన్ని తెనిగించి శ్రీ వేంకటేశ్వర 
స్వామికి అంకితమిచ్చాడు. ఇది పది ఆశ్వాసముల పద్యకావ్యం. వరదరాజు 
తానే తొలిసారిగా శ్రీరంగమాహాత్యాాన్ని తెనిగించానని చాటుకొన్నాడు. 


కాని వరదరాజుకు ముందు చెన్నమల్లు శ్రీగిరన్ను భైరవకవి అను 
కవులు ఇద్దరు పద్యకావ్యాలుగా శ్రీరంగ మాహాత్యాాన్ని రచించారు. ముకుంద 
యోగి ద్విపదకావ్యంగా రచించాడు. 


కట్టా వరదరాజు తిరుమల వేంకటేశ్వరుని రంగనివాసునిగా ఇట్లు 
వర్ణించినాడు. 


పడగలు వేయుగల్లు నునుపానుపుపైం బవళించి పద్మపై 
నడుగులు నిల్పియొక్క కరమల్లన సాచి కరంబొకండు పెం 
పడర దలాడగా నునిచి యబ్ద విలాస విలోకనంబులన్‌ 
బొడము దయారస స్ఫురణం బోల్చిన రంగనివాసునీశ్వరున్‌! 


నాల్గవ సంపుటం బయ 


14. రామాయణము (ద్విపదకావ్యం) - కట్టా వరదరాజు 


కట్టా వరదరాజు పరమభాగవత చరిత్రను, శ్రీరంగమాహాత్యమును 
రచించాక, యథావాల్మీకంగా ద్విపద ఛందములో రామాయణాన్ని రచించి, 
వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చినాడు. ఈసారికూడ వేంకటేశ్వరస్వామి 
వరదరాజుకు కలలో కనబడి పాతకావ్యములను జ్ఞాపకం చేసి రామాయణ 
ద్విపద కావ్యాన్ని రచించుమని ఇట్లు ఆదేశించాడు. 


“స్తుఖనిద్రితుండనైనచోం బూర్వ పుణ్య 
సఖమైన యొక సుఖస్వప్నంబు నందు 
కలకల నవ్వు చక్కని నెమ్మొగంబు 
యొక దివ్యమూర్తి నాయొద్దం జూపట్టి 
నిను మెచ్చి వచ్చితి నీతలం పెటింగి 
ననుం దిరువెంగళనాధుగాం దెలియు 
పద్యకావ్యము చేసి పరమభాగవత 
హృద్యచరిత్రంబు నిచ్చితి మాకు 
మంగళప్రదమ సామ్యము శతాధ్యాయి 
రంగమాహాత్యంబు రచియించినావు 
మాపేర నిపుడు రామాయణద్విపద 
యేపుమీజంగ రచియింపు మింపలర 
ద్విపద కావింపుము తేటతెల్లముగ 
నిపుణత శ్రీరాముని కథాక్రమంబు 
వాలాయమిది యధా వాల్మీకముగను.” 


ఈ కలసంగతి మరునాడు తనకొలువులో ఉన్నవారితో వరదరాజు 
చెప్పాడు. వాల్మీకి రామాయణముతో సంతోషించక వేంకటేశ్వరుడు 
వరదరాజును ద్విపదరామాయణాన్ని రచించమని ఎందుకు ఆదేశించినట్టు? 


212 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కట్టా వరదరాజు వారి ఆభశ్రితులు ఇట్లు అభిప్రాయపడి, వారి అభిప్రాయాన్ని 
వరదరాజుకు ఇట్లు విన్నవించారు. 


“ఇనకులంబున వేంకటేశుండు మున్ను 
జనియించి తన పుణ్యచారిత్రమెల్ల 
బోయ కులంబునం బుట్టు వాల్మీకి 
సేయ నందుం బ్రమోద చిత్తుండు గాక 
అర్మవంశంబున నీవై జనించి 
తార్మాణగాంగ నేతత్మథా విధము 


రచియింపు మనియె...... -బాలకాండ 151-157 


ఈ ద్విపద రామాయణాన్ని తేట తెలుగులో జల్లిమాటలు, అపశబ్దాలు 
మొదలగు దోషాలులేకుండా, లక్షణ సమ్మతముగా, రసభరితంగా కర్పూరం 
వెదజల్లినట్లు ధ్వనులు, వ్యంగ్యాలు, జాతి వార్తలు, ఉపమలు గుప్పిస్తూ 
వరదరాజు రచించాడు. వరదరాజు రామాయణం ఆరుకాండలు సంపూర్తిగా 
౨౩,570 ద్విపదలలో రచించాడు. ఈ రామాయణాన్ని తంజావూరు సరస్వతీ 
మహల్‌ గ్రంథాలయంవారు నాలుగు సంపుటాలుగా ప్రచురించారు. 
వరదరాజు రామాయణంలోని కొన్ని ద్విపదలను లేఖకులు రంగనాథ 
రామాయణంలో చేర్చి వ్రాసుకున్నారు. 

వరదరాజు సుప్రసిద్ధమైన “కౌసల్యా సుప్రజారామ...” అను సుప్రభాత 
శ్లోకాన్ని ఇరవైనాలుగు ద్విపదలలో (బాలకాండ-2075-2101) రచించాడు. 

ఆంధ్రసాహిత్యంలో ద్విపద రామాయణాలలో వరదరాజు రామాయణం 
ద్వితీయమైనా, యథావాల్మీకమై అద్వితీయంగా ఉంది. (రంగనాధ 
రామాయణం మొదటి ద్విపద రామాయణం) 


క 


నాల్గవ సంపుటం 213 


15. శేషశైల విహారశతకం - పుష్పగిరి తిమ్మన 


పుష్పగిరి తిమ్మన కవి శేషశైల విహార శతకమును రచించి శ్రీ వేంకటేశ్వర 
స్వామికి అంకితమిచ్చాడు. తిమ్మన అప్పనార్యునకు, జాబళాంబకును 
పుత్రుడు. తిమ్మన హనుమంతుని భక్తుడు. పుష్పగిరి తిమ్మన క్రీశ. 17వ 
శతాబ్దములో సాహిత్యపీఠముగా వర్ధిల్లి కంకంటి పాపరాజు (ఉత్తర 
రామాయణము) టేకుమళ్ళ రంగశాయి (వాణీవిలాసవనమాలిక) కంకంటి 
నరసింహరాజు (విష్ణమాయా విలాసము) (ద్విపద) ప్రభృతులకు కావ్య 
రచనలో సహాయపడినాదు. 


పుష్పగిరి తిమ్మన శేషైల విహారశతకంలో హనుమంతుని వేంకటేశ్వరుని 
బంటుగా కీర్తించాడు. 


శాంతుని మతిమంతుని హను 

మంతుని నీ బంటు నెంతు మన్నింపు దృఢ 

స్వాంత తపళశ్చింతిత పద 

సంతత గంభీర! శేషశైల విహారా! (55) 
ఈ శతకంలో 105 కందపద్యములున్నాయి. శేషశైలవిహారుడైన వేంకటేశునికి 
అంకితము. శేషైలవిహార శతకము ఆత్మాశయకవిత్వమునకు ఉదాహరణముగా 
ఉన్నది. 


పుష్పగిరి తిమ్మన శేషశైలవిహార శతకమును వార్థక్యంలో రచించాడు. 
ఈ శతకంలో 105 కందపద్యములు ఉన్నాయి. శేషళైల విహారా! అని 
మకుటము. 

అచ నం ల్త్‌ 9 

ఈ కంద పద్యములలో పూర్వార్థమున స్వయస్థితి వర్ణన, ఉత్తరార్థములో 
దైవస్తుతి ఉన్నవి. 

శ్రీరాజిల నీరాజిల 

ధీరాజి లసత్మటాక్షదృష్టి మనిచె ము 


21ర్త ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


న్నారాముండ వీవే కద 

సారనయాచార! శేషశైల విహారా! - అను పద్యముతో శతకము 
ప్రారంభమైంది. 

రమ్మా! చే కొమ్మా కృతి, 

యిమ్మా! మతిగోరు కోర్కులింక తడవేలా 

నమ్మితి నిను సమ్యగ్విధి 

సమ్మానిత ధీర! శేషశైల విహారా (72) - అను పద్యములో అంకిత 
విషయము చెప్పబడింది. 


చలమేలన్నేలవె న 

న్నలమేల్మంగాంగనా స్తనాలింగిత ని 

స్తుల కౌస్తుభయుత వక్ష 

స్ధల గతకాళ్ళీర! శేషశైల విహారా! (12) - అని వేంకటేశ్వరుని 
వర్ణన. 

దిగవిడువక ననునీయూ 

డిగములలోం గూర్పుమింక దటిత్కోటి ధగ 

ద్ధగితోజ్జ్వల హేమపట 

స్థగితోరుకటీర! శేషశైల విహారా! (47) - అని ప్రార్థన. 

మతకరి లోభి గులాముల 

స్తుతినగు నఘమణంగ, నిన్ను స్తుతియింతు నధీ 

రతర పృథాసుత రక్షణ 

చతుర వ్యాహార! శేషశైల విహారా! (79) - అని స్వీయస్థితి. చివరకు 
పుష్పగిరి తిమ్మన 

నా తలపులు, నా యలపులు 

నీతో వివరింప నేల, నీకే తెలియున్‌ (104) - అని శేషశైలాధిపతిని 
ప్రపత్తి చేసినాడు. 


నాల్గవ సంపుటం 215 


16. రాఘవ యాదవ పాండవీయము 
- ఎలకూచి బాలసరస్వతి (వేంకటకృష్ణయ్య) 


ఎలకూచి బాలసరస్వతి రాఘవ యాదవ పాండవీయము అను త్ర్యర్థి 
కావ్యమును రచించి వేంకటేశ్వరస్వామికి అంకితం చేసినాడు. ఇందులో 
నాలుగు ఆశ్వాసములు గలవు. ఈ కావ్యము ప్రతి పద్యములో రామాయణ, 
భాగవత, భారతార్ధములు వచ్చునట్లు త్య్యర్ధి కావ్యముగా రచింపబడింది. 
ఇట్టి కావ్యరచన కవి ప్రజ్ఞను వెల్లడించుననియు, తాను త్య్యర్ధికావ్యమును 
మిక్కిలి సమర్ధతతో రచించినానని చెప్పుకొన్నాడు ఇట్లు :- 

ప్రజ్ఞకును సాక్షి యరయం గబ్బంబ కాన 

నద్భుతంబైన నా ప్రజ్ఞ కనుగుణంబు 

గా నితర దుష్క్మరంబైన కబ్బమెద్ది 

సేయువాండనొ యంచు యోజించి మదిని. 


శా. మెందైనట్టి విచిత్ర వైఖరులచే మీదౌ మహాకావ్యముల్‌ 

దండిం దొల్లియు చేసిరాదిములు తత్కావ్యాధిక శ్లాఘమై 

నుండన్‌ రాఘవ కృష్ణ పాండవ కథా యుక్త ప్రబంధంబు వా 

క్పాండిత్యం బలరార శ్లేషరచనైకప్రౌఢినేం జెసెదన్‌. 
అని ప్రతినపూని తన త్య్యర్థికావ్యం “సరసులకు ప్రతిపద్యం విస్మయ 
మొసంగునట్లు రచించినాడు బాలసరస్వతి. 

తెలుగు సాహిత్యంలో మొదటి కవి మహా మహోపాధ్యాయుడు ఎలకూచి 
బాలసరస్వతి. ఇతని అసలు పేరు. వేంకటకృష్ణయ్య. బాలసరస్వతి బిరుద 
నామము. బాలసరస్వతి కాండిన్య గోత్రుడు. కృష్ణదేవుని కుమారుడు. 
రాఘవయాదవ పాండవీయం. అముద్రితం. సమగ్రప్రతి ఒకటి మద్రాసు 
ప్రాచ్య లిఖిత గ్రంథాలయములో (60345 110జు0 ఉన్నది 1 687) 


216 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


బాలసరస్వతి ఈ ్ర్యర్థి కావ్యాన్నేగాక ఆంధ్రశబ్ద చింతామణికి వ్యాఖ్య, 
సుభాషిత రత్నావళి, కార్తికేయాభ్యుదయము, షద్భాషావివరణము, 
చంద్రికాపరిణయము, వామన వురాణము, రంగ కౌముది, మున్నగు 
(గ్రంథములను రచించినాడు. 
రాఘవ యాదవ పాండవీయ కృత్యాది పద్యమిట్లున్నది. 
శా. శ్రీమద్వేంకట శైలమాళిగ శిఖాసీమన్‌ సుఖాసీనుండై 
వ్యామోహ ప్రవికార సంభవ భవ వ్యాళాళిం బోదోలుచున్‌ 
భూమింగల్లు ప్రపన్న సస్యనికరంబుంబ్రోచి తత్సంభృతా 
సామాన్యేష్టఫలౌఘుండై యలరు విశ్వక్షేత్రి గీర్తించెదన్‌. 
కం. అంగజగురునకు మణిఖచి 
తాంగ ధరునకున్‌ భవార్తి హరునకు నలమే 


ల్మంగావరునకు సదయా 
పాంగ ప్రవరునకు సర్వభావ పరునకున్‌. అని షస్ట్రంతము. 


సుగంధి వృత్తం: 
పంకజాక్ష మోక్షద ప్రపత్తి యోగ మందహాిా 
సాంకురాభిశోభితాననాబ్ద యబ్దసంభవా 
తంక కృత్పురాణ దైత్య దండ కైతవజ్ఞ శ్రీ 
వేంకటాద్రధిత్యకా నివిష్ట శిష్టరక్షణా! అని ఆశ్వాసాంత పద్యము గలదు. 


క 


17 జయ విజయాభ్యుదయము - రాజవోలు సుబ్బరాయకవి 


రాజవోలు సుబ్బరాయకవి (క్రీ.శ. 1/వ శతాబ్దం, జయు 
విజయాభ్యుదయము అను ప్రబంధమును రచించి శ్రీ వేంకటేశ్వరస్వామికి 
అంకితము చేసినాడు. ఈ కావ్యంలో ఆరు ఆశ్వాసములు ఉన్నాయి. 


నాల్గవ సంపుటం ఉస 


సుబ్బరాయకవి తన కావ్యమును నరులకు అంకితం చేయుటకు 
ఇష్టంలేనివాదై శ్రీ వేంకటేశ్వరునకు అంకితం చేసినట్లు చెప్పియున్నాడు. 


విమలమతిన్‌ మహాకృతులు వేడుకతో రచియించి మూఢభూ 
రమణుల కిచ్చి వారు సుకరంబుగం బ్రోవకయున్నం గూటికై 
శ్రమపడి చచ్చి దుర్గతి నజస్రసము బొందుటకన్నం బక్షిరా 

ద్గమనునకున్‌ సమర్పణముగా నొనరించినం గల్గుసౌఖ్యముల్‌. 


జయ విజయాభ్యుదయము ఒక కల్పనాకథ. పింగలిసూరన రచించిన 
కళాపూర్ణోదయమువలె ఉండవలెనను ఉద్దేశముతో ఈ కావ్యమును 
రచించితినని ఇట్లు చెప్పినాడు. 


ఘనుడా పింగళి సూరపాఖ్యకవి లోకథ్రేష్టు దెంతో రహిన్‌ 
మును జెప్పెన్‌ విదితాంధ్రభాషను గళాపూర్ణోదయ[గ్రంథమున్‌ 
వనవీథిన్‌ గజబ్బందము ల్బనిన త్రోవం జాయలిచ్చారతిం 
జను నేతద్గతి నే నొనర్హుం గృతి శేషాద్రీశు కారుణ్యతన్‌. 


సుబ్బరాయకవి కథాకల్పనము నందు పేర్లు పెట్టుటలో కళాపూర్ణోదయమును 
అనుకరించాడు. కాని కవితాచాతుర్యములో, ఇతివృత్త కల్పనలో జయ 
విజయాభ్యుదయము పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయమునకు 
సరిరాదు. 


క 


18. ఆనందకానన మాహాత్యము - లింగమకుంట రామకవి 


లింగమకుంట రామకవి (క్రీ.శ. 16వశతాబ్దం) ఆనందకానన 
మాహాత్మ్యము అను స్థలపురాణమును రచించి శ్రీ వేంకటేశ్వరస్వామికి 
అంకితం చేసినాడు. ఆనందకాననము అంటే కాశీ క్షేత్రము. రామకవి 
వైష్ణవుడు కనుక కాళీని విష్ణుక్షేత్రంగా వర్ణించినాడు. స్మందపురాణములోని 


216 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కాశీఖందముకాక వాయుపురాణంలోని లక్ష్మీసంహితలో ఉన్న ఆనందకానన 
మాహాత్యానికి ఇది అనువాదము. ఈ ఆనందకానన మాహాత్మ్యము అయిదు 


ఆశ్వాసముల కావ్యం. 


లింగమకుంట రామకవి ఆనందకానన మాహాత్యమును కలవకూరి 
కోనమంత్రి ప్రేరణచే రచించి వేంకటేశ్వరునకు అంకితమిచ్చినాడు. 
కోనమంత్రి రామయ్యతో ఇట్లన్నాడు. “నీవు ప్రరాణంబులు తెలుంగు సేయ 
సమర్భుండవు. వాయుపురాణంబునందలి లక్ష్మీ సంహితోక్తానంద కానన 
మావాత్యం బాంధభ్రభాషా విశేషంబున రచియించి వేంకటేశ్వర 
పూజాంకితంబు సేయుమని యానతిచ్చిన నియ్యకొని...” 


రామకవి తెనాలి రామకృష్ణునికి అల్లుడు. కాళ్యపసగోత్రుడు. 
లక్ష్యయామాత్య తిరుమలాంబలల కుమారుడు. సులక్షణ సారమును 
రచించిన లింగమకుంట తిమ్మకవి అగ్రజుడు. లింగమకుంటరామకవి 
ఆనందకానన మాహాత్యమునకు పూర్వము మత్వ్ప్యపురాణము, వామన 
పురాణము వేంకటమావోత్యము, చతుర్వాటికా మవాత్త్వమును 
రచించినాడు. ఆనందకానన మాహాత్యము అముద్రితము. దీని తాళపత్రప్రతి 
మద్రాసు ప్రాచ్యలిఖిత గ్రంథాలయం (60)45 110జు0లో ఉన్నది. (౬ 
677) రామకవి భట్టరు చిక్కాచార్యుల శిష్యుడు. 

లింగమకుంట రామకవి కృత్యారంభమున వేంకటేశ్వరుని ఇట్లు 
ప్రార్ధించాడు. 


శ్రీలక్షీభవనంబు వక్షము దయాళ్లిష్టంబు చిత్తంబులో 
కాలోకోత్సవ తోరణంబులు సమస్తాంగంబు నీకే తగున్‌ 
శ్రీలీజాలు కటాక్ష వీక్షణములన్‌ చెల్వొందుచున్‌ సర్వమున్‌ 
బాలింపంగల వేంకటేశ్వరుండు మాపాలం బ్రసన్నుందగున్‌. 


అలమేలుమంగాదేవిని కవి ఇట్లు ప్రార్ధించాడు. 


నాల్గవ సంపుటం 2109 


అలఘూదారుండు వేంకటేశ్వరుండు మర్యత్రేణికిన్‌ సద్వరం 
బుల నీగా నిజనాథవక్షము పయిన్‌ బొల్పొందుచున్‌ జూపులన్‌ 
కలుము ల్సేయుచు తాను నీ జగము వీకన్‌ బ్రోచుచున్నట్టియ 
య్యలమేల్మంగ మ దీప్పితంబులు ముదాయత్తాత్మయై యీవుతన్‌. 


షస్ట్రంతపద్యము ఇట్లున్నది. 

అలమేల్మంగా నాయక 

జలరుహభవ వినుత రుద్రసాయక, భక్తా 

వలికామిత ఫలదాయక 

కలసుస్వన సామవేదగాయక వరదా! 

ఆనందకానన మావోత్యము వ్రాతప్రతి సమగ్రము తిరుపతి 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్యపరిశోధనాలయ గ్రంథాలయములో 
భద్రముగా ఉన్నది. (1 1049) 


క 


19. ద్రౌపదీ కల్యాణము - బోయనపల్లి కుమార వేంకటరాయలు 


బోయనపల్లి కుమార వేంకటరాయలు “ద్రౌపదీ కల్యాణము”ను రచించి 
వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చినాడు. అముద్రితము. కుమార 
వేంకటరాయలు పానగల్లు దుర్గాధిపతి. కాలము క్రీ.శ. 17వ శతాబ్చి 
మధ్యభాగము. 

ద్రౌపదీ కల్యాణము అయిదు ఆశ్వాసముల పద్య ప్రబంధము. కృత్యాది 
వేంకటేశ్వరస్తుతి ఇట్లున్నది- 

“శ్రీవత్సాంకము భూమిభామయును దృష్టిం జేష్ణలందత్సమీ 

క్షావృత్తిన్‌ దన దివ్యకౌస్తుభమణీచ్చాయ న్నిరోధించి లీ 

లా వైముఖ్యము దోపకుండ నలమేల్మంగం బరీరంభ సౌ 

ఖ్యావిర్భూతి నలర్చు వెంకట నగాధ్యక్షుండు మమ్మేలుతన్‌. 


220 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


బోయన పల్లి కుమార వేంకటరాయలు పద్మనాయక ప్రభువు. ఈతని 
తల్లిరామాంబ. తండ్రి వేంకటరాయలు. కుమార వేంకటరాయల గురువు 
సముద్రాల వేంకటాచార్యుని కుమారుడు కోనపాచార్యుడు. కుమార 
వేంకటరాయలు ఒక శరన్నవరాత్రి ఉత్సవములందు దుర్దా, సరస్వతీ, లక్ష్మీ 
పూజలు చేసి, హరికథాగోష్టినుండి తాను రచింపదలంచిన కావ్యమునకు 
కృతినాయకు డెవరాయని ఆలోచించుచుండ ఆ రాత్రి నాల్గవ జామున 
“కలుము లీనెడు కేలుగల నలమేలుమంగ ముంగలను బెనయగా 
వేంకటేశ్వరుడు కలలో కనిపించి, తనకు అంకితముగా కావ్యరచన 
చేయుమని కోరినాడు”. 

కవి తన స్వప్న వృత్తాంతమును సాహిత్యగురువైన బోరవెల్లి నారసింహ 
కవికి చెప్పినాడు. అతడు సంతోషముతో కుమార వెంకటరాయల సాహితీ 
వైభవమును కీర్తించి కృతిరచనమునకు ప్రోత్సహించినాడు. వేంకటరాయలు 
ద్రౌపదీకల్యాణ కావ్య అవతారికలో వేంకటేశ్వరస్వామిని స్తోత్రము చేసినాడు. 
ప్రథమాశ్వాసాంత గద్య ఇట్లున్నది- 

“ఇది శ్రీమద్వేంకటేశ్వర ప్రసాదోపలక్షిత లక్ష్మీకళావిరాజమాన సకల 
సుకవిజన జేగియమాన పెన్సాలగోత్ర పవిత్రబోయనపల్లి కలశ పారావార 
కైరవమిత్ర రామమాంబా గర్భనిర్భర శుక్తి ముక్తావతార యనవద్య విద్యా 
విశంకట వేంకటరాయకుమార గండభేరుండ బిరుదాభిధేయ కుమార 
వెంకటరాయ ప్రణీతంబైన ద్రౌపదీ కల్వాణంబను మహాప్రబంధమునందు 
ప్రథమాశ్వాసము.” 

పంచమాశ్వాసాంతమున గల ఒక పద్యము- 

“అతులంబై యకలంకమై ప్రభుసమాజా కర్టృమై వర్యమై 

యతి పాపావహమై శుభావహమునై యాచంద్ర తారర్మసు 


స్ధితమై యుందెడుంగాక వెంకటనగాధిస్వామి యుష్మద్గుణాం 
కిత మేతత్కతి యీ క్షితిన్‌ కవిజనాంగీకార సారోన్నతిన్‌.” 


నాల్గవ సంపుటం 221 


20. సకలజీవ సంజీవనము (శ్రీరామానుజాచార్యులచరిత్ర) 
- సాయపనెని వెంకటాద్రినాయకుడు 


సాయపనేని వెంకటాద్రినాయకుడు (క్రీ.శ. 17వ శతాబ్దం) రాయలసీమ 
లోని దూపాటిసీమను పాలించినాడు. ఈ రాజకవి గొప్ప భక్తుడు. “సకలజీవ 
సంజీవనము అను అయిదు ఆశ్వాసముల వైష్ణవ ప్రబంధమును రచించి, 
తిరుమల వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చినాడు. వేంకటాద్రినాయకుడు 
విశిష్టాద్వైత మతప్రవక్త అయిన భగవద్రామానుజాచార్యుల (క్రీశ. 1017- 
118'7 దివ్యజీవిత చరిత్రను సకలజీవసంజీవన మను పేరుతో రచించినాడు. 


ఈ ప్రబంధ రచనలో వెంకటాద్రినాయకునకు రఘుపతి అనే 
పండితకవి సహాయపడినాడు (1-74). గురువు ఆజ్ఞను ఉల్లంఘించి, 
అష్టాక్షరీ మంత్రాన్ని జాతి కులభేదములను పాటించక లోకులందరికి చాటి 
చెప్పిన శ్రీమద్రామానుజాచార్యుల జీవిత చరిత్రకు వేంకటాద్రి నాయకుడు 
“'సకలజీవ సంజీవనము” అని పేరుపెట్టడం సార్ధకంగా, సముచితంగా ఉంది. 


వేంకటాద్రినాయకుడు సనాతన మతాచార్యులలో అత్యంత దయాంతః 
కరణుడు, మానవతావాది, సమతావాది అయిన రామానుజాచార్యుల జీవిత 
చరిత్రమును ఆంధ్రప్రబంధముగా రచింపబూనియున్న సమయమున 
ఒకనాడు కలలో- 


“నిండు చందురు నేలు నెమ్మోము జిగివాండు 
నవరత్న మకుట గౌరవమువాండు 
విరిదమ్ముల హసించు వెడంద కన్నులవాండు 
మొసలిబాగుల పోగు అెసంగువాండు 
తళుకుచుట్టలగు చిందముల కేల్ల్వవవాండు 
సిరి చెల్వు మీరు పేరురమువాండు 
హరినీలముల గేరు తిరుమేని రహివాండు 
జాళువా జిలుంగు పచ్చడమువాండు 


222 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


శుభవిభాదీప్యమాన కౌస్తుభమువాండు 

మంజు మంజీర పాదపద్మములవాండు 

వేంకటగిరీంద్రమున నుండు వేల్పుటేండు 

పలికెం దనసేవ కృపసేసి లలిత ఫణితి. -1-10 
“నీవు రచియింపం దలంచిన యీ యతీంద్ర 

చరిత భరితాంధ్రకృతి ప్రస్ఫురిత భక్తి 

నంకిత మొనర్చు నాపేర బ్రౌఢిమీర. -క1-13 
అని తిరుమల వేంకటేశ్వరస్వామి వేంకటాద్రినాయకుని ఆదేశించి, 


“అతులిత గతి నేతత్కతి 
సతతంబును భవదఖీష్ట సంధాయకమై 
నుతికెకూ....నని చెప్పి అంతర్జితుడయినాడు (1-14) 


వేంకటాద్రినాయకుడు వేంకటేశ్వరస్వామి ఆదేశాన్ని శిరసావహించి సకల 
జీవ సంజీవనము అను రామానుజాచార్యుల జీవిత చరిత్రను కావ్యంగా 
రచించి, వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చి ధన్యుడయినాడు. సకలజీవ 
సంజీవనము అయిదు ఆశ్వాసములు, 995 గద్య పద్యములతో అలరారు 
చున్నది. కవి రాజులను పోషించిన వేంకటాద్రినాయకుడు కృతికర్తకాగా 
సర్వభూపాలురను పోషించిన వేంకటేశ్వరుడు కృతిభర్త అయిన సకలజన 
సంజీవనమను ప్రబంధము డా॥ బీ. రామరాజు పరిష్మరణలో తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు క్రీ.శ. 1983లో ప్రచురించినారు. 


సాయపనేని వేంకటాద్రి నాయకుడు తన కావ్యమును-సకలజన 
సంజీవనమును - ఇట్లు ప్రారంభించినాడు. 


“శ్రీరామాంగరుచుల్‌ పయిన్‌ నిజభుజాశ్లేషోన్నతిం బర్వి లీ 
లారూఢిం జిదచిత్రపంచ రచనాయత్నోరరీ కృన్నిరీ 


నాల్గవ సంపుటం 223 


క్షారజ్యత్తదవాప్త నూత్న కనక స్నానంబుగాం గౌతుక 
శ్రీ రాజిల్లుచునుండు వేంకట విభున్‌ సేవింతు నశ్రాంతమున్‌! -1-1 


సకలజీవ సంజీవనములో పంచమాశ్వాస గద్య ఈ తీరున ఉన్నది. 
“ఇది శ్రీమద్వేంకటేశ్వర కృషపాలబ్ధ శాశ్వతైశ్వర్యధుర్య నిరంతర భాగవత 
కైంకర్యధుర్య సాయపాన్వయ సుధానిధాన పరిపూర్ణ పూర్ణిమారాజ రంగనాథ 
మహీనాథ తనూజ సుధీజన విధేయ వేంకటాద్రినాయక నామధేయ 
ప్రణీతంబైన సకలజీవ సంజీవనంబను మహా ప్రబంధంబునందు సర్వంబును 
బంచమాశ్వాసము.” 





వేంకటాద్రి నాయకుని భక్తి రచనా శక్తి తెలియుటకై కావ్యమందలి 
కొన్ని పద్యములు ఉదాహరించుచున్నాను. 


తన కరంబుల నిరంతరము శ్రీకరములై 
చెలువొంది చక్రాబ్బములు రహింపం 

దనమండలాగ్రంపు ధళధళ ద్యుతి కలంగ 
మూకలు విచ్చు మొగ్గ కలంగ 

దన రమణీయ మధ్య ప్రదేశంబునం 
బీతాంబర స్థితి 'పెంపుమీజ 

దనడెందమునం జెంది పెనుపొందు కళలచే 
శ్రీసహోదరమణి భాసిలంగం 


దన జగద్ధిత విహరణంబున వృషావ 

నీధరేంద్రంబు మిగుల వన్నియకు నెక్కి 

వెలయు ఘన విభాకరమూర్తి లలితకీర్తి 

వార్థిజాకామి వేంకటస్వామి నెన్ని. -1-77 


నత మహిత మానసాబ్బా 
యిత పాదాలంకృత త్రయీ పద్ధతికిన్‌ 


224 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


నుతిసేవన కృతపావన 
యతిపావన మతికి వేంకటాచలపతికిన్‌. -1-82 


శ్రీరామానుజదత్త 

శ్రీరామామహిత వక్ష! శితజనరక్షా 

ప్రారంభవీక్ష! వినమది 

రారమణ గిరీశ! భుజగరాజ గిరీశా! == 


వేంకటేశ్వరస్వామి మూలబేరము (విగ్రహములో) శ్రీవత్సచిహ్నముపైన 
పద్మాసనాసీనయైన వక్ష్యస్థల లక్ష్మి (అలమేలుమంగ) విగ్రహం ఉన్నది. అది 
భక్తులకు స్పష్టంగా కనిపించుటకై శ్రీమద్రామానుజాచార్యులు (క్రీ.శ. 1017- 
1137) ఈ వక్షస్థల లక్ష్మీ విగ్రహాన్ని బంగారు తొడుగుతో అలంకరించినాడు. 
ఈ సంఘటనను “శ్రీరామానుజదత్త శ్రీరామా మహితవక్ష॥” అని వేంకటాద్రి 
నాయకుడు పైపద్యంలో స్మరించినాడు. వేంకటేశ్వరస్వామిని స్తుతించినాడు. 


శ్రీ మహిత బాహుమధ్య 

శ్రీమహిళా కేళిధుత కుశేశయజరజో 

భూమావృతి శంకావహ 

హైమలసద్వాస వేంకటాచలవాసా! -త్రి-క 


రామానుజాచార్యులు శ్రీరంగనాథుని సేవించిన సందర్భములో 
సుదర్శన చక్రత్తాళ్వారును స్తుతించినారు. వేంకటాద్రినాయకుడు ఈ 
సందర్భంలో “మత్తవిరోధికర్షణ విమర్శన దర్శన శ్రీసుదర్శనా” అను 
మకుటముతో తొమ్మిది పద్యములలో (3-43-51) స్తుతించినాడు. 

అటజని కాంచె నమ్ముని యనంగ శతాంగ తురంగ రంగదు 

ద్భృట కిటితుంగ శృంగ కృత భంగ కురంగ పదాంగనానట 

చ్చటుల సుధా సరిల్లహరి సంఘవిశ్చంఖల విభ్రమథభ్రమీ 

ఘటక తటీ నటజ్జరనికాయ దుకూలము శేషశైలమున్‌ -8-157 


నాల్గవ సంపుటం 225 


అని శ్రీరామానుజాచార్యులు దర్శించిన శేషలైలమును వేంకటాద్రి 
నాయకుడు వర్ణించినాడు. ఈ శేషశైల వర్ణన అల్లసాని పెద్దన మనుచరిత్రలో 
వర్ణించిన హిమశైల వర్ణనకు అనుకరణముగా ఉన్నది. పెద్దన మనుచరిత్రలో 


అటజనికాంచె భూమిసురుండంబరచుంబి శిరస్సరజ్జరీ 
పటలముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన 
స్ఫుటనటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌ 
గటకచరత్మరేణు కరకంపిత సాలము శీతశైలమున్‌. -2-ప్రి 


అని హిమశైలమును ఉదారతా (వికటత్వము) గుణభరితంగా అర్ధరస 
స్ఫోరకంగా దృశ్యమానంగా వర్ణించినాడు. 
శ్రీపద్మాకుచ మహిభ్ళ 
త్రాపిత కస్తూరి కాయిత శ్రీ వత్సో 
ద్దీపిత వక్షదయా ఘం 
టాపథ సద్వీక్ష వేంకటనగాధ్యక్షా! ఆత్మనే 
రామానుజాచార్యులు వేంకటేశ్వరస్వామిని దర్శించి, 


ఇన్నిడువాలు గన్నుగవ యీ మకరాకృతికుండలంబు లీ 

చిన్ని మొగంబు నీ తళుకుం జెక్కులు నీ దయ జూపుచూపు లీ 
యన్నువ మోవి కెందలిరు నందము నీ యుర మీభుజంబు లీ 
వెన్నెలగాయు నవ్వుగల వేంకటనాథుండు మమ్ముం బ్రోవుతన్‌ -4-54 


అని ప్రార్థించినాడు. 
రామానుజాచార్యులు వక్ష్యస్థల లక్ష్మిని (అలమేలుమంగను) దర్శించి, 


జగముల్‌ కూర్మి సపల్నితోం బ్రియుండు మెచ్చం దోడుగాం గోడలుం 
దగుపట్లం బనిపాటలందు నెదుగం దాంబల్భుబూబోణి పెం 


226 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


పుగనం గోట్రికమూని ముమ్మనుమరాల్‌ ముద్దుల్‌ ఘటింపన్‌ దయా 
లగితాపాంగములన్‌ భరించు నలమేల్మంగం బ్రశంసించెదన్‌ -4-90 


అని స్తుతించినాడు. 


శ్రీదర కంఠీపరిరం 

భాదర నేత్రీ కృత ప్రియాసోదర శ్రీ 

పాద ప్రణిపత దబ్ద భ 

వాది సుధాహార! వేంకటాద్రి విహారా! -ర్‌-1 


లే, దివ్యదేశమాహాత్యదీపిక (ద్విపదకావ్యం) 
-నాడగేడు ముష్టిపల్లి వేంకటభూపాలుడు 


నాడగేడు ముష్టిపల్లి వేంకటభూపాలుడు (క్రీ.శ. 17వ శతాబ్దం) 
దివ్యదేశ మాహాత్యదీపిక అను ద్విపద కావ్యమును రచించి వేంకటేశ్వర 
స్వామికి అంకితమిచ్చినాడు. ఇతడు గద్వాల సంస్థానములో తుంగభద్రానది 
పాయలలో ఉన్న లంకగ్రామము రాజవోలు (రాజోళి) రాజధానిగా ఈ 
ప్రాంతమును పరిపాలించిన రెడ్డిరాజు, గద్వాలరెడ్డి ప్రభువులు ముష్టిపల్లి 
వారుజ్ఞాతులు. క్రీ.శ. 18 శతాబ్దములో వీరి రాజ్యము గద్వాల సంస్థానములో 
చేరిపోయినది. 

“దివ్యదేశమాహాత్యదీపిక నూట ఎనిమిది వైష్ణవ పుణ్యక్షేత్రములను, 
వాటి మాహాత్యములను వర్ణించిన ద్విపద కావ్యం. కావ్యాంతమున 
వేంకటభూపాలుడు 


“అని చెప్పి శ్రీ వేంకటాధిపు పేర 
వనజ నేత్రుని పేర వరదుని పేర” 


భక్తితో అంకితమిచ్చినట్లు వర్ణించినాడు. 


నాల్గవ సంపుటం 227 


ఈ రాజకవి “్రీ వేంకటేశభూరికటాక్షలబ్ధి పావన కవితానుభావుడు.” 
వేంకట భూపాలుడు 

“మున్ను నే చేసిన పుణ్యఫలమున 

వెన్నున కిచ్చితి ద్విపద గావించి 

దివ్యదేశ మహత్య దీపికా కావ్య 

మవ్యయ సౌఖ్యదమై రాజ సభల 

పూచిన సంపెంగ పోండిమి దాల్చి 

యాచంద్రతారార్మమైయొప్పుం గాత” 


అని ఆశిస్తూ, గ్రంథమును ముగించినాడు. 


క 


22. ఆంధ్ర ప్రయోగ రత్నాకరము - గణపవరపు వేంకటకవి 


గణపవరపు వేంకటకవి '“ఆంధ్రప్రయోగ రత్నాకరము” అను 
ఛందో[గంథమును రచించి శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చినాడు. 
ఈ ఛందో గ్రంథమున పూర్వలాక్షణికులు యతిప్రాసల విషయమై 
నిర్వచించిన లక్షణములు, వేంకటకవి నూతనముగా చెప్పిన కొన్ని 
లక్షణములు, అందులకు ప్రాచీన కవుల రచనలనుండి వేర్వేరు లక్ష్యములు 
చూపినాడు. 

ఈ ఛందో గ్రంథము ఇట్లు ప్రారంభమైంది, 


కం. శ్రీ భామా నర్మోక్తి క 
థా భవ నిజ మందహిస ధాగధగ శ్రీ 
శోభిత శుభ తత్ముచ కుం 
భాభోగ విలాస! వేంకటాచలవాసా! 


226 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


సీ, శ్రీమదాదిమ కవి శేఖరుల్‌ చెప్పిన 

మునుపటి లక్షణమ్ములను ఛంద 

ములు చూచి యందుల గలయన్నియును మటథి 
వారుగానని కొన్ని వగలు గూర్చి 

బాగుగా నాంధ్ర ప్రయోగ రత్నాకర 
మను కృతిసేసె దేనను మునుపటి 

కావ్యాళి సంప్రయోగము లెన్ని గలవన్ని 
యరసి ప్రామాణిక మౌట కతన 


గీ. సత్మవుల కెల్ల నుపకార సరణిగాంగ 
వరుస వ్రాసితి నివి మది వాంఛ దెలియు 
నాతండె మహాకవి యనంగ నవనిం బరంగు 
పంకజాతాప్తనీకాశ! వేంకటేశ! 





క 


23. వేంకటాచలపతి శతకము - ఉడుమూడి సూరపరాజు 


ఉడుమూడి సూరపరాజు (క్రీ.శ. 17వ శతాబ్దం) వేంకటాచలపతి 
శతకమును వేంకటేశ్వరాంకితముగ రచించాడు. శతకములలో సంఖ్యా 
నియమము, మకుట నియమము ఉంటాయి. ఉదుమూడి సూరపరాజు 
శతకమంతా ఒకే ప్రాసతో రచించే నియమాన్ని పాటించారు. సూరపరాజు 
రకార ప్రాసతో వేంకటాచలపతి శతకాన్ని రచించాడు. ఏకప్రాస శతకం 
వ్రాస్తున్నట్లు చెప్పాడు. 

వరయతి లక్షణజ్ఞులగు వందిత సతృవు లెల్ల మెచ్చంగా 

గరిమను నేకప్రాస శతకం బొనగూర్చి సుపుష్పమాలగా 


నాల్గవ సంపుటం 2209 


నరహరి మీకొనర్చెదను నారదగాన విలోల! ద్వారకా 
తిరుపతి వేంకటాచలపతీ! ననుం బ్రోవుము వేగ శ్రీపతీ। 


తిరుమల తిరుపతి వేంకటేశ్వరునకు ద్వారకా తిరుమల (తిరుపతి) 
వేంకటేశ్వరునకు సూరపరాజు అభేదం పాటించాడు. 


క 


24. కరియావుల కాటమరాజు చరిత్రము (పద్యకావ్యం) 
- గుర్రంకొండ భక్తవత్సలుడు 


కవిసార్వభౌముడు శ్రీనాథుడు ద్విపదకావ్యంగా రచించిన కాటమరాజు 
చరిత్రమును గుర్రంకొండ భక్తవత్సలుడు పద్యకావ్యంగా రచించి 
శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చినాడు. తిరుపతి వేంకటేశ్వరుడు కవికి 
కలలో కనిపించి ఈ కావ్యరచనకు (ప్రరెపించెనని భక్తవత్సలుడు చెప్పినాడు. 
ఈ కాటమరాజు చరిత్రమున ప్రారంభపద్యమున శ్రీ కృష్ణస్తుతి చేయబడింది. 


శ్రీమద్వల్లవ సుందరీస్తనము లుత్సేకంబు నొందన్‌ శివా 
స్తోమంబుల్‌ గరగంగ దారువుల మోసుల్‌ పుట్ట గోపంక్తి ని 
స్సీమాహ్లాదమునన్‌ వినంబొదివి గాసింబొంద వైరుల్‌ స్వర 
గ్రామాప్తిన్‌ బొరి వేణువూదు హరి తా రక్షించు మత్కావ్యమున్‌ 


అయితే ఈ కావ్యమున షస్ట్రంతపద్యములు వేంకటేశ్వరాంకితములుగా 
ఉన్నవి. 


శాశ్వత కరుణాకరునకు 
విశ్వనియంతకును నిత్యవిభవాధ్యునకున్‌ 
శశ్వద్దుణునకు సకలా 

ధీశ్వరునకు శేషకుధర ధృత వాసునకున్‌. 


230 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


శేషాచలాధిపతికిని 

భాషాపతి వందితునకుం బద్మాపతికిన్‌ 
దోషాపహారునకు ని 

ర్లోషాన్వయ సుజనవినుతి తుష్టాత్మునకున్‌. 


సమర్పణంబుగా నొనర్చం బూనిన కరియావుల కాటమరాజు 
చరిత్రంబు గథా ప్రారంభం బెట్టిదనిన” అని కాటమరాజుకథ ప్రారంభమైనది. 
ఆశ్వాసాంత పద్యము ఇట్లున్నది- 


వేంకట శైల నివాసా! 

పంకజతనయా నివాస! భాసుర విసా! 
సంకట హరణ ప్రాసా 

కింకర జన హృ న్నివాస కృత ఘన రాపా ॥ 


ఆశ్వాసాంత గద్య ఇట్లున్నది- 


“ఇది శ్రీమద్వేంకటాచలనివాస లక్ష్మీమానసోల్లాస శ్రీనివాసకరుణా 
కటాక్ష వీక్షా విశేష సంలబ్ధి సమస్తాఖీష్ట సద్దుణ గరిష్ట విశిష్ట శ్రీమదాసూరి 
రామానుజాచార్య చరణారవింద మరంద రసాస్వాదనతుందిల మిళింద 
ప్రాయ హృదయ వాహోర్వీధర వంశ పవిత్ర నారాయణస్వామి పుత్ర సకలజన 
విధేయ భక్తవత్సల నామధేయ విరచితంబగు కరియావుల కాటమరాజు 
చరిత్రంబునందు ద్వితీయాశ్వాసము సంపూర్ణము.” ఈ కావ్యముయుక్క 
వ్రాతప్రతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాచ్యపరిశోధన సంస్థ 
గ్రంథాలయమున ఉన్నది (6702) భక్తవత్సలుడు తన యింటిపేరు 
గుర్రంకొందను సంస్కతీకరించి 'వాహోర్వీధరి అని చెప్పినాడు (వాహ= 
గుర్రము, ఉర్వీధర= కొండ) 


నాల్గవ సంపుటం 231 


25. దేశ్యనామార్థ కోశము (నిఘంటువు) -హయణం కృష్ణయ 


దేశ్యనామార్థకోశము అను పద్యనిఘంటువు ఏకాశ్వాస పరిమితము. 
ఇందులో 128 పద్యములు గలవు. ఈ పద్య దేశ్యపద నిఘంటువును 
హయణం కృష్ణయ రచించి, శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చినాడు. 
ప్రతి పద్యమున వేంకటేశ్వరుని గూర్చిన ఏదో ఒక సంబోధన నియతముగా 
కూర్చబడియున్నది. వెంకటపట్టభద్రా, వెంకటాచల విహార, వేంకటాచల 
నివాసా!, శేషశైలాధిపతీ, వెంకటనగ నివేశా - అనే సంబోధనలు ఉన్నవి. 
ముద్రితము. నేడు ప్రతులు లభింపవు. 


ఈ దేశ్యనామార్థకోశమున గద్య ఇట్లున్నది “ఇది శ్రీమన్నందవర 
వంశపావన వనజబాంధవ ప్రసాద లబ్ద చతుర్విధ కవితా చమత్కార 
భారద్వాజ గోత్రపవిత్ర హయణం గంగయామాత్యపౌత్ర పాపయమంత్రి 
పుత్ర సకల సుకవిజనవిధేయ కృష్ణయనామధేయ ప్రణీతంబైన దేశ్యనామార్ధ 
కోశంబను నా నిఘంటు లక్షణ [గ్రంథమందు సర్వమున్ను ఏకాశ్వాసము 
సమాప్తము” 

సకల సురగణమస్తక... మకుట 

ఘటిత నవరత్న కాంతి ప్రకాశమాన 


తరుణ చరణారవింద సౌందర్యవిజిత 
శతరతీశ్వర! వెంకటాచల విహార! 


మలమీంది కాలి తోవకు 

నలరున్‌ పేరొకటి కురువయన నంగడికిం 
గలదుపచారంబనియెడు 

సలలిత నామంబు శేషశైలాధిపతీ! 


232 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అకరులన కేసరములు చొక్కొకనాగ 
పంటిరాలెడి యాకులం బరంగు పేరు 
వీలపకొమ్మలకు పేరు వేకలనంగ 
వెలయులక్ష్మీశ! వేంకటాచల నివేశ!॥ 


వానజడి వట్టు కురిసి యవ్వాన వెలిచి 
చూరు వెంటను పిదపను జారు నీరు 
బొట్లు వంగుడు నాగ నీట్లొట్లనాగ 
నామములు దాల్బ్ఫు వేంకట నగనివేశ!॥ 


గరిమ విలసిల్లు కందనగాయ యనంగ 
గుందెకాయకు నామమై యుండునంట 
కరకజ యనంగుడను పేరుధరణిలోన 
నీరజోద్భవ గేయ కోనేటిరాయ!॥ 


బింగులు బోరననంగా 

కుంగలు బారంగ ననుట సూరెలనంగన్‌ 
సంగతియగు పార్వ్వంబుల 

కుంగుడు నామంబు శేషకుధరాధీశా!! 


ఈ నిఘంటువుయొక్క వ్రాతప్రతి శ్రీ వేంకటేశ విశ్వవిద్యాలయ ప్రాచ్య 
పరిశోధన సంస్థలో ఉన్నది. సంఖ్య; “7296. 


4.3 శ్రీ వేంకటేశ్వరసాహిత్యము 
- తాళ్ళపాక కవుల వరివస్య 


శ్రీ వేంకటేశ్వర సాహిత్యమున ప్రస్తావన వశమున భక్తితో వేంకటేశ్వరుని 
స్తుతించిన కావ్యములు, స్వామికలలో కనిపించి కోరగా రచింపబడిన 
కావ్యములు, ఇష్టదైవముగా భావించి భక్తితో స్వామికి అంకితమీయబడిన 
కావ్యములు, వేంకటేశ్వరుని లీలలు, మహిమలు, కథా వర్ణనలతో కూడిన 
కావ్యములు చేరుచున్నవి. 


తాళ్ళపాక కవులలో అన్నమాచార్యులు ప్రథముడు. అన్నమయ్య 
సంకీర్తనలతో, దేశిరచనలతో ఆంధ్రవాజ్బ్యయమున శ్రీ వేంకటేశ్వర 
సాహిత్యము క్రీశ 15వ శతాబ్దమున ప్రారంభమైనది. అన్నమయ్య 
విష్ణుదేవుని ఆయుధమగు నందకము (ఖద్గము) అంశమున జన్మించినాడు. 
సంకీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడు అయిన అన్నమాచార్యులు 
క్షేత్ర, దైవత, తీర్మమహిమలను వర్ణించుచు సంస్కృత భాషలో “వేంకటాద్రి 
మాహాత్యము)ను రచించినాడు. ఇది అలభ్యము. 


తాళ్ళపాకవారు నందవర వంశీకులు. వైదిక బ్రాహ్మణులు. బుగ్వేదులు. 
ఆశ్వలాయన సూత్రులు. భారద్వాజస గోత్రులు. పొత్తపినాడు (నేటి కడప 
జిల్లాలో తాళ్ళపాక అనుగ్రామమున ఉండినారు. తాళ్ళపాక అన్నమాచార్యులు, 
అతని సంతతివారు తమ సంకీర్తనలతో ఆంధ్ర దేశమంతటా తిరిగి, 
వేంకటేశ్వర భక్తిని, సాత్సికమతమగు శ్రీ వైష్ణవ మతమును ప్రచారము 
చేసినారు. మత ప్రచారమునకు శివకవులవలె దేశి సాహిత్యమును 
సాధనముగా చేసుకున్నారు. సంకీర్తన, వచనము, మంజరీ ద్విపద, ద్విపద 
దండకము, ఉదాహరణము, శతకము మున్నగు సాహిత్య ప్రక్రియలలో, 
కొంగ్రొత్త రీతులలో వేంకటేశ్వర సాహిత్యమును సృష్టించినారు. ప్రచారము 
చేసినారు. కృతార్థులైనారు. 


234 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఆంధ్ర సాహిత్యములో తాళ్ళపాక కవులకు విశిష్టన్థానమున్నది. 
శ్రీ వేంకటేశ్వర సాహిత్యములో తాళ్ళపాక వారిది సింహభాగము. మూల 
పురుషుడగు తాళ్ళపాక అన్నమాచార్యులు, అతని భార్య, పుత్రులు, పౌత్రులు, 
దౌహిత్రులు వేంకటేశ్వరసాహిత్యమును సృష్టించి, స్వామివారి సేవ చేసి 
తరించినారు. వీరందరు 150 సంవత్సరముల కాలము శ్రీ వైష్ణవ 
మతమునకు, ఆంధ్రసాహిత్యమునకు, శ్రీ వేంకటేశ్వర సాహిత్యమునకు 
నిరుపమానమగు సేవచేసి ధన్యులయినారు. 


48.0. తాళ్ళపాకవారి శ్రీ వేంకటేశ్వర సాహిత్యము 


క్షే. తాళ్ళపాక అన్నమాచార్యులు (మూలపురుషుడు) 
నా సంకర్తనలు సచ్బక్ట్వ్సు ముప్పది రెండువేలు. 
2. అధ్యాత్మ సంకీర్తనము - 
3. శృంగారమంజరి 
త్తే వేంకటేశ్వర శతకము 
ర్‌. వేంకటాద్రిమాహాత్యము (సంస్కృతము, అలభ్యము. 
6. సంకీర్తనలక్షణము (సంస్కృతము, అలభ్యము. 


లె తాళ్ళపాక తిమ్మక్క (అన్నమాచార్యుల మొదటిభార్య) 
1. సుభద్రా కల్వాణము (మంజరీ ద్విపద) 


తి తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు (అన్నమాచార్యుల రెండవభార్య 
అక్కలమ్మ కుమారుడు) 

1. శృంగార సంకీర్తనలు 2. ఆధ్యాత్మిక కీర్తనలు 

8. వేంకటేశ్వర వచనములు (వచన మాలికా గీతాలు) 

4 శృంగార దండకము (దండకం) 

5. చక్రవాళ మంజరి (మంజరీ ద్విపద) 

6. శృంగారవృత్త శతకం (శతకం) 


నాల్గవ సంపుటం 235 


"గ వేంకటేశ్వరోదాహరణం (ఉదాహరణం) 
8. నీతి సీస శతకం (శతకం) 

9. సుదర్శన రగడ (రగడ) 

10. రేఫజకార నిర్ణయము (లక్షణ గ్రంథము, 
క. వేంకటేశ్వర ప్రభాతస్తవము (ద్విపద) 


4. తాళ్ళపాక చిన తిరుమలాచార్యులు (పెదతిరుమలాచార్యుల పెద్దకుమారుడు) 
1. శృంగార సంకీర్తనలు 2. ఆధ్యాత్మిక సంకీర్తనలు 
3. అష్టభాషాదండకము (దండకము) 
4 సంకీర్తన లక్షణము (లక్షణ గ్రంథం) 


5. తాళ్ళపాక తిరువేంగళనాథుడు (చిన్నన్న) పెదతిరుమలాచార్యుల నాలుగవ 
కుమారుడు 

1. అన్నమాచార్య చరిత్రము (జీవితచరిత్ర - ద్విపద కావ్యం) 

2. పరమయోగి విలాసము (ద్విపద) 

3. అష్టమహిషీ కల్యాణము (ద్విపద) 


(6. తాళ్ళపాక తిరువేంగళప్ప (చిన తిరుమలాచార్యుని కుమారుడు) 
1. అమరుకము (అనువాద శతకము) 
2. గురుబాల ప్రబోధిక (అమరకోశమునకు తెలుగువ్యాఖ్య) 
8. సుధానిధి (మమ్మటుని కావ్యప్రకాళికకు వ్యాఖ్య) అముద్రితం. 


7. రేవణూరి వేంకటాచార్యుడు (అన్నమాచార్యులు దౌహిత్రుడు, రేవణూరి 
కొండయార్యుడు, తిరుమలాంబల కుమారుడు) 

1. శకుంతలా పరిణయము (ప్రబంధము) అముద్రితం 

2. శ్రీపాదరేణు మాహాత్మ్యము (కావ్యము) 


వీటిని బట్టి చూడ తాళ్ళపాక కవులు సాహితీ ప్రక్రియలలో వైవిధ్యము 
చూపినారు. కృతి బాహుళ్యము సాధించినారు అని స్పష్టమగుచున్నది. 


236 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


శ్రీ వేంకటేశ్వరస్వామి అనుగ్రహమువలన తాళ్ళపాకవారికి పేరు ప్రఖ్యాతులు, 
సంపదలు అతిశయించినట్లే, వీరి మూలమున వేంకటేశ్వరస్వామికి ప్రశస్తి, 
వైభవము అధికమైనది. అవినాభావ సంబంధమున వీరికి పరస్పరము కీర్తి 
ప్రతిష్టలు అతిశయించినవి. అందుకే అన్నమాచార్యులు 


“నేనాక్కడ లేకుండితే నీ కృపకు బాత్రమేది 
పూని నావల్లనే కీర్తి బొందేవు నీవు 
భావించి నావంటి నీచు బట్టి కాచినప్పుడుగా 
యేవంక నీ కీర్తి గడు నెంతురు భువి 
నా వల్ల నీకు బుణ్యము నీ వల్ల నే బ్రదుకుదు 
శ్రీ వేంకటేశుడ యింత చేరె జుమ్మీ మెలు1॥[” అని పలికినాడు. 
- అధ్యాత్మ సంకీర్తనలు, సంపుటం: 8 సంకీర్తన-48, 1960 


438.1. తాళ్ళపాక వారి ప్రస్తావన కావ్యములు 


1) సుభద్రా కల్యాణము (మంజరీ ద్విపదకావ్యం) - తాళ్ళపాక తిమ్మక్క 


తాళ్ళపాక అన్నమాచార్యుల మొదటి భార్య తిమ్మక్క మంచి సంగీత 
సాహిత్యవేత్త, ఈమె సుభద్రా కల్యాణమును మంజరీ ద్విపదలో రచించింది. 
కాలమునుబట్టి తిమ్మక్క తొలి తెలుగు కవయిత్రి గౌరవమును పొందుచున్నది. 
ఈ సుభద్రా కల్యాణమున కృత్యాది అవతారిక లభించలేదు. 


“శ్రీ రమా వల్లభులు శ్రీ కృష్ణు లెలమి 
ద్వారకా పట్టణము తమరేలుచుండ” 


అను ద్విపదతో ప్రారంభమైంది. ఈ ద్విపద కావ్యం పాడుటకు అనుకూలముగ 
ఒక పెండ్రిపాట వలె రచింపబడింది. ఈ కావ్యములో సుభద్రార్జునుల 


నాల్గవ సంపుటం 23 


వివాహమే వర్ణింపబడింది. కృత్యాది లభించనందున ఇది ఎవరికి అంకితమో 
తెలియుటలేదు. 


సమయభంగము చేసిన అర్జునుడు ఒక సంవత్సరంపాటు తీర్థయాత్రలు 
చేయవలసి వచ్చినది. అర్జునుడు ఇంద్ర ప్రస్థమునుండి బయలుదేరి, 
తీరయాత్రచేయుచు ఆంధ్రదేశములో నున్న వేంకటాద్రిని కూడ దర్శించినాడు. 


“అమర నహోబలం బా వేంకటాద్రి 
వరుస నాపై కంచి వరదులం గొలిచె -పుట.6 


అని తిమ్మక్క్మమూలములో లేని వేంకటాద్రిని పేర్కొన్నది. ఈ పాట 
నన్నయ భారత కథను అనుసరించినను ఇందులో వేంగి దేశవర్ణనలేదు. 
వేంకటాద్రి వర్ణన గలదు. ఇందుకు తిమ్మక్క వేంకటాద్రినాథుని భక్తురాలు 
కావడం కారణమ్రైయున్నది. వేంకటాచలమాహాత్యములో పద్మావతీ 
శ్రీనివాసుల కల్యాణకథలో పద్మావతి పెంపుడు చిలుక శ్రీనివాసునితో 
రాయబారము చెసింది. సుభద్రా కల్యాణములో తిమ్మక్క “కమలాక్షి పెంచిన 
కడుముద్దుచిలుక” ఒకటి సుభద్రార్దునుల మనస్సులు కలియునట్లు 
రాయబారము చేసినట్లు వర్ణించింది. 


కావ్యాంతములో తిమ్మక్క తనను గూర్చి 


“అవనిలో తాళ్ళపాకాన్నయ్యగారి 

తరుణి తిమ్మక చెప్పి - దాను సుభద్ర 

కల్యాణమను పాట - కడుమంచితేట 

పలుకుల, నీ పాట పాడినా విన్న 

శ్రీహరి వారికి చేరువైయుండు 

నానాట పాపములు నాశనంబౌను 

అప్పులు బంధువు లను వొందగలరు 

సప్త సంతానముల్‌ సమకూర గలవు” - పుట-56 


2356 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అని చెప్పింది. ఫలశుతితో పాటను ముగించింది. సుభద్రా కల్యాణము 
చక్కని శైలిలో మనోహరముగా రచింపబడింది. తిమ్మక్క పాటనుండి కొన్ని 
కథాంశములు, వర్ణనలు చేమకూర వేంకటకవి తన విజయ విలాసమున 
అనుసరించాడు. 


తిమ్మక్క సుభద్రా కల్యాణములో అర్జునుని ఇట్లు వర్ణించింది. 


“ఐగుభుజంబులవాడు మృగరాజు నడుము 

నడచి పుచ్చుకొను నెన్నడుము గలవాడు 

గరగరనివాడు చక్కనివాడు నతడు 

గొప్పకన్నులవాడు కోదండ గుణకి 

ణాంకంబుతా బహు లమరినవాడు 

వెన్నున మచ్చగల విభవంబువాడు 

బవిరి గడ్డమువాడు పన్నిదంబిడిన 

వెన్నుపగడసాల వెసనాడవచ్చు” - పుట:382 


ఈ వర్ణనను చేమకూర వేంకటకవి తన విజయవిలాసములో ఇట్లు 
అనుసరించాడు. 


స్రీ ఎగుభుజంబులవాడు మృగరాజ మధ్యంబుం 

బుడికి పుచ్చుకొను నెన్నడుమువాండు 

గొప్పకన్నులవాండు కోదండ గుణకిణాం 
కములైన ముంజేతు లమరువాండు 

బవిరి గడ్డమువాండు పన్నిదంబిడి డాగ 
వచ్చునందపు వెన్నుమచ్చవాండు 

గరగరనివాండు నవ్వుమొగంబువాండు 
చూడంగలవాండు మేలైనసాబగువాండు” 


- విజయ విలాసము, 2-164 పద్యం 


నాల్గవ సంపుటం 239 


ఈ అసుసరణ చేమకూర వేంకటకవి (క్రీ.శ. 17వశతాబ్దం) తొలి 
తెలుగు కవయిత్రి తాళ్ళపాక అన్నమాచార్యుల భార్య తిమ్మక్క (క్రీశ. 15వ 
శతాబ్దం) యెడ చూపిన గౌరవాదరములకు జేగంటగా ఉంది. 


క 


2) అష్టమహిషీ కల్యాణము (ద్విపదకావ్యం) 
- తా॥ తిరువేంగళనాథుడు (చిన్నన్న 
తాళ్ళపాక అన్నమాచార్యుల మనుమడు, పెదతిరుమలాచార్యుల 
నాల్గవకుమారుడు అయిన తిరువేంగళనాథుడు (చిన్నన్న అష్టమహిషీ 
కల్యాణము అను ద్విపదకావ్యమును రచించి శ్రీ వేంకటేశ్వరుని పత్షియగు 
అలమేలుమంగాదేవికి అంకితమిచ్చినాడు. 


చిన్నన్న ఇష్టదేవతా ప్రార్ధనలో వేంకటేశుని 
“శ్రీ వేంకటేశుడై చేలప్రకాశు 

దేవాది దేవును ధీర ప్రభావు” 

అని స్తుతించినాడు. అవతారికలో 


“యెనలేని వేంకటేశు మెప్పించి 
సకలంబు నెజుగ నసాధరణాంక 
మకర కుండలము లిమ్మహి గొన్నవాడ” 


అని స్వామి అనుగ్రహమును వివరించినాడు, తనను గూర్చి చెప్పుచు 
చిన్నన్న *... వేంకటేశ్వర పాదపద్మ వాసనాలోలువ స్వాంతషట్పదుడ” అని 
చెప్పుకొన్నాడు. 

ఆశ్వాసాంతములలో “శ్రీ వెంకటాధీశ దత్త మకర కుండల యుగ్మ 
మండిత కర్ణు”డని చెప్పినాడు. 


240 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


8) గురుబాలప్రబోధిక (అమరకోశమునకు) వ్యాఖ్య 
- తా॥ తిరువేంగళప్ప (క్రీ.శ. 16వ శతాబ్ది) 


తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల మనుమడు, చిన తిరుమలాచార్యుల 
కుమారుడు అయిన తిరువేంగళప్పగా పిలువబడే తిరువేంకటాచార్యులు 
సంస్కృతములో ప్రాచీనమైన, సుప్రసిద్ధమయిన అమరకోశమునకు 
“గురుబాలప్రబోధికి అను పేరుతో తెలుగులో వ్యాఖ్య రచించాడు. ఇది 
ముద్రితమై ప్రచారములో ఉన్నది. 


గురుబాల ప్రబోధిక వ్యాఖ్యానమున కృత్యవతరణిక ఇట్లున్నది. 


శ్రీ వేంకటేశేన సరోజ జాతా 

సేయం సరోజాలయ లాలనీయా! 
ఇతీవసత్యం హృదయారవిందే 
నివేశితా మాం కమలాలయా వ్యాత్‌॥! 


ఆ సీదాసేతునీహార గిరి విఖ్యాత నామవాన్‌! 
తాళ్ళపాకాన్నమాచార్యః వేంకటేశ పదాంచితః॥ 


ఇట్లు తన వ్యాఖ్యాన గ్రంథమున తా॥ తిరువేంగళప్ప ఇష్టదైవమగు శ్రీ 
వేంకటేశ్వరస్వామిని ప్రస్తావించాడు. 


క 


4) సుధానిధి (కావ్యప్రకాశకు) వ్యాఖ్య 
- తా॥ తిరువేంగళప్ప (క్రీ.శ.16వ శతాబ్ది) 
తిరువేంగళప్ప సంస్కృతములో మమ్మటాచార్యుడు రచించిన 


కావ్యప్రకాళిక అను అలంకార శాస్త్రమునకు సంస్కృతములో సుధానిధి 
అనుపేరుతో వ్యాఖ్య రచించాడు. ఈ [గ్రంథమున అవతారిక ఇట్లున్నది. 


నాల్గవ సంపుటం బర్త 1 


శ్రీవేంకటేశేన సరోజజాతా 

సేయం సరోజాసన లాలనీయా 

ఇతీవ నిత్యం హృదయారవిందే 

నివేశితా మాం కమలాలయా£_వ్యాత్‌ 
ఆసీదాసేతునీహారగిరి విఖ్యాత నామవాన్‌, 
తాళ్ళపాకాన్నమాచార్యః వేంకటేశ వరాంచితః. 


“గురుబాల ప్రబోధికిలోని గ్రంథ అవతరణికా శోకములే “సుధానిధి 
వ్యాఖ్యాన (గగ్రంథమున కూడ కొలది మార్పులతో ఉన్నవి. 


క 


43.2. తాళ్ళపాక వారి అంకిత కావ్యములు 
1) సంకీర్తన లక్షణము - తాళ్ళపాక అన్నమాచార్యులు 


పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు (క్రీ.శ. 1408- 
1503) సంకీర్తనా పరిశుద్ధి ఏర్పరచుటకై “సంకీర్తన లక్షణము” అను లక్షణ 
గ్రంథమును సంస్కృతభాషలో రచించాడు. ఇది వేంకటేశ్వరాంకితం. ఈ 
సంకీర్తన లక్షణ గ్రంథము అలభ్యము. అన్నమాచార్యుల సంస్కృత సంకీర్తన 
లక్షణమునకు అన్నమాచార్యుల కుమారుడగు పెద తిరుమలాచార్యులు 
(క్రీ.శ. 15వ శతాబ్దం) ఒక లఘువ్యాఖ్యను రచించాడు. ఇదీ అలభ్యము. 


అన్నమాచార్యుల మనుమడు, పెదతిరుమలాచార్యుల కుమారుడగు 
చినతిరుమలాచార్యులు (క్రీ.శ. 16వ శతాబ్దం) అన్నమాచార్యులు రచించిన 
సంస్కృత సంకీర్తన లక్షణమును, పెద తిరుమలాచార్యులు రచించిన లఘు 
వ్యాఖ్యతో కలిపి తెనిగించినాడు. ఈ సంకీర్తన లక్షణము (తెలుగు) లభించింది. 
ముద్రితముకూడ (1935) ఈ అంశములను చినతిరుమలాచార్యులు ఇట్లు 
వర్ణించాడు. 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


భరతాదుల [గ్రంథంబుల 

విరచించిన లక్షణములు వేంకటభూమీ 
ధరవర కీర్తన లక్ష్యము 

లురు పదకవితా పితామహుం దేర్చజచెన్‌. 


-సంకీర్తన లక్షణము-18 పద్యం. 


చిన తిరుమలాచార్యులు అన్నమాచార్యుల సంకీర్తనములను ఇట్లు 
వివరించినారు. వాటి విశిష్టతను కీర్తించాడు. 


పావనములు హరిభక్తి వి 

భావనములు సర్వమంత్ర పరమరహస్యో 

ద్భావనములు గాయకనిక 

రావనములు తాళ్ళపాక యన్నయ పదముల్‌. -సం.ల-తి 


వేదంబులు పౌరాణిక 

వాదంబులు వర కవిత్వవాణీ వీణా 

నాదంబులు కృత సుజనా 

హ్ల్హాదంబులు తాళ్ళపాక యన్నయ పదముల్‌. -సం.ల-6 


లక్షణములు పదకవితా 


నాల్గవ సంపుటం ఉ43 


(శ్రుతులై శాస్తములై పురాణకథలై సుజ్ఞాన సారంబులై 

యతిలోకాగమ వీథులై వివిధ మంత్రార్థంబులై నీతులై 

కృతులై వేంకటశైలవల్లభ రతిక్రీడా రహస్యంబులై 

నుతులై తాళులపాకయన్నయ వచోనూత్న క్రియల్‌ చెనగున్‌॥ 
-సం.ల-12 

అట్టి యన్నయార్యుండానతిచ్చిన పద 

లక్ష్యలక్షణముల లాగు దెలిసి 

పలుక నేర్చెనేని బాలుండు బ్రోడయౌ 

దత్రబంధ మమృతధారంబోలు॥ -సం.ల-14 


ధరలో దాళులపాకయన్నయ గురూత్తంసుండు సంకీర్తనా 
పరిశుద్ధిన్‌ మునుంజేయంబూని తగ నుత్సాదించెం దల్లక్షణం 
బరుదై మించిన సంస్కృతంబునం గవీంద్రానంద సంధాయియై 
పరిపూర్ణాఖిల శాస్త్ర సమ్మతముగా భావజ్ఞు లౌ నేననన్‌. -సం.ల-కన్‌ 


పరమామ్నాయ సమానమై వెలయు మత్స్పెతామహ [గ్రంథమున్‌ 
వరచాటూక్తి మదీయపుణ్యజనక వ్యాఖ్యాతమున్‌ వేద్మందా 
చరణాంభోరుహముల్‌ మదిం దలచి సచ్చాస్రజ్ఞు లింపొందగా 
వరుసం జెప్పెదంబద్యరూపమునం దద్వాక్యాను సారంబునన్‌.! 


-సం.ల-17 


రక్షణములు వివిధ కుకవిరాజీ మద స 


ఇట్లు వేంకటేశ్వరాంకితమైన సంకీర్తనమను పదసంప్రదాయమును 
మ్మోక్షణములు వేంకటపతి 


వివరించుచు అన్నమాచార్యులు రచించిన సంకీర్తన లక్షణమను [గ్రంథమును 


వీక్షణములు తాళ్ళపాక విభుసత్మవితల్‌. -సం.ల-7 చిన తిరుమలాచార్యులు తెలుగున అనువదించాడు. 

మది దాళ్లపాకయన్నయ ఈ సంకీర్తన లక్షణగ్రంథము (తెలుగు) ఇట్లు వేంకటేశ్వర ప్రియ 
పదములపై భక్తి కలిగి పాడిన విభవా సంస్తుతితో ప్రారంభమైంది. 

స్పదములగు వివిధ సంప శ్రీ వేంకటేశ్వర ప్రియ 

త్పదములు శ్రీవేంకటేశు పదములు దెలియున్‌. -సం.ల-9 పావన చారిత్ర పూర్వపద కవిమణి తే 


ర్మీర్వ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


జోవర హారంబునకుం బ్ర 
భావహ కవినాయకత్వమలవడు చుందున్‌. క్షే 


వరకవితాగుణ చతురత 

లరుదారగం దాళ్ళపాక యన్నయ ధరలో 

దిరు వేంకటాద్రి పతిపై 

దొరకొని చెప్పంగ పదము తుదిపదమయెన్‌. 2 


చిన తిరుమలాచార్యులు సత్మవితా వైభవమును సత్మవిత వేదమంత్రసమమని 
ఇట్లు కొనియాడినాడు. 


సంప్రదాయాగత జ్ఞానసహితుండైన 

మనుజు సత్మవితయు వేదమంత్రసమము 

అదియచాలదె శ్రీ వేంకటాచలేశు 

చరణములు గనుమను పునశ్చరణ మేల? 23 


ఈ మాటలు జాను తెనుగులో, ద్విపదలలో కావ్యరచన ప్రారంభిస్తూ పాల్కురికి 
సోమనాథుడు చెప్పిన 


“తెలుగు మాటలనంగ వలదు వేదముల 

కొలందియకాం జూడుండిల నెట్టు లనిన” -బసవపురాణం, 1-69,70 
అను మాటలను స్మరింప జేస్తున్నది. 

ఈ సంకీర్తన లక్షణ గ్రంథము 71 పద్యములలో సంపూర్తి అయినది. 
ఈ (గ్రంథమును తి.తి.దేవస్థానంవారు “వాల్యూం-1, దిమైనర్‌ వర్క్స్‌ ఆఫ్‌ 
తాళ్ళవాకం పొయట్స్‌” అను ఇంగ్లీషు పేరుతో (తాళ్ళపాకవారి లఘుకృతులు 
- సంపుటం. 1) 1985 సం[॥ములో మద్రాసునుండి ప్రకటించారు. 
ఈ సంకీర్తన లక్షణమునకు లక్ష్యముగా సరిగమాది సర్వవిన్యాసముతో 
సంస్కృత సంకీర్తనలు కొన్ని తిరుమల వేంకటేశ్వరాలయంలోని సంపెంగ 
ప్రదక్షిణ ప్రారంభమున 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తుగల 


నాల్గవ సంపుటం 45 


శిలాఫలకములపై చినతిరుమలాచార్యులచేత చెక్కించబదియుండెను. వీటిలో 
రెండింటిని జూచినట్లు అర్భకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు శృంగార 
సంకీర్తనలు, సంపుటం-15 పీఠికలో తెలిపియున్నారు (తి.తి.దే ప్రచురణ, 
1961). నేడు అవి అదృశ్యములు. అవి ఏమైనవో వేంకటేశ్వరునికే ఎరుక! 


తాళ్ళపాక చినతిరుమలాచార్యులు అనువదించిన సంకీర్తన లక్షణమును 
తెలుగు వ్యాఖ్యానముతో ఇంగ్లీషు అనువాదము, వ్యాఖ్యానములతో డా॥ 
సాళ్వ కృష్ణమూర్తి రచించారు. (౧600 ౦[00117” (సంకీర్తన లక్షణము) 
ఉ& 162636 01 యముం106ఏ)/ 3 101020 0౫ 2120212 2 10 0మ21200జ0/2. 
20312601 ఉ ల౮౦౧ిులు(20” 0 ౬ 52172 ముం ము2 సుర. 19000) 


క 


ల్సి సుదర్శన రగడ - పెదతిరుమలాచార్యులు. 


ఆద్యంతములందు ప్రాసనియము గలిగి సంగీత ప్రాధాన్యముతో 
గానయోగ్యంగా రచింపబడిన విశిష్ట సాహిత్య ప్రక్రియ రగడ. ఇది దేశి 
ఛందము. రగడ కావ్యాంతర్భాగమున స్తుతి, పుష్పాపచయాది సందర్భముల 
లోను, ప్రత్యేక లఘుకావ్యముగను (బసవ, నమశ్శివాయ రగడలు) తెలుగు 
సాహిత్యములో రచింపబడి, వర్ధిల్లింది. 


తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు (క్రీ.శ. 1456-1554) శ్రీ వైష్ణవ 
మత ప్రచారమునకై సాహిత్యమును సాధనముగా గైకొని అనేక ప్రక్రియలలో 
కావ్యములను రచించినాడు. అందులో సుదర్శనరగడ ఒకటి. ఇది వేంకటేశ్వ 
రాంకితము. ఇది నవవిధరగడలలో- హయప్రచారము, తురగవల్దనము, 
విజయమంగళము, ద్విరదగతి, విజయభద్రము, మధురగతి, హరిగతి, 
హరిణగతి, వృషభగతి-మధురగతి రగడకు (చతురస్రగతి -ఏకతాళము- 
నాలుగుమాత్రల గణములునాలుగు ప్రతిపాదమున గలది) చెందినది. 


246 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


సుదర్శన రగడలో 59 రగడలు, 108 పాదములు గలవు. ఈ సుదర్శన 
రగడ- 


“ఓంకారాక్షరయుక్తము చక్రము 
సాంక మధ్యవలయాంతర చక్రము” 


అని ప్రారంభమైంది. 


నానావిధ హరినామపు జక్రము 
వేయివిధంబుల వెలసినచక్రము 
వేయంచులు గల విశ్వపుజుక్రము 
భావించు సుజన పాలన చక్రము 
శ్రీవేంకటపతి చేతిది చక్రము।! 


అని వేంకటపతి నామముద్రతో అంతమైనది. 


తెలుగు సాహిత్యములో సుదర్శన రగడకు పూర్వపు కృతులు 
శ్రీకారముతో ప్రారంభమై, అంకితాంకముతో ముగిసినవి. సుదర్శన రగడ 
ఓంకారముతో ప్రారంభమై 'వేంకటపతి చేతిది చక్రము అని నామముద్రతో 
అంతమగుట దీని ప్రత్యేకతను తెలుపుచున్నది. 


శ్రీవైష్ణవులు శంఖచక్రముద్రాంకితులగుటచే వారు విష్ణుదేవునితోపాటు, 
వారి పంచాయుధములను కూడ సేవింతురు. ముఖ్యముగా చక్రోపాసన 
చేయుదురు. సుదర్శన చక్రమహిమ భాగవత, హరివంశాది పురాణములందు 
క్రీర్తిపబడియున్నది. మహాకవి పోతన భాగవతములో 


“.....స్వరితా కంపిత భూమిచక్రము, మహోద్యద్విస్ఫులింగచ్చటా 
ఇపరిభూతాంబర శుక్రమున్‌, బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాం 
తర నిర్వక్రము బాలితాఖిల సుధాంధశ్చక్రముం జక్రమున్‌॥” 

- భాగ-8-109 


నాల్గవ సంపుటం బర్త 


పరమభాగవతుడైన, వేంకటనాథుని అనుంగు భక్తుడైన శ్రీకృష్ణదేవ 
రాయలు ఆముక్తమాల్యదలో - 


“అడరు గళాస్రధారలు మహాముఖవాంత సుధాంబు ధారలు 
న్పొడవగు వహ్ని కీలములు పొంగునుగాం బెరదైత్యకోటికి 
న్చెడిదపుం గిన్మతో నెసరుబెట్టిన పెద్దవనంటివోలె నె 
క్కుడు విసరాహుమస్తకము గొన్న సుదర్శనదేవుంగొల్బెదన్‌! ” 
ఆముక్త-1-9 
తాళ్ళపాక అన్నమాచార్యులు ఒక సంకీర్తనలో 


రవిచంద్రకోటి తేజోరాశియైన చక్రమా 

దివిజ సేవితమైన దివ్యచక్రమా 

తవిలి శ్రీ వేంకటేశు దక్షిణ కర చక్రమా 

యివల నీ దాసులము యేలుకోవె చక్రమా॥।” - 86-282 


ఈ వర్ణన స్ఫూర్తిచే సుదర్శన రగడ “శ్రీ వేంకటపతి చేతిది చక్రము” అని 
అంతమైనది. ప్రతిపాదముచివర చక్రము అనుపదము అంత్యప్రాసగా ఉంది. 
ఈ రగడ సుదర్శన చక్రమహిమను వర్ణించింది. 


ఈ సుదర్శన రగడ రచనను బట్టి పెదతిరుమలాచార్యులు సుదర్శన 
చక్రోపాసన చేయువాదని తెలియుచున్నది. వేదాంత దేశికులు సుదర్శన 
చక్రమును స్తుతించుచు రచించిన శ్లోకములను శ్రీ వేంకటేశ్వరస్వామి 
తిరుమంజన సమయములో చదివేవారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవములలో 
(శ్రవణా నక్షత్రం నాడు చక్రస్నానము అను ఉత్సవము సుదర్శన చక్రమునకు 
జరుగుచున్నది. ఇది విష్ణుదేవుని పంచాయుధములలో సుదర్శన 
చక్రముయొక్క ప్రాధాన్యమును వెల్లడించుచున్నది. 


క 


248 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


3. రేఫ, అకారముల నిర్ణయము (శ్రీకృష్ణ శతకము) 
ఆ 'పెదతిరుమలాచార్యులు 


'పెదతిరుమలాచార్యులు సంకీర్తనాచార్యుదేగాక లాక్షణికుడు కూడ. 
ఇతడు కవిత్రయము మొదలైన పూర్వకవుల కావ్యములలో ప్రయోగింపబడిన 
పదములలోని సాధురేఫ (5), శకట రేఫ (అుములను వేర్చరచి, అకారాది 
(క్రమమున కృష్ణా! యను మకుటముతో 100 కందపద్యములుగల 
శతకమును రచించినాడు. 108 వ పద్యము తేటగీతి. ఈ శతకము 
వేంకటేశ్వరాంకితము. ఈ విషయమును పెదతిరుమలాచార్యులే 
కావ్యారంభమున ఇట్లు చెప్పినాడు. 


“శ్రీ వేంకటేశ నీకుం 

గావించెద నంకితంబుగా ఆజా రేఫల్‌ 

వావిరి నేర్పజచినకృతి 

శ్రీవనితానాథ రామ చేకొను కృష్ణా! క్షే 


అచ్చులు హల్లులు వరుసనె 

వచ్చిన రేఫలును జాలు వర్ణించెద మున్‌ 

మెచ్చుగ నాదికవీశ్వరు 

లచ్చుపడం గృతులు చెప్పినటువలెం గృవ్షా! 2 


ఈ కృష్ణ శతకములలో అవతారిక పద్యములు-5, సాధురేవ (ర) 
పద్యములు-50, శకట రేఫ (అ) పద్యములు-52, కావ్యాంతమున గీత 
పద్యము-1 కలిసి మొత్తము 108 పద్యములు గలవు. 


తాళ్ళపాక 'పెదతిరుమలాచార్యులు పెద్దతనమున కవిత్రయము మొదలైన 
పూర్వకవులు తమ ప్రబంధములలో ప్రయోగించిన సాధురేఫ, శకట 
రేఫములను వేర్పరచి, అకారాది క్రమమున లక్షణ గ్రంథముగా రచించినాడు. 
ఈ సంగతిని పెదతిరుమలాచార్యులు కావ్యాంతమున- 


నాల్గవ సంపుటం బ4ీ9 


“క్షీరనీర విభేదంబు చేసినట్లు 

ధరణి రేఫ అకారముల్‌ తాళ్ళపాక 

తిరుమలార్యుండు వేర్వేరం దేట పజచె 

నుచితమిది గాదె పరమహంసోత్తమునకు॥ ” 108 


అని చెప్పబడింది. ఈ శతకమున 'పెదతిరుమలాచార్యులు తననుగూర్చి 
“'పరమహంసోత్తముడినని చెప్పికొనుటచే, ఆంధ్రవేదాంతమనబడిన భగవద్గీత 
వచన టీకయందు వెంకటపతి యోగినని తెలుపుటచే అతడు జీవిత చరమ 
దశలో సన్యాసాశ్రమము స్వీకరించి యుండునని స్పష్టమగుచున్నది. 

ఈ శతకమున పెదతిరుమలాచార్యులు రేఫ, అకారములను వర్ణ 


క్రమమున వేర్చ్వరచుటతో పాటు అక్కడక్కడ ఆయాపదములకు గల 
అర్ధవిశేషములను కూడ వివరించినాడు. 


ఇట్లు రేఫ అకారములను వేర్చరచిన లక్షణ (గ్రంథాలలో 'పెదతిరుమ 
లాచార్యుల కృష్ణశతకము మొట్టమొదటిది. ఈ విషయమున పెదతిరుమ 
లాచార్యులే మొదటి లాక్షణికుడు. అప్పకవి, తిమ్మకవి ప్రభృతులు తర్వాతి 
వారు. పదములను అకారాదిక్రమంగా పేర్కొన్న మొదటి లాక్షణికుడు 
'పెదతిరుమలాచార్యులు. 


క 


&. నీతిసీస శతకము - తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు 


లోకనీతిని ఉపదేశించుచు 'పెదతిరుమలాచార్యులు సీసపద్యములలో 
ఒక శతకమును రచించినాడు. ఇది వేంకటేశ్వరాంకితము. ఇందులో మొత్తం 
100 పద్యములున్నవి. 


“కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ 
విమల రవికోటి సంకాశ వేంకటేశ” 


250 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అను రెండుపాదముల మకుటము గలదు. ఈ మకుటాంతమును బట్టి 
ఈ సీస శతకమునకు 'వేంకటేశ శతకము) అను నామాంతరము కలిగింది. 
కృతి ప్రారంభములో పెదతిరుమలాచార్యులు వేంకటేశ్వరుని ఇట్లు 
స్తుతించినాడు. 


శ్రీదేవి యురమున, శిరసునం దులసి, భూ 
కాంత వీపునం బదాగ్రమున గంగ 
కమలాసనుందడు నాభిం గాముండు మనసున 
సవ్యవామాక్షుల శశియు రవియు 
ధ్వజమున గరుడుండు తపసులు కాంతుల 
సకల వాయువులు నాసాపుటముల 
జగములు కుక్షిని జలధులు తరులందు 
ఘనరోమముల దేవగణము లెల్లం 


గలిగి శోభిల్లు నీమూర్తిం దలచి నీకు 

సీసశతకంబుం జెప్పెదం జిత్తగించు 

కలితలక్ష్మీశ! సర్వజగన్నివేశ! 

విమలరవికోటిసంకాశ! వేంకటేశ! క్ష 


చివరి పద్యములో పెదతిరుమలాచార్యులు వేంకటేశ్వరుని దివ్యమూర్తిని 
సహజ సుందరముగా ఇట్లు చిత్రించినాడు. 


“కాంచన పాదముల్‌ గజ్జెలు నందియల్‌ 
గడు మించు మొలం జంద్రకావి దట్టి 

పీతాంబరము మీందం బిల్లల మొలనూళ్ళు 
బిగియించి కట్టిన పెనుకటారి 

వరదాన కరము నుజ్వల కటిహస్తంబు 
పటుశంఖ చక్రోరు బాహుయుగము 


నాల్గవ సంపుటం 251 


నొాజపైన నాఖియు నుదరబంధమురంబు 
నలమేలుమంగతో హారములును 


శిరసు మకుటంబు దిరుమణి చిత్రమకర 

కుండలంబులు గల మిమ్ముంగోరి తలంతు 

కలిత లక్ష్మీశ! సర్వజగన్నివేశ! 

విమలరవికోటిసంకాశ! వేంకటేశ!” 99 


నేడూ, వేంకటేశ్వరస్వామి దివ్యమూర్తి అలంకారము ఇట్లే ఉండుట సంప్రదాయ 
బలమును తెలియజేస్తున్నది. అంకితాంకపద్యము ఇట్లున్నది- 


“మాధవ గోవింద మధుసూదనాచ్యుత 
వామన ప్రద్యుమ్న వాసుదేవ 

కృష్ణ దామోదర కేశవ శ్రీధర 
హరి విష్ణు పురుషోత్తమానిరుద్ధ 

సంకర్షణాధోక్షజ త్రివిక్రమ పద్మ 
నాభ జనార్దన నారసింహ 

శౌరి హృషీకేశ నారాయణోపేంద్ర 
తాలాంకముఖనామ తాళ్ళపాక 


యన్నమాచార్యసుత తిమ్మయాహ్వయుండం 

బ్రణతి చేసితిం జేకొమ్ము పద్యశత కము 

కలితలక్ష్మీశ! సర్వజగన్నివేశ! 

విమలరవికోటిసంకాశ! వేంకటేశ!” 100 


పెదతిరుమలాచార్యులు రచించిన నీతి సీసశతకమున పైమూడు పద్యములు 
పోగా మిగిలిన శతకమంతయు లోకనీతిని బోధించుచున్నది. శతకములో 
చెప్పిన నీతిని రాజనీతి, సంఘనీతి అను రెండు విభాగములు చేయవచ్చును. 
లోకనీతిని బోధించుటకై శతకము రచించుటను పెదతిరుమలాచార్యులే 


252 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ప్రారంభించినాడు. ఈ విషయమున ఈ శతకమే తర్వాతి వేమన, 
వేణుగోపాల, కుక్కుటేశ్వర, నారసింహ శతకాదులకు మార్గదర్శకమైనది. 


'పెదతిరుమలాచార్యుల దృష్టిలో “అఖీలంబు రక్షించు నాతండె రాజ్ఞి, 
“రాజు చేసినదె ధర్మంబై ప్రవర్తిల్లును. కనుక రాజు చర్యలు ధర్మబద్ధముగా 
నుందవలెను. 


“తనకాప్తులగువారి దండ నున్సగ దగు 
నధిక శూరుల దండులంపదగును 

మరి ధనాధ్యులకును మణివంబు లీదగు 
హితుల వాకిలి గావ నిడగదగును 

ఘనకార్యపరుల దుర్గములం బెట్టగ దగు 
నిపుణుల నుడిగల నిలుపందగును 

సముచితజ్ఞులు వాయసము వ్రాయుండనదగు 
మాయావుల దలార్లం జేయందగును 


మజచి యల్పులం దా నమ్మి మనుప వలదు 

గరిమ ధరయెల్ల నేలెడు ఘనునకెపుడు 

కలితలక్ష్మీశ! సర్వజగన్నివేశ! 

విమలరవికోటిసంకాశ! వేంకటేశ!” ర్‌ర్‌ 


'పెదతిరుమలాచార్యులకు సమకాలికుడగు విజయనగర సామ్రాజ్య 
చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు రచించిన “ఆముక్తమాల్యద ప్రబంధములో 
యామున ప్రభు రాజనీతిని వివరించు ఘట్టములో (4 ఆశ్వాసం, రాజనీతులు 
పెక్కులు ఈ శతకమందలి నీతులతో సరిపోలుచున్నవి. కవి ఈ శతకములో 
వివరించిన రాజనీతి నాటి (క్రీ.శ. 16వ శతాబ్దం) రాజులు పాటించిన 
రాజనీతి విధానమునే వెల్లడించుచున్నది. 


నాల్గవ సంపుటం 253 


ఈ శతకములో 'పెదతిరుమలాచార్యులు సంఘనీతిని బహువిధములుగ 
వెల్లడించినాడు. కవి అనుభవము అపారమని వెల్లడించుచున్నవి. ఈ 
శతకములోని సంఘనీతులు సత్యసుందరములుగా ఉన్నవి. సప్త్రవ్యసనములను, 
వాటివలన గలుగు దుష్ఫలితములను ఇట్లు సోదాహరణముగా పెదతిరుమ 
లాచార్యులు వివరించాడు. 


“పరకాంతకై సింహబలుందట్లు మృతుందయ్యె 
రాజ్యలోభమునం గౌరవుందడు వొలిసెం 
బరుషోక్తులను శిశుపాలుండు హతుండయ్యె 
మహినిం జూదమున ధర్మ్శ్మజుండు నొగిలె 
నలపాండురాజు వేటాడి శాపముంనొందె 
మును రావణుండు చలమ్ముననుంసమసె 
[గ్రూర దండంబునం గూలెను వేనుండు 
జడిసెం బానమున రాక్షసగురుండు 


ఘనవివేకులు వీరల గతులు దెలిసి 

వ్యసనములు మాని నడవంగ వలయు నిలను 

గలితలక్ష్మీశ! సర్వజగన్నివేశ! 

విమలరవికోటిసంకాశ! వేంకటేశ!” కే 


ఇట్లు ఈ నీతి శతకము లోకనీతులకు నిలయముగా ఉన్నది. 


క 


ర్‌. అన్నమాచార్యచరిత్రము (ద్యిపదకావ్యం) 
ఆ తాళ్ళపాక తిరువేంగళనాథుడు (చిన్నన్న 
కథావస్తువునుబట్టి, ఛందస్సునుబట్టి మార్గదేశి సంప్రదాయములుగా 
వర్ధిల్లిన తెలుగు సాహిత్యములో ద్విపదకావ్వ్యాలు దేశిరచనా సంప్రదాయానికి 
చెందియున్నవి. ఈ ద్విపద గేయాంశము కలిగియుండుటచే ద్విపదకావ్వాలు 


25క్తీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


మధురకవితాశాఖలో చేరియున్నవి. పాల్కురికి సోమనాధాది వీరశైవ కవులు 
మతప్రచారమునకై జానపదులకు అనువుగా వున్న ద్విపదను స్వీకరించి 
బసవపురాణము, పండితారాధ్యచరిత్ర మున్నగు కావ్యములను ద్విపద 
ఛందములో రచించారు. ఈ శివకవులను అనుసరించి వెష్ణవకవులు కూడా 
సామాన్య జనులలో తమ మత ప్రచారమునకై రామాయణము భాగవతము 
మున్నగు కావ్యములను రచించి ద్విపదవాబ్మయాభివృద్ధిని కొనసాగించారు. 
క్రీశ 15 శతాబ్దములో తాళ్ళపాకవారు కూడ ద్విపదఛందములో పెక్కు 
కావ్యములను రచించి ద్విపద సాహిత్యమునకు పరిపుష్టి చేకూర్చినారు. 

తాళ్ళపాక తిరువేంగళనాథుడు (చిన్నన్న ద్విపదలో అష్టమహిషీ 
కల్యాణము, ఉషాపరిణయము, పరమయోగి విలాసము, అన్నమాచార్య 
చరిత్రములను సులక్షణముగా రచించినాడు. అందువలన “చిన్నన్న ద్విపద 
కెజగును” అని ప్రశస్తిని పొందినాడు. చిన్నన్న “రత్నశుభదనుపమ శ్రీ 
వేంకటాధీశ దత్త మకరకుండల యుగ్మమందితకర్ణుడు”. చిన్నన్న పదకవితా 
పితామహుడగు తాళ్ళపాక అన్నమాచార్యుల మనుమడు. పెదతిరుమలాచార్యుల 
నాల్గవ కుమారుడు. పేరు తిరువెంగళనాథుడు. చిన్నన్నగా ప్రసిద్దుడు. ఇతడు 
తాతగారైన అన్నమాచార్యుల జీవితచరిత్రను ద్విపదకావ్యంగా రచించి శ్రీ 
వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చినాడు. కథాపురుషుని మనుమదే రచించినది 
యగుటచే ఇది ప్రామాణిక జీవిత చరిత్రగా గౌరవింపబడుచున్నది. 
అన్నమాచార్యచరిత్ర అవతారికలో చిన్నన్న 


“అఅలేక, యీ యన్నమాచార్యచరిత 
వెజవక నీకు నే విన్నవించెదను 
మన్నించి యలమేలు మంగతో నీవు 
నిన్నుంబాయని భక్త నికరంబుతోడ 
నవధారు శ్రీ వేంకటాచలాధీశ! 
అవధరింపుండు గురు హరిభక్తులార!” 


నాల్గవ సంపుటం 255 


అని విన్నవించుకొన్నాడు. కావ్యాంతరములో చిన్నన్న 


“అని యలమేలు మంగాధీశు పేర 
నినమండలాంతరాహిత మూర్తి పేర 
హరిపేర దరచక్రహస్తుని పేర 
ధరనెన్ను మాకులదైవంబు పేర 
నాలీలం దాళ్ళపాకాన్నమాచార్యు 
నేలిన శ్రీ వేంకటేశ్వరు పేర 
నంకితంబుగను” 


అని అంకిత విషయమును వర్ణించినాడు. 


చిన్నన్న “జలజాతవాసిని చనుబాల పుష్టిచే ఈ కావ్యరచనకు 
పూనుకున్నాడు. కనుక కావ్యారంభమున 


“శ్రీయలమేల్మంగం జిరకృపాపాంగం 

గాయజుం గనతల్లిం గాంతామతలి 

శ్రీవేంకటేశుం బోషిత పద్మకోశు 

'సేవకపరతంటత్రు జితదైత్య తంత్రు” అని అలమేలుమంగమ్మ తల్లిని, 
వేంకటేశ్వరుని స్తుతించినాడు. 


అన్నమాచార్యచరిత్రలో కథా ప్రారంభమున తాళ్ళపాకవారి జన్మన్థ్ధాన 
మగు పొత్తపినాడు, అందలి తాళ్ళపాక గ్రామము వర్ణింపబడింది. పిమ్మట 
అన్నమయ్య వంశము, అన్నమయ్య జననము, బాల్యము, అన్నమయ్య 
తిరుమలయాత్ర, అతనికి అలమేలుమంగాదేవి ప్రత్యక్షమగుట, అన్నమయ్య 
దేవిపై శతకము చెప్పుట, అన్నమయ్య వేంకటేశ్వరస్వామిని దర్శించుట, 
స్వామిపై శతకమును చెప్పుట, అన్నమయ్య వెష్ణ్టవ్రడగుట, అన్నమయ్య 
వివాహము అన్నమాచార్యులు స్వామిపై సంకీర్తనలు పాడుట, అన్నమయ్య 
మహిమలు అన్నమాచార్యుల రచనలు, అన్నమాచార్యసంతతి అంకితము 


256 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వర్ణింపబడినవి. అన్నమాచార్య చరిత్రలో చిన్నన్న ఆనాటి చారిత్రక, సాంఘిక 
పరిస్థితులు, తిరుమల తిరుపతులు, వాటి పరిసరములు కనులకు కట్టినట్లుగ 
వర్ణించాడు. అన్నమయ్య తిరుమల చేరిన పిమ్మట, స్వామిపుష్కరిణిలో పవిత్ర 
స్నానముచేసి, సంప్రదాయానుగుణముగ శ్రీభూవరాహస్వామిని మొట్ట 
మొదట దర్శించినాడు. ఆదివరాహస్వామి వర్ణన చిన్నన్న ఇట్లు చేసినాడు. 


“ఉరగేంద్రు శిరసుపై నొకపాదమూది 
చరణమొక్కటి రసాస్థలి మోవం జాచి 
దాకేలు పుడమి పడంతుక నలమి 
యాయేలు కటినూది యనురక్తి జక్క 
బంటవలంతి గుబ్బలతావి మోవి 
పంటి తేనియ లొకపరి యాను తమిని 
మోము దామరంజూచి మొగసిరి కేలి 
తామరలను (శుతిద్వయము నిక్కించి 
సంకుచక్రముల హస్తమ్ముల రెంట 
బొంకించి కరుణ చూపుల జొబ్బ్చిలంగ 
నాదరిం బెంపొందు నాదివరాహు 
నాదరంబునం గొనియాడి సేవించి” 


పిమ్మట అన్నమయ్య వేంకటేశ్వర స్వామిని దర్శించినాడు. స్వామి దివ్యమంగళ 
విగ్రహము ఇట్లు వర్ణింపబడింది. 


“ధళ ధళల్‌ తులకించు దరచక్రహస్త 
ములు బొడ్డు మానికమును గఠారమును 
మంజీర కింకిణీ మంజుల పాద 

కంజ ద్వయంబును గాంచనాంబరము 


నాల్గవ సంపుటం 25 


కటిమీందం జేర్చిన కరపంకజంబు 
తటుకున వరమిచ్చు తమ్మికెంగేలు 
కులికడు మణిమయ కుండలద్యుతులు 
కలకలనగు ముద్దుగారు నెమ్మొగము 
మంచి ముత్యాల నామంబుపైం గాను 
పించు రత్నాంశు దీపిత కిరీటంబు 
తట్టు పునుంగు పూతయుం. గిరీటాదిం 
జుట్టిన చెంగల్వ చొళ్ళెంపు దండ 
వనమాలికయును శ్రీవత్సకౌస్తుభము 
అనుపమ దివ్యభూషాది వైఖరులు 
గలిగిన దివ్యమంగళ విగ్రహంబు” 


అన్నమాచార్య చరిత్రలో అన్నమయ్య రచనలు ఇట్లు వర్ణింపబడినవి. 


“యోగమార్గంబున నొక కొన్ని బుధులు 
రాగిల్ల శృంగార రసరీతి గొన్ని 

వైరాగ్య రచనతో వాసింపం గొన్ని 
సారసనేత్రుపై సంకీర్తనములు 
సరసత్వమునం దాళసముఖముల్‌ గాంగ 
పరమమంత్రములు ముప్పది రెండువేలు 
ప్రవిమల ద్విపద ప్రబంధరూపమున 
నవముగా రామాయణము, దివ్యభాష 
నా వేంకటాద్రి మాహాత్యమంతయును 
గావించి, రుచుల శృంగార మంజరియు 
శతకముల్‌ పదిరెండు సకలభాషలను 
ప్రతిలేని నానా ప్రబంధముల్‌ చేసి.” 





2556 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తాళ్ళపాక అన్నమాచార్యులు శృంగార, వైూగ్య (ఆధ్యాత్మ) సంకీర్తనములు 
ముప్పది రెండు వేలు, ద్విపదరామాయణము, సంస్కృతభాషలో వేంకటాద్రి 
మాహాత్యము, శృంగారమంజరి, పండ్రెండు శతకములు రచించినాడు. 
ఇవి అన్నియు వేంకటేశ్వరాంకితములే! 


తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయంలో విమాన ప్రదక్షిణమార్గంలో ఆగ్నేయ 
మూలలో ప్రధాన వంటశాల (పోటు) ఉంది. ఇందులో స్వామివారికి 
నివేదించే అన్నప్రసాదాలు తయారుచేస్తారు. ఈ వంటశాలలో వాయువ్య 
మూలలో చిన్నమందిరం ఉంది. ఇందులో తూర్పుముఖంగా ప్రతిష్టింపబడి 
యున్న దేవీ విగ్రహం ఉంది. ఈమెకు శ్రీ మహాలక్ష్మి విగ్రహమునకు 
ఉన్నట్లుగ నాలుగు చేతులు ఉన్నవి. పై రెండు చేతులలో పద్మములు 
ఉన్నాయి. క్రింది కుడి చేయి అభయ ముద్రతోను, ఎడమచేయి వరదముద్ర 
తోను ఉన్నాయి. ప్రస్తుతం ఈమెను వకుళమాతగా, వకుళాదేవిగా 





పిలుస్తున్నారు. 
ఈ అన్నమయ్య చరిత్రలో అన్నమయ్య తిరుమల దర్శించినపుడు 
వేంకటేశ్వరస్వామి దర్శనానంతరం విమాన ప్రదక్షిణ మార్గంలో 


“శ్రీనివాసుని నమస్కతి చేసి దండ 

గానుపించిన భాష్యకారులం బొగడి 

శ్రీనరసింహుని సేవ గావించి 

దానవాంతకు జనార్దను సన్నుతించి 

అలమేలుమంగకు నభివందనములు 

సలిపి చెంగటి యాగశాలం గీర్తించి” - పుట: 28,24 
అన్నమయ్యచరిత్ర, 2001 


అని యాగశాలకు ముందున్న మందిరంలో ఉన్న దేవత అలమేలు మంగాదేవి 
అని చిన్నన్న వర్ణించాడు. కనుక వంటశాలలో పర్యవేక్షిస్తున్నట్లున్న దేవి 


నాల్గవ సంపుటం 2509 


శ్రీనివాసుని తల్లియగు వకుళాదేవి కాదు. వేంకటేశ్వరుని దేవేరియగు 
అలమేలుమంగ అని స్పష్టమగుచున్నది. ఈ విషయమును అన్నమాచార్యుల 
కుమారుడు, చిన్నన్న తండ్రియగు పెదతిరుమలాచార్యులు ఇట్లు వర్ణించి 
యున్నాడు. 


“అదె వంటశాలలోన అలమేలుమంగ నాంచా 
రెదుట శ్రీ వెంకటేశు కితవైనయట్లు 11పల్లవి॥। 


వెండి పైడిచట్లలో వేరె వేరె కూరలెల్ల 

వండించి, దొంతి వెట్టించి వద్దనుండి 

కొండల పొడవుగాగ కోటి బోనాలపరంజి 

కుండల గుమ్మరింపించి కొలువై కూచుండీ 1 అదె॥ 


పానకాలు శిఖరులు పటికంపు గొప్పెరల 

పూని వాసనలుగాగ పువ్వు గట్టించి 

వానినే నీలవు జుట్టువములనే నించి నించి 

ఆనించుకొని వడ్డించ నాయత్తపడీని 11 అదె॥ 


అందెలు గల్లురనగా నడుగులు వెట్టివెట్టి 
విందులలమేలుమంగ వేళ వేళను 
చెంది శ్రీ వేంకటపతికి చేతులకు గడిగడి 
అంది యిచ్చిపొత్తున దా నారగించి నదివో” అదె! 
- తాళ్ళపాక పదసాహిత్యం, 
సంపుటం-17-సంకీర్తన-3816. 1998 ప్రతి 


వైష్ణవ దేవాలయాలలో విష్ణుదేవుని, అవతారమూర్తుల దేవేరులు మాత్రమే 
పూజింపబడుచున్నారు. అవతారమూర్తుల తల్లుల విగ్రహాలు పూజింపబడుట 
లేదు. కనుక వంటశాల మందిరములో ఉన్నదేవి విగ్రహ స్వరూప 
లక్షణములనుబట్టి, సంప్రదాయమునుబట్టి, 'పెదతిరుమలాచార్యుల, చిన్నన్న 


260 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వర్ణనలను బట్టి వకుళమాతకాదు, అలమేలుమంగాదేవి అని ధ్రువపడు 
చున్నది. ఈ పొరపాటును సరిదిద్దువారెవరో? వేంకటేశ్వరుడే! 


క 


6. పరమయోగి విలాసము (ద్విపదకావ్యం) 
- తాళ్ళపాక తిరువేంగళనాథుడు (చిన్నన్న) 


తాళ్ళపాక తిరువేంగళనాథుడు (చిన్నన్న) క్రీ.శ. 1490-1561 
విష్ణుభక్తులయిన పన్నిద్దరాళ్వారుల, నాథముని, యమునాచార్యుల, 
రామానుజాచార్యుల దివ్యజీవిత చరిత్రలను 'పరమయోగివిలాసము' అను 
పేరుతో రచించి దివ్యదంపతులగు అలమేలుమంగా వేంకటనాథులకు 
అంకితమిచ్చినాడు. పరమయోగి విలాసము ఎనిమిది ఆశ్వాసముల 
ద్విపదకావ్యము. 

చిన్నన్న ఒక కావ్యమును రచించుటకు తలపోయుచున్న సమయమున 


“కలలోన వైష్ణవా కారంబు దాల్చి 

యేతెంచి శ్రీ వేంకటేశుండు తనదు 

చేతం దానారగించిన ప్రసాదంబు 

గృపచేసి పరమయోగి విలాస మనంగ 

నిపుడు కాసార యోగీంద్రాది కథలు 

జానుగ సిరికిని సపరివారుండ 

నైనట్టీ తనకు నీ వంకితంబుగను 

బనుపడ ద్రవిడ ప్రబంధంబు చూచి 

తెనుంగున రచియింపు ద్విపద రూపమున” 

-1 అఆ-62-70 పంక్తులు 

అని వేంకటేశ్వరుడు కోరినాడు. చిన్నన్న మేలుకొని 


నాల్గవ సంపుటం 261 


“శ్రీయలమేల్మంగం జిరకృపాపాంగం 
దోయజదళనేత్రిం దోయధిపుత్రి 
శ్రీవేంకటేశ సంశిత కుచదేశ” ను 


ఆ-1, 1-8 పంక్తులు 


“ల్రీ వేంకటాధీశుం జిరకృపావేశు 

దేవాధి దేవు సందీప్త ప్రభావు”ను 
దలచి కావ్యరచన ప్రారంభించినాడు. చిన్నన్న పరమయోగి విలాసమను 
ద్విపదకావ్యమును 

“అలమేలుమంగకు నమలాంతరంగ 

కలినీల వేణికి నబ్దపాణికిని 

అతిలోకమతికి శేషాచలరాజ 

పతికి సరోముఖ్య భక్త సంతతికిం 

గనక చేలునకు శృంగారలోలునకు 

వినమితేశునకు శ్రీవేంకటేశునకు 

నంకితంబుగ”...... రచించినాడు. ఆ-1, 97-103 పంక్తులు 


ఆ-1, 9-10 పంక్తులు 


ద్రావిడ వైష్ణవ గురుపరంపర చరిత్రను, వారి ప్రభావమును విపులముగ 
వర్ణించిన మొట్టమొదటి కావ్యము పరమయోగివిలాసము. చిన్నన్న ఈ 
కావ్యమున ఆళ్వారుల, ఆచార్యుల జీవిత విశేషములతోబాటు వారివారి 
రచనలను సందేశములను, సందర్భానుసారముగ వారిరచనలకు అనువాదాలను 
రచించినాడు. ఇట్లు పరమయోగివిలాసము వైష్ణవమత ప్రచారక గ్రంథముగ, 
పాడుకానుటకు అనుకూలమగు దేశి ఛందమగు ద్విపదలలో రచింపబడింది. 


ద్వాదశ ఆళ్వారుల చరిత్రలు కులగోత్రములకు కాక విష్ణుభక్తికే 
ప్రాధాన్యతను ఇచ్చుచున్నవి. భగవంతుని భక్తికి, గురుభక్తికి నమ్మాళ్వారుల, 
మధురకవి యాళ్వారుల జీవితములు ఉదాహరణములుగా ఉన్నవి. 


262 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కులశేఖరాళ్వారు “పెరుమాళ్‌ తిరుమొళి అను ద్రావిడ ప్రబంధమునే గాక 
సుప్రసిద్ధమైన 'ముకుందమాల'యను దివ్యస్తోత్రమును సంస్కృతభాషలో 
రచించినాడు. చిన్నన్న ద్రావిడ ప్రబంధ విషయమునే ప్రశంసించినాడు 
కాని కులశేఖరుల చరిత్రలో ముకుందమాలను గూర్చి (వ్రాయలేదు. 
ఒక్కమాట చెప్పలేదు. 

చిన్నన్న పరమయోగి విలాసములో వేంకటేశ్వరస్వామి వర్ణనము 
పాదములతో ప్రారంభించి ఆరోహణక్రమమున కిరీట వర్ణనతో పూర్తిచేశాడు. 


“బంగారు గజ్జెలు బసిండి యందియలుం 
జెంగావి చాయ మించిన పైడివలువ 
మొగపుల మొలనూలు ముత్యాలకుచ్చు 
బిగిసి చూపట్టు ముప్పిడి కటారంబుం 
గటి సంఘటించిన కరపల్లవంబుం 
బటువరంబుల నిచ్చు పాణి పద్మంబు 
వలమురి నెజవాడి వలయపుం గత్తి 

బలిసి చూపట్టెడు పాణియుగ్మమును 
బొడ్డు మానికము కెంపుల బిటారించు 
నొడ్డాణమును మించు నుదరబంధంబు 
భుజకీర్తులును బాహుపురులు తాయతులు 
భుజగ భూషల తట్టు పుణుగు మైపూంత 
యక్కున నెలకొన్న యలమేలుమంగ 
యక్కజంబగు వైజయంతి సరంబు 
దారహారములుం బుత్తడి జన్నిదములుం 
జారుమౌక్తిక కంఠసరముం బేరురముం 
గంబు కంధరమును గౌస్తుభమణియు 
బింబాధరంబు నొప్పెది కపోలముల 


నాల్గవ సంపుటం 263 


మందస్మితంబును మకర కుండలము 

లిందుబింబము హసియించు నెమ్మోముం 

దెలిదమ్మి కన్నులుం దిలనాసికంబు 

వెలిమించు నాణిముత్తియపునామంబుం 

గనక పిప్పల దళ కలితపట్టంబు 

ననుపమ మణిమయంబగు కిరీటంబు 

గలుగు శ్రీ వేంకటగ్రావాధినాథు” ని ఆ-2, 1885-1859 పంక్తులు 
పాదాది కిరీటమువరకు గల దివ్య సౌందర్యమును, భూషణాదులను 
సహజసుందరముగా వర్ణించాడు చిన్నన్న 


తిరుమంగయాళ్వారు వేంకటాచలమునకు తీర్ధయాత్రగా వచ్చి 
“శ్రీనివాసుని కరణిం జూపట్టు” శేషాద్రి నధిరోహించుటకు సందేహించి, 
మూడు దినములు అలిపిరి వద్దనేయుండగా శేషాచలేశ్వరుడు ఆళ్వారుకు 
పొడకట్టినాడు. ఆ దివ్య స్వరూపమును చిన్నన్న ఇట్లు వర్ణించాడు. 


“కనకాంఘ్రి కింకిణీ కనక జాలుండు 
ఘనతరోజ్జ్వల దివ్య కనక చేలుండు 
ధృత రత్నర్సుల్లరీ దీపిత హేతి 

తత చిత్ర మేఖలా ధామాళి ధారి 
వరదాన కటిదేశ వర్ణిత కరుండు 
కరపల్లవా[గ్ర సంగత చక్రధరుండు 
హారకేయూర భూషాది ధరుండు 
చారుమౌక్తిక కంఠ సరసకంధరుండు 
తులసికా దామ కౌస్తుభ విభాసితుండు 
వలిత విగ్రహుండు శ్రీవత్సలాంఛనుండు 
ఘటితాలమేలుమంగా వక్షతలుండు 
కుటిల నీలాయత కుంతలోజ్వ్వలుండు 


2064 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


సరసిజపత్ర విశాల లోచనుండు 
నిరుపమ సాంకవనీర సేచనుండు 
వరదరస్మిత శోభి వదన మండలుండు 
మరకత మాణిక్య మకర కుండలుండు 
ధారిత రత్న చిత్తకలలాటుండు 
నీరజమిత్ర సన్నిభ కిరీటుండు 
నగునట్టి శ్రీ వేంకటాద్రి నాయకుండు” 
- ఆ.7,-10,148-10,161 పంక్తులు 


వైష్ణవ మత ప్రచారమునకు, దాని సుస్థిరతకు కృషిచేసిన ఆచార్యులలో 
రామానుజాచార్యులు ప్రముఖుడు. విశిష్టాద్వైత ప్రవక్త అయిన 
రామానుజాచార్యులు తిరుమల యాత్రచేసి వేంకటేశ్వరులను దర్శించి, 
ఆలయపరిపాలనను కట్టు దిట్టము చేసినాడు. రామానుజాచార్యులు 
సంప్రదాయానుగుణముగ స్వామిపుష్కరిణిలో స్నానము చేసి 


“భూనలినాక్షి సొంపున గౌంగిలించి 
ఫణిరాజుపై నొక్క పదమూది దివ్య 
మణిమయ భూషణ మండితుండగుచు 
దైవారు పుడమి పైదలి మోముదమ్మి 
తావులు గ్రోలెడు ధరణీవరాహు”ను 


మొట్టమొదట సేవించినాడు. పిమ్మట వేంకటేశ్వరాలయంలో ప్రవేశించి, 


“పసిండి, గజ్జలు నందియల్‌ కనకాంబరంబు 
గొజ్జంగి ముత్యాల కుచ్చు కటారి 

బెడంగుగా గటిమీంద బెరసినకేల 

నుడుగక వరముల నొసంగు కెంగేలు 
నుదరబంధంబు కేయూరహారములు 


నాల్గవ సంపుటం 265 


చొదవు తావుల తట్టు పునుంగు మైపూత 

కుడిరొమ్ము మచ్చ యక్కున నెలకొన్న 

కడలి కన్నియ దివ్యకంఠసరంబు 

ధళధళ దుళగించు దరము, చక్రంబు 

బలసి చూపట్టెడు పాణి పద్మములు 

బింబాధరమ్ము నొప్పెడు కపోలములు 

కంబు పోతంబు నెక్కసమాడు గళము 

మకరకుండలములు మణీ కిరీటంబు 

వికసిత ధవళారవింద నేత్రములు 

చల్లని చూపును జారునాసికయు 

దెల్లని మెరుంగు ముత్తియపు నామమును 

గలిగి యెంతయును శృంగార భావంబు 

మలయు నయ్యలమేలుమంగా మనోజ్ఞు”ని 

- అ-8,-12488-12500 పంక్తులు 

సేవించినాడు. ఇట్లు చిన్నన్న అలవులుమంగావిభుని దివ్యశరీర 
సౌందర్యమును పలుతావుల వర్ణించి, ధన్యుడైనాడు. 


తిరువేంగళప్పకు సమకాలికుడగు సిద్ధరాజు తిమ్మరాజు పరమయోగి 
విలాసమును అయిదు ఆశ్వాసముల పద్యకావ్యముగ రచించి మంగళగిరి 
నృసింహస్వామికి అంకితము చేసినాడు. 


క 


౧ ఆంధ్రామరుకము (అనువాద శతకము) - తాళ్ళపాక తిరువేంగళప్ప 


సంస్కృతభాషలో శృంగార రసమయ శతకమయిన అమరుకమును 
తాళ్ళపాక తిరువేంగళప్ప (చిన తిరుమలాచార్యుని కుమారుడు, పెదతిరుమ 
లాచార్యుల మనుమడు) ఆంధ్రీకరించి శృంగార రసాధిపతి అయిన 


266 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చినాడు. శతకాంతమునందలి పద్యము ఈ 
విషయమును తెలుపుచున్నది. 


“క్షితిపై నా చంద్రార్మ 

స్థితి మించగం దాళ్ళపాక తిరువేంగళదీ 

క్షితుం డమరుకమున్‌ వేంకట 

పతికి సమర్పణము గాంగం బరువడిం జేసెన్‌!!” 


ఈ తిరువేంగళప్ప కావ్యప్రకాశకకు వ్యాఖ్యానమును, నామలింగాను 
శాసనమునకు (అమరమునకు) తెలుగు వ్యాఖ్యను రచించినాడు. 


“అమర కవే రేకః శ్లోకః ప్రబంధ శతాయతే' (అమరుక శతకము 
నందలి ఒక శ్లోకము నూరు ప్రబంధముల పెట్టు) అని ప్రాచీనులు 
ప్రశంసించినారు. ఇందలి శ్లోకములను అలంకార శాస్త్రకారులు ధ్వని 
విభాగములకు లక్ష్యములుగ ఉదాహరించియున్నారు. అమరుకమునకు 
తెలుగులో చాలా అనువాదములున్నవి. వాటిలో తిరువేంగళప్ప అనువాదము 
ప్రాచీనమైనది. అనువాదము మూలానుగుణముగ రమణీయముగా ఉన్నది. 


సంస్కృత అమరు శతకమున 101 శోకములు ఉన్నవి. కాని 
తిరువెంగళప్ప రచించిన, లభ్యమైన, ముద్రించబడిన ఆంధ్రామరు 
శతకములో 90 శ్లోకములకు అనువాదమే గలదు. వీటితో కృత్యాద్యంత 
పద్యములతో కలిసి మొత్తం 94 పద్యములు ఆంధ్రామరుశతకమున గలవు. 


సంస్కృత అమరు శతకము రమణీయ శృంగార రసమయము. 
అందువలన తిరువేంగళప్ప శృంగార రసాధిదేవతయగు వేంకటేశ్వరుని 
కృతిపతినిచేసి శఈతకారంభమున ఇట్లు ప్రార్థించినాడు. 


“శ్రీరుచిరాంగనా శయ విచిత్ర విభూషణ సూన చందనో 
దార విలాస దీపితము నై యసితోత్పల కాంతి మించి శృం 


నాల్గవ సంపుటం 267 


గారరసంబు దోచెననం గన్నుల పండువ యైన మెని యొ 
య్యారముం జూపు వేంకటనగాధిపుం డీవుత మాకుం గోరికల్‌॥ ” 


ఆంధ్రామరుశతకమున మూలశ్లోకములకు అనువాదము మాత్రమేగాక 
పాఠకులకు ఉపకారకముగ ప్రతిపద్యమునకు వ్యాఖ్యాన ప్రాయమగు 
లఘువివరణమును తిరువేంగళప్ప చేర్చినాడు. ఈ లఘు వివరణము 
జానుతెనుగులో సరళమైన శైలిలో వ్యావహారిక భాషలో రచింపబడింది. 


తిరువేంగళప్ప మూల గ్రంథమున ఒక క్రమములేక కలగాపులగముగా 
వర్ణింపబడిన విషయములను యథాశక్తి శ్లోకములను విషయభాగముగ 
సమకూర్చి యొక క్రమపద్ధతిలో అనువాదము చేసినాడు. 


శతకాంతము ఇట్లున్నది- 


నాయికా పాదతాడితుదైన నాయకుడు మదన దేవునకు ప్రియుదని 
కవీశ్వరుడు (అమరుడు) మంగళాచరణము చేస్తున్నాడు. 


శ్లో సాలక్తకేన నవపల్లవ కోమలేన 
పాదేన నూపురవతా మదలాలసేన, 
యస్తాద్యతే దయితయా ప్రణయాపరాధా 
ద్సంగీకృతో భగవతా మకర ధ్వజేన॥ 101 


ఈ శ్లోకమును తిరువేంగళప్ప ఇట్లు అనువదించాడు- 


యావరసార్ధమున్‌ గిసలయారుణ కోమలమున్‌ వినూత్నర 

త్నావళి నూపురంబును మదాలసభావమునే పదంబుచే 
నేవరపూరుషుండు ప్రణయేర్వ్యం బ్రియాంగన చేతందాడితుం 
డైవిలసిల్లు వాండు కుసుమాయుధ దేవునకుం బ్రియుండగున్‌॥ _ 91 


266 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


8. శకుంతలాపరిణయము - రేవణూరి వేంకటార్యుడు 


తాళ్ళపాక అన్నమాచార్యుల దేహిత్రుడు, తిరుమలాంబ, కొండయార్యుల 
పుత్రుడు అగు రేవణూరి వేంకటార్యుడు “శకుంతలా పరిణయము అను 
మూడు ఆశ్వాసముల శృంగార ప్రబంధమును రచించి శ్రీవేంకటేశ్వరస్వామికి 
అంకితమిచ్చినాడు. 


రేవణూరి వేంకటాచార్యుని ఒక ప్రభువు శకుంతలా పరిణయమును 
రచియించి తనకు అంకితము చేయుమని కోరియుండెను. వేంకటార్యుడు 
అందులకు అంగీకరించి శకుంతలా పరిణయమును రచించినాడు. అయితే 
కృతిపతియగు ప్రభువు (ఇంద్రకీలాద్రి యందున్న మల్లేశ్వరస్వామి భక్తుడు) 
ఈ కావ్యమును పరిగ్రహింపకుండ ఒక కరణము విఘ్నము కలుగజేసినాడు. 
అందుపై వేంకటాచార్యుడు శకుంతలా పరిణయమును వేంకటరమణునకు 
అంకితము చేసినాడు. ఈ విషయమును వేంకటార్యుడే కావ్యావతారికలో 
చెప్పినాడు. 

కశ్చిత్‌ ప్రభువు వేంకటాచార్యుని ఇట్లు పొగడినాడు. *....నీవు 
శ్రీనివాసుని యలమేలుమంగకృప చొక్కిన దిక్కవివాంధ్రభూమి రాడ్వినుత 
సభాస్టలీవన నవీన పికంబవు కాకలీకృతిన్‌!। నధ నిశ్ళంక బీరుదాంక 
సంకల్చంబుతో నెంచి సంకీర్తనాచార్య దౌహిత్ర సంప్రదాయంబునగు 
మత్సంప్రదాయంబునకు సకల ఖల నరాధిపాధమ గుణగణ స్తోత్రంబపవిత్రం 
బగుట యధార్థమని తలంచి..... శ్రీ వేంకట రమణునకు....సమర్పణంబుగా 
సమర్పించెద.” 


శకుంతలా పరిణయములోని గద్య ఇట్లున్నది- 


“ఇది శ్రీమత్తిరువేంగళనాథ శ్రీపాదరేణుప్రభావ కావ్యకల్పన నంద 
పురార్యవృత్తి ప్రవీణ, రేవణూరి వంశ పయంపాధథోధి సుధాధామ 
రామచంద్రోపాఖ్యాన ప్రబంధ సంధాన విద్వత్ర్రచండ తిరుమలకొందయాభిధ 


నాల్గవ సంపుటం 2609 


బుధాగ్రణితనూభవ, భూభుజాస్థ్టాన నిరాతంకచర్య వేంకటార్య ప్రణీతంబైన 
శకుంతలా పరిణయంబను మహాప్రబంధంబు.” ఇది అముద్రితం. 
స0:140 ౮౮|45 1101407” ల౧యిు2౫1. 


శకుంతలా పరిణయము అముద్రితము. వేంకటాచార్యుని తండ్రి 
కొందయార్యుడు రామచంద్రోపాఖ్యానమను కావ్యమును రచించినాడు. 
ఇది అలభ్యము. 


శకుంతలాపరిణయ కావ్యారంభము ఇట్లున్నది- 
శ్రీలక్ష్మీపతి నూతృకేళి స్వకుచాద్రి ద్వంద్వమున్‌ భరృదం 
భోళిత్వాంచిత పాణికై పొదువం గర్పూరాజ కృల్లేపనో 
ద్వేలవ్యాజిత చిత్రపత్రపటు పంక్తిన్‌ మేలు గల్పించు నా 
శ్రీలక్షీరమణీ విభుండు నను సుశ్రీయుక్తుగాం జేయుతన్‌॥ 


పరంగన్‌ భారత కల్పనా పరులు శబ్దస్ఫూర్తి సంధింపని 
ర్భర వృత్తిన్‌ పరమేశ పోతనలలంకారముం గూర్చంజూ 
పరులైనట్టి పితామహాదులు నుతుల్‌ పాటింప నర్తించు నీ 
సరసాంధ్రోక్తివధూటి కేను సుమనస్సంపూర్తి గావించెదన్‌॥ 


అని ప్రతిజ్ఞ చేసినాడు. పిదప స్వవిషయమును కొద్దిగా వివరించి 
శ్రీ వేంకటాచలపతికి అంకితముగా షస్ట్రంతములను రచించినాడు. 


స్థిరమతి నంకితం బొనరంజేసి విభాసిల నమ్మహాకవీ 

శ్వరుండు రస ప్రబంధపదశయ్యల నుయ్యెలలూపి నెయ్యపున్‌ 

గరగరం జెప్పంబూనిన జగద్ధితకాంతలసచ్చకుంతలా 

పరిణయ నవ్వ్యకావ్య పరిపాక కథాక్రమ మెట్టులన్నచోన్‌! 
అని కథ (ప్రారంభించినాడు. 


27/0 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కృతిగైకొన నిరాకరించిన ప్రభువును వేంకటాచార్యుడు కళ్చిత్పభుందడని 
చెప్పెనే కాని పేరు చెప్పలేదు. ఉదారాశయులైన సజ్జనులు తమకు అపకారం 
చేసినవారి పేరును వెల్లడించుటకు ఇష్టపడరు గదా! ఆ ప్రభువు ఇంద్రకీలాద్రి 
మీదనున్న మల్లేశ్వరుని భక్తుడని మాత్రము వెల్లడించినాడు. 


రేవణూరి వేంకటాచార్యుడు శకుంతలాపరిణయ కృత్యాదియందు 
పదకవితా పితామహుడు సంకీర్తనాచార్యుడు అయిన తాళ్ళపాక అన్నమాచార్యుల 
గురించి, ఆతని పుత్రపొత్రులగూర్చి మరియు నమ్మహా దేవుండు మదీయ 
మాతామహ వంశశిఖారత్నంబగు నన్నమాచార్యునకు జామాతరుందనిపించు 
కొని భవదీయ సంకీర్తనంబు లాలించిన కర్ణంబుల నితర సంకీర్తనంబు 
లాలించనని ప్రతిజ్ఞ గావించె. దత్తనూజుండగు పెద్దతిరుమలాచార్య 
బిడౌజునకున్‌ ద్రిపురుష పర్యంతంబుగా (బ్రత్యక్షంబును సప్తపురుష 
పర్యంతంబుగా మోక్షంబు నొసంగెదనని వరమిచ్చి. 


సచ్చరిత్రులగు తదీయపాత్రులకు జిన తిరుమల దీక్షితాన్నయాచార్య 
తిరువేంగళనాథ కోనేటి తిరువెంగళనాథ వెంగళాచార్యులకు విచిత్ర ముక్తాత 
పత్రరత్న కదాట ముద్రికా ప్రచండ మణిమండిత మకర కుండలోత్మరాహః 
కరదీపికా ప్రపాదుకాది బహూకరణంబుల గరుణించె. విశేషించియు 
నత్తిరువెంగళనాథుండు సంకీర్తనంబు బాడిన నాడదొడంగె” అని వర్ణించి 
యున్నాడు. 


రేవణూరి వేంకటాచార్యుడు శకుంతలా పరిణయకావ్యమునకు ముందు 
'శ్రీపాదరేణుప్రభావము అను కావ్యమును రచించి తిరుమల వేంకటేశ్వర 
స్వామికి అంకితమిచ్చినాడు. వేంకటాచార్యుడు శకుంతలా పరిణయమున 
ఆంధ్రమహాభారతమందలి శకుంతలోపాఖ్యానమందలి కథను అనుసరించి-- 
నాడు. 


నాల్గవ సంపుటం 2/1 


9. లక్ష్మీవేంకటేశ్వర సీసపద్య శతకము - తాళ్ళపాక శ్రీనివాసులు 
తాళ్ళపాక వంశీయుడొకడు శ్రీనివాసుడు అను కవి 


“కమల వసుధేశ! సర్వయుగాధిపేశ! 
విమల శశికోటి సంకాశ! వేంకటేశ!” 


అను మకుటముతో సీస పద్యశతకమును రచించి, శ్రీవేంకటేశ్వరునికి 
అంకితమిచ్చినాడు. ఇది అముద్రితం. ఈ శతకం వ్రాతప్రతి తాళ్ళపాక 
శేషాచార్యులు (తిరుపతి) జయంతి రామయ్యపంతులకు ఇచ్చినాడు. నేడు 
ఈ శతకం కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తు [గ్రంథాలయంలో ఉన్నది. 
(సంఖ్య; 38998) ఈ శతకంలో ఛందో వ్యాకరణదోషాలు ఉన్నట్లు శతకకవుల 
చరిత్రకారుడు వంగూరి సుబ్బారావు తెలిపినాడు. 


క 


4.3.3. తాళ్ళపాకవారి వేంకటేశ్వరాత్మక కావ్యములు 


భగవంతుని సాక్షాత్మరించు కొనుటకు, భగవదను[గ్రహము 
పొందుటకుగల నవవిధ భక్తి మార్గములలో సులభమైనది. సొగసైనది, 
ఆహ్లాదకరమైనది సంకీర్తన. తాళ్ళపాక అన్నమాచార్యులు వేంకటేశ్వరస్వామికి 
అనన్యభక్తుడై స్వామివారి మహిమలను లీలలును నోరార సంకీర్తనచేసి 
కృతార్జుడైనాడు. 

భగవంతుని సన్నిధి చేరుటకు సంకీర్తన చక్కని మార్గమని భాగవతుల 
విశ్వాసము. సంగీత కృతులతో మనస్సు కరుగునట్లు యజ్ఞయాగాది 


'కతువులచె తన మనస్సు కరుగదని విష్ణుదేవుడే నారదమునితో చెప్పినట్లు 
హరిభట్టు తన మత్స్యపురాణంలో ఇట్లు ఉట్టంకించినాడు- 


సంగీతామృత ధారల 
నంగీకృతమైన యట్లు యజ్ఞాదులచే 


272 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తంగరుగదు సంతోష త 
రంగితమై మన్మనంబు రమ్యచరిత్రా॥ - ర్‌-110 


విష్ణుభగవానుడు సంకీర్తన విశిష్టతను గూర్చి ఇట్లు చెప్పినాడు. 


జననుత సామవేదమున సంభవమయ్యెను గానవిద్య త 

జ్ఞనితములైన రాగములు చక్కగంగూర్చి మదీయ సద్దుణా 

భినవములైన గీతములు ప్రేమ దలిర్బంగం బాడ నేర్చుస 

జ్ఞనుండు మదీయుండాతనికిం జక్కన యిత్తును వాంఛితార్థముల్‌!। 
-మత్స్యపురాణం, 85-11 


తన (భగవంతుని) కల్వ్యాణగుణములను సంకీర్తన చేసిన భక్తుడు నావాడు. 
కనుక అతని మనోభీష్టములను తప్పక తీర్చెదనని విష్ణుదేవుడు నారదునితో 
చెప్పినాడు. 
శ్లో ధ్యాయన్‌ కృతే, యజన్‌ యజ్ఞః 
త్రేతాయాం ద్వాపరే£_రృయన్‌! 
యదాస్నోతి, తదాప్పోతి 


కలౌ సంకీర్య కేశవమ్‌॥ -విష్ణుపురాణం, 6-2-17 


అని విష్ణుపురాణము కలియుగములో సంకీర్తనయొక్క విశిష్టతను 
వెల్లడించింది. 


శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణగుణములను మహిమలను కీర్తించిన 
తాళ్ళపాక అన్నమాచార్యులు, అతని కుమారుడు మనుమలు పొందిన 
వాంఛితార్థములను గూర్చి అన్నమాచార్యుల దౌహిటత్రుడు రేవణూరి 
వేంకటాచార్యుడు శకుంతలా పరిణయ 'ప్రబంధములోని అవతారికలో 
వివరించినాడు. చూడు ఈ [గ్రంథము పుట:267 


నాల్గవ సంపుటం 2/3 


సంకీర్తన బహుపాప వి 

శంకట చిత్తులకు నైన సర్వేశ్వరుపై 

సంకీర్తనములు పాడిన 

శంకాతంకములు వలదు శమనుని వలనన్‌॥ - 10 పద్యం 


అని తాళ్ళపాక చినతిరుమలాచార్యుడు (అన్నమాచార్యుల మనుమడు, 
పెదతిరుమలాచార్యుల పెద్దకుమారుడు, సంకీర్తన లక్షణ[గ్రంథమున 
భగవంతుని సంకీర్తించుటవలన లభించు ఫలమును వివరించినాడు. 


శ్రీవేంకటేశ్వర సాహిత్య సంపదలో సంకీర్తన సాహిత్యము ప్రధాన 
భాగముగ ఉన్నది. ఈ సంకీర్తన సాహిత్యము ఇతర సాహిత్య ప్రక్రియలకంటె 
రాశియందును వాసియందును ప్రశస్తముగ ఉన్నది. ఈ సంకీర్తన 
వాజ్బ్యయకర్తలలో తాళ్ళపాక కవులు అగ్రగణ్యులు. 


తాళ్ళపాక అన్నమాచార్యులు 32,000 సంకీర్తనలను రచించినాడు. 
దురదృష్టవశాత్తు మనకు 18,719 కీర్తనలు మాత్రమే లభించినవి. శ్రీవైష్ణవులు 
దేవాలయాలలో పాదే నాలాయిర దివ్యప్రబంధము (తమిళము) 
పన్నిద్దరాళ్వారులు రచించిన, పాడిన 4000 పాశురముల సంకలన గ్రంథము. 
ద్రవిడ వేదమని కీర్తింపబడుచున్న నాలాయిర దివ్యప్రబంధమునకు ప్రతిగా 
తెలుగులో సంకీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడు అయిన తాళ్ళపాక 
అన్నమాచార్యులు వేంకటేశ్వరాంకితములుగ, వేంకటేశ్వర ముద్రతో 
వేలకొలది సంకీర్తనలను రచించినాడు. సంకీర్తనములకే 'పదము' లను 
నామాంతరము గలదు. అన్నమాచార్యులు సంకీర్తన లక్షణమును 
సంస్కృతములో రచించినాడు. ఇది అలభ్యము. అయితే అన్నమాచార్యుల 
మనుమడు చినతిరుమలాచార్యులు అనువదించిన సంకీర్తన లక్షణము 
(తెలుగు) లభించినది. దీనిని 1935లో “తాళ్ళపాకవారి లఘుకృతులు” 
అను సంకలన గ్రంథములో తి.తి.దేవస్థానంవారు ముద్రించినారు. 


27/ర్కీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అన్నమాచార్యుల సంకీర్తన పల్లవి, అనుపల్లవి, చరణములు కల్లి 
ఉంటుంది. యతిప్రాసల నియమము ఉంది. పల్లవి సుబోధకంగా 
చోదనరూపంలో ఉంటుంది. పల్లవిలోని అభిప్రాయమే అనుపల్లవిలోను, 
చరణములలోను విస్తరించబడి ఉంటుంది. పల్లవియొక్క ఆవృత్తితో 
చరణములలోని భావాలు, వాక్యాలు సంపూర్ణమవుతుంటాయి. వేంకటేశ్వర 
ముద్రతో సంకీర్తన సంపూర్ణమవుతుంది. 


క్రీ.శ. 15 శతాబ్ది ప్రారంభమున తాళ్ళపాక అన్నమాచార్యులు 
శ్రీ వేంకటేశ్వరభక్తిని, వేంకటేశ్వర తత్త్వమును, విశిష్టాద్వైతమతమును 
ప్రచారము చేయుటకై సంకీర్తనలు రచించి గానం చేసినాడు. తరించినాడు. 
అన్నమాచార్యుల కుమారుడు పెదతిరుమలాచార్యులు 1,018 సంకీర్తనలను 
రచించాడు. వీరిని అనుసరించి పెదతిరుమలాచార్యుల పెద్ద కుమారుడు 
చినతిరుమలాచార్యులు 179 వేంకటేశ్వరాంకితముగ సంకీర్తనలు రచించాడు. 
మనకు లభించిన మొత్తము సంకీర్తనలు 14,911. (13, 719+1, 018- 
1/79) 'పెదతిరుమలాచార్యులు అన్నమయ్య సంకీర్తనలను రాగిరేకులపై 
చెక్కించినాడు. తిరుమల దేవాలయమున “సంకీర్తన భాండారమును ఏర్పరచి 
సంకీర్తనలను భద్రపరచినాడు. తర్వాత పెదతిరుమలాచార్యుల సంకీర్తనలు, 
చినతిరుమలాచార్యుల సంకీర్తనలు, ఇతర రచనలు రాగిరేకులపై చెక్కబడి 
సంకీర్తన భాండారమున భద్రపరచ బడినవి. నిత్యము వేంకటేశ్వరస్వామికి 
జరిగే సేవలలో అన్నమాచార్య సంకీర్తనలను గానం చేసేవారు. 


1. అన్నమాచార్యుల సంకీర్తనలు 


తాళ్ళపాక అన్నమాచార్యులు వేంకటేశ్వరాంకితములుగ, వేంకటేశ్వర 
ముద్రతో 32000 సంకీర్తనలు రచించినాడు. ఇవి వస్తువిభేదము ననుసరించి 
రెండు విధములుగ ఉన్నవి. శృంగార భావానుబంధియగు సంకీర్తనలు 


నాల్గవ సంపుటం 2/5 


శృంగార సంకీర్తనలు. వైరాగ్య హేతువులగు సంకీర్తనలు ఆధ్యాత్మిక 
సంకీర్తనలు. అన్నమాచార్యులే వీటి లక్షణములను ఇట్లు వివరించాడు- 


పదములు శృంగార వధూ 
మృదుమధుర మనోజ్ఞవాక్యమిశ్రములైనన్‌ 
విదితార్థ (్రామ్యోక్తులు 
పదిలముగాం బొంకమెరిగి పలుకగం జెల్లున్‌! 
- సంకీర్తన లక్షణము-56 పద్యం 


దూతి, నాయకానాయిక, సపఠల్నీ వ్యవహారములతో కూడి విభావానుభావ 
సంచారి భావములతో నిండిన సంయోగ, వియోగశ్ళంగార వర్ణనలుగల 
కీర్తనలు శృంగార సంకీర్తనలు. ఇవి నాయిక యొక్క మృదు మధుర 
మనోహర వాక్యములతో కూడియున్నవో సమర్థమైన, సముచితమైన 
(గ్రామ్యవాక్యములు చేర్చి స్పష్టముగా పలుకవచ్చును. 

దేహాత్మేశ వివేకో 

త్సాహంబును లోకవేద ధర్మాధర్మా 

ద్యూహాపోహంబుల గల 

యా హరిసంకీర్తనంబు లధ్యాత్మంబుల్‌॥ 

- సంకీర్తనలక్షణము, 61 పద్యం 


దేహము, ఆత్మ, పరమాత్మలకు సంబంధించి లోకమునందు, వేదములందు 
కనిపించెడి ధర్మాధర్మముల బలాబలములను వర్ణించు కీర్తనలు ఆధ్యాత్మ 
సంకీర్తనలు. 


అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలు ఆపాత మధురమగు విషయ 
సుఖమును కలిగించును. ఆధ్యాత్మిక కీర్తనలు విషయ సుఖములయొక్క 
అనిత్యతను దెలిపి ఆత్మానాత్మ వివేకమును గలిగించును. 


27/6 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


1. అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలు 


శృంగార రసమునకు రతి న్థాయిభావము. రతి స్తీ పురుషుల 
అన్యోన్యాలంబమైన “ప్రేమి అను మనోవ్యాపార విశేషము. విభావానుభావ 
సంచారి భావములచే పరిపుష్టమై, ఆస్వాద్యమైన న్ధాయిభావము-రతి- 
శృంగార రసముగా పరిణమించును. శృంగార రసము రెండువిధములు. 
స్వాత్మానుభవరూపమైన శృంగారము ఒకటి. పరచేష్టా దర్శన, శ్రవణ 
రూపమైన శృంగారము ఒకటి. అన్నమయ్య సంకీర్తనలలోని శృంగారము 
పై రెండు విధములుగా ఉన్నది. ఒకవర్షం అన్నమయ్య తానే నాయిక స్తీ 
అయి భగవంతుని -వేంకటేశ్వరుని-నాయకునిగా (పురుషునిగా) భావించి 
సంభోగ విప్రలంభ శృంగారముల వివిధ భేదములను వర్ణించిన సంకీర్తనలు. 
అలమేల్మంగ వేంకటేశ్వరుల శృంగారలీలలను అన్నమయ్య దర్శించి వర్ణించిన 
కీర్తనలు మరొక వర్గము. ఇందులో మొదటి వర్ణమునకు 'మధురభక్తి అను 
పేరు గలదు. ఈ మధుర భక్తి పరమాత్మ దర్శనమును గల్లించి, మోక్షము 
సాధింపగల శృంగార విశేషమని దివ్యసూరులు (ఆళ్వారులు) బోధించారు. 
ఈ మధురభక్తి భక్తునికి భగవంతునితో ఏకత్వానుభూతిని ప్రసాదించును. 


“శృంగార ఏవ మధురః పరప్రహ్లోదనో రసు” అని ఆనంద వర్ధనాచార్యులు 
శృంగార రసవిశిష్టతను కీర్తించాడు. మధురము, ఆనందజనకమగు శృంగారము 
ఆలంబనభేదమువలన లౌకికము, అలౌకికము అని రెండు విధములుగ 
ఉన్నది. కాంతా విషయికమగు రతి లౌకిక శృంగారము. భగవద్విషయమగు 
రతి అలౌకిక శృంగారము. దీనికే దివ్యశ్చంగారమని మరొక పేరు గలదు. 
అన్నమాచార్యులు తన శృంగార సంకీర్తనలలో అలౌకిక తత్త్వమునకే 
ప్రాధాన్యము ఇచ్చినాడు. 


జయదేవుని గీతగోవిందము దివ్య శృంగారమును వర్ణించింది. దానిని 
అనుసరించియే వైష్ణవాలంకారికులగు రూపగోస్వామి “ఉజ్జ్వల నీలమణి 
యందు, మధుసూదన సరస్వతి “భగవద్భక్తి రసాయనము నందు భక్తి 


నాల్గవ సంపుటం 2/7 


రసవిషయమై చర్చించుచు ప్రకృతిమార్దముననాగు శృంగారముతోపాటు 
నివృత్తి రూపమగు భక్తి గూడ రసమవేయని సిద్ధాంతము చేశారు. 
అన్నమాచార్యుల సంకీర్తనలు దివ్యశ్చంగార, భక్తి రసభరితములు. 


శృంగార రసమునకు అధిదేవత విష్ణువు - వేంకటేశ్వరుడు. 
అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలలో వేంకటేశ్వరుడే నాయకుడు. 
అలమేల్మంగనాయిక. కొన్ని సంకీర్తనలలో అన్నమాచార్యులే నాయికయగును. 
విరహబాధ పొందును. ఆనందించును. జీవాత్మకూడ ఇట్లే పరమాత్ముని 
సంసర్గమునకై పరితపించి, పరవశమొందవలెనని సందేశము. 


అన్నమయ్య దివ్య శృంగార సంకీర్తనకు ఒక ఉదాహరణము- 


పలుకు దేనెల తల్లి పవళించెను 
కలికి తనముల విభుని గలసినదిగాన 11పల్లవి॥। 


నిగనిగని మోముపై నెరులు గెలకుల జెదర 

పగలైన దాక జెలి పవళించెను 

తెగని పరిణతులతో దెల్లవారినదాక 

జగదేకపతి మనసు జట్టిగొనెగాన 1॥1పలు॥ 


కొంగుజారిన మెరుగు గుబ్బలొలయగ దరుణి 

బంగారు మేడపై బవళించెను 

చెంగలువ కనుగొనల సింగారములు దొలక 

నంగజగురుని తోడ నలసినది కాన 1పలు॥ 


మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై 

పరవశంబున దరుణి పవళించెను 

తిరువెంకటాచలాధిపుని కౌగిట గలసి 

యరవిరై నునుజెమట నంటినది కాన 1॥1పలు॥ 
శృంగార సంకీర్తనలు, 6-74 (1998) 


27/8 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఇందు దివ్యదంపతుల-అలమేల్మంగా వేంకటేశ్వరుల -రత్యనంతర స్థితివర్జన 
ద్వారా సంభోగ శృంగారము మనోహరముగ వ్యంజితమైనది. విశిష్టాద్వైతము 
జీవాత్మపరమాత్మలకు భేదమును -ద్వైతమును - అంగీకరించినను, సంభోగ 
సమయమున ఏకత్వానుభూతిని -అద్వైతమును- గుర్తించినది. అన్నమాచార్యులు 
విశిష్టాద్వైతి. 

భగవంతుని సంభోగ శృంగారమును వ్యంజితము చేస్తూ అన్నమాచార్యులు 
వేంకటేశ్వరుని సుప్రభాతం పలికినాడు ఇట్లు- 


రాతిరెల్ల సతులతో రతుల నలసెనేమో 
రీతిగాదు హరి నెచ్చరికె సేయరే 11పల్లవి॥। 


పైపై బొద్దువాడచి పంకజములు విరిసె 

గోప గోవిందుని మేలుకొనుమనరే 

దీపములు దెల్లబారె తిమిరమింతయు జారె 

శ్రీపురుషోత్తముని జేయంటి లెమ్మనరే 1రాతి॥ 


కలువలు ముకుళించీ కలవింక లెలుగించీ 

నెలతలు దేవదేవు నిద్ర దెల్పరే 

జలనిధి పొంగణగె చాయల చుక్కలుమాసె 

వలరాచగురు నుప్పవడము గమ్మనరే రాతి 


జీవులు మేలుకొనిరి చెంగలించె దరువులు 

భావించి యచ్యుతు నిట్టె పలికించరే 

కావిరింతయు విరిసె కడు సంధ్యకు బొద్దాయె 

శ్రీవేంకటేశుని విచ్చేయుమనరే॥। 11రాతి॥ 
- ఆధ్యాత్మ సంకీర్తనలు, 4-180 (1998) 


శృంగార రసము వస్తువునుబట్టి వియోగ, సంయోగ రూపమున రెండు 
విధములు. అన్నమాచార్యుల కీర్తనలందు శృంగార రసభేదములన్నింటికి 


నాల్గవ సంపుటం 2/9 


లక్ష్యములు గలవు. సామాన్యముగా విరహ వర్ణనలలో చంద్ర, మన్మథ, 
మలయానిలముల దూషణము ఉండును. కాని అన్నమాచార్యుల శృంగార 
పదములందు నాయిక నాయకుల సౌందర్యమును వర్ణింపబడుట విశిష్టత, 
ప్రత్యేకత. ఉదా॥। 


కటకటా యిట్లాయగా పనులు చెలిపలుకు 
కిటుకు గీరములు మును కిందు వడిగెలిచె 11పల్లవి॥। 


ఇంతి ముఖచందురుడు నీ కుముద బాంధవుడు 

నింత చలమున బోరి రిన్నాళ్లును 

కాంతుదడవు నీ వలుగగా జెలికి నీ విరహ 

సంతాపములు రేచి జలజారి గెలిచె 11కట॥ 


వనజాక్షిచూపులును వలరాజు తూపులును 

యెనయకే జగడించె నిన్నాళ్లును 

కినిసి నీవీ యతివ కెలన దిరుగగ విరుల 

ననఠతె కదువాండ్రై నలుగడల గెలిచె 11కట॥ 


లతలు పూలతావిలంచములు చెలిమేన 

యితవుగా వడినొసగె నిన్నాళ్లును 

సతి గెలిచె వేంకేటశ్వరుడ నీ కరుణ నిపుడు 

ధృతి బూని జవరాలు తిరుగ దాగెలిచె 11కట॥! 


- శృంగారసంకీర్తనలు, 5-36 (1998) 


అన్నమయ్య నాయిక సుందర స్వరూపమును మొదట వర్ణించలేదు. కాని 
విరహముకారణంగా కృశించిన నాయికను ఈ శృంగార సంకీర్తనలో 
మనోహరముగ వర్ణించినాడు. నాయిక చంద్రవదన అని తొలుత అన్నమయ్య 
వర్ణించలేదు. చంద్రునికి నాయిక ముఖమునకు పోటీయుండెనని ఇంతకాలము 
వేంకటేశ్వరుని (నాయకుని) అనురాగము పొందిన నాయికను చంద్రుడు 


280 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఓడించలేకపోయెను. ఇప్పుడు నాయకునివలన గలిగిన విరహము 
కారణముగ నాయిక దైన్యమును పొందగా ఆమె ముఖము కళావిహీనము 
కాగా చంద్రుదుగెలిచెనని అన్నమాచార్యులు చమత్మరించినాడు. ఇట్లే నాయిక 
చూపులను, నాయిక శరీరమును అన్నమయ్య చమత్మారముగ వర్ణించినాడు. 


ఇది నాయికా విరహ వర్ణన. 


అన్నమాచార్యులు నాయక విరహమును అలమేలుమంగవలన 
వేంకటేశ్వరుడు పొందిన విరహమును-మనోహరముగ, చమత్మారముగ 


వరించినాడు. 
ణు 


నిన్నుగూడిన విభుని నిలువెల్ల సొంపాయ 
నిన్నియును నొనగూడె నింతలోపలనె 


సౌొలపు నీ కడగంటి చూపు హృదయముగాడి 
లలినితడు శ్రీవత్సలాంఛనుండాయ 
వెలదినిను బెడబాసి విరహంపు మెయికాక 
వలన నీతడు నీలవర్డుదైనాడు 


అదన నీ చనుగుబ్బలను చక్రములచేత 
బదిలపరపుచు చక్రపాణియైనాడు 

సుదతి నీ దేహమున సొబగు కుంకుమపూత 
లెదిగి పీతాంబరం బీతనికి నాయ 


ఆలింగనాపేక్ష ననయంబు నినుగూడ 
లోలుడటుగాన నాలుగు చేతులాయ 
శ్రీలలిత మూర్తియగు శ్రీ వేంకటేశ్వరుడు 
పాలించె నిను నీకు బరితోషమాయ॥। 


1॥పల్లవి॥। 


నిన్ను! 


నిన్ను! 


నిన్ను! 


- శృంగార సంకీర్తనలు, 5-876 (1998) 


నాల్గవ సంపుటం 2861 


అన్నమయ్య మరాక శృంగార సంకీర్తనలో నాయిక సౌందర్యసంపదను 
విలక్షణముగా ఇట్లు వర్ణించినాడు. 


చెప్పరాదీ యింతి సిరులు-దీని 
వొప్పు లిన్నియు జూడ వొరపులోకాని 11పల్లవి॥। 


ముదిత జఘనము మీది మొలనూలి గంటలవి 

కదలు రవమెట్లుండె గంటిరే చెలులు 

మదనుడుందెడి హేమ మందిరము దిరిగిరా 

గదిసి మైోసెడి పారిఘంటలో కాని చెప్ప! 


కొమ్మ పయ్యెదలోని కుచమూలరుచి వెలికి 

జిమ్ముటది యొట్లుండె జెప్పరే చెలులు 

యిమ్మె మరుధనము లెల్ల రాసులు వాసి 

కమ్ముకొని చెంగావి గప్పిరో కాని 1 చెప్ప! 


నెలత కంఠమునందు నీలమణిహారములు 

అలరుటెట్లుండు కొనియాడదరే చెలులు 

లలితాంగి ప్రాణవల్లభుడు వేంకటవిభుడు 

నెలకొన్న కౌగిటనె నిలిచెనో కాని 1 చెప్ప! 
- శృంగార సంకీర్తనలు, 5-259 (1998) 


వేంకటేశ్వరుడు శృంగారరాయడు. అతనిలో శృంగార రసధుని పరవళ్ళు 
తొక్కుతుంది. అప్పుడతడు బరితెగించి ప్రవర్తిస్తాడు. ఇది దోషము, నీచము 
అనే పట్టింపులుండవు. రతి తమకముతో సభ్యతా హద్దుమీరిన వేంకటేశ్వరుని 
పరకీయనాయిక ఇట్లు ప్రశ్నిస్తుంది- 


ఇన్నిటా దొరవు నీవు యింత సేతురా 
చన్నులంటే విదె నీకు చలమాయగా 1॥పల్లవి॥ 


282 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


చెరగుమాసిన వేళ చేరి ముట్ట వచ్చేవు 

కొరతంటా వద్దంటే గోపగించేవు 

మెరసీ తొల్లిటి దోసమె నే గురియ గాను 

నెరినిది యిప్పుడే నీకు చాతాయగా 11 ఇన్ని! 


యింటనే భోంచేసే వేళ యెంగిలి ముట్ట వచ్చేవు 

అంటకు మన్నంతలోనె అలిగేవు 

వెంటనె నా నోట నుండి వేమారు జిందగాను 

జంటల నీకదియును సరకాయగా 1 ఇన్ని! 


జలకమాదేటి వేళ సంగడికి వచ్చేవు 

తొలగమంటే కౌగిలించి దొమ్మి సేసేవు 

మలసి శ్రీ వేంకటేశ మలినము బాయగాను 

తిలకించే వది నీకు దిష్టూయగా॥ 1 ఇన్ని! 
- శృంగార సంకీర్తనలు, 11-262 (1998) 


అన్నమాచార్యుల ఈ సంకీర్తనను అనుసరించి, క్షేత్రయ్య “చెరగుమాసి 
ఉన్నానని యోచన సేయవద్దురసామి! దొరయైన మువ్వగోపాల, పరసతులకు 
దోసమెన్నడు లేదుర” అని పరకీయనాయిక మువ్వగోపాలునికి హితోపదేశం 
చేసినట్లు శృంగార పదమును రచించాడు. 

శ్రీ వేంకటేశ్వరుని దివ్యస్వరూపమును సహజత్వముట్టిపడునట్లుగా 
ఇట్లు అన్నమయ్య వర్ణించాడు. 

వాడివో కంటి రటరే వన్నెలవాడు 

పైడి మోలము కటారు పరజులవాడు 11పల్లవి॥। 


పెద్ద కిరీటమువాడు పీతాంబరమువాడు 
వొద్దిక గౌస్తుభమణి వురమువాడు 


నాల్గవ సంపుటం 283 


ముద్దుల మొగమువాడు ముత్తేల నామమువాడు 
అద్దిగో శంఖచక్రాల హస్తాలవాడు వాడి! 


అందిన కటి హస్తము నభయహస్తమువాడు 

అందెల గజ్జల బాదాలమరువాడు 

కుందనంపు మకరకుండలములవాడు 

కందువ బాహుపురుల కడియాలవాడు 1వాడి!। 


నగవుజూపులవాడు నాభికమలమువాడు 

మొగపుల మొలనూళ్ళు మొలవాడు 

చిగురుమోవివాడు శ్రీ వేంకటేశుడు వాడు 

తగునలమేలుమంగ తాళి మెడవాడు॥ 11వాడి॥ 
- శృంగార సంకీర్తనలు, 7-116 (1998) 


వయస్సు తొందరించగ రతి తమకము హెచ్చిన ఒక నాయిక వేంకటేశ్వరునితో 
ఎన్ని విధముల సంభోగ సౌఖ్యము అనుభవించదలంచినదో అన్నమాచార్యులు 
ఇట్లు వర్ణించాడు. 


మదము దొలకెడి యట్టి మంచి వయసున మనకు 
తుదలేని వేడుకలు దొరకుటెన్నడురా 1॥పల్లవి॥ 


ఉదటు జనుదోయి నీవురముపై దనివార 

నదిమి మోమును మోము నలమి యలమి 

వదలైన నీవితో వాలుగన్నుల జంక- 

లొదవనీమీదనే నొరగుటెన్నడురా 11మద।॥। 


కలికితనమున నాదు కప్పురపు దమ్ములము 

కులికి నీ వదనమున గుమ్మరించి 

పలచనగు గోళ్ళ నీ పగడ వాతెర నొక్కి 

చెలువమగు నునుగంటీి సేయుటెన్నడురా 11మద॥। 


204 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


గరగరని కురులతో కస్తూరి వాసనలు 

విరితావుల తోడ విసరగాను 

తిరువేంకటాచలాధిపుడ నినుగూడి నే- 

నరమరచి సదమదములౌట యొన్నడురా 11మదః॥॥। 
- శృంగార సంకీర్తనలు, 12-54 (1976) 

స్తుతి వేళను రతి వేళను 

అతి (ప్రేమను రార పోరయన్నను నెగ్గుల్‌ 

మతి దలప వలదు ప్రియమగు 

చతురానన ముఖ్యరుద్ర శార్జులకైనన్‌!। 


అని, పై శృంగార సంకీర్తనలో నాయిక వేంకటేశ్వరుని రాకొట్టి పిలవడాన్ని 
ఒక శృంగారకవి గట్టిగా సమర్ధించాడు. 


చక్కదనంచేత, యౌవనభారంచేత అధికమైన విరహబాధపడుతున్న 
ఒక శృంగార నాయికస్థితిని ఆమె చెలులు వర్ణించిన తీరును అన్నమయ్య 
ఇట్లు వర్ణించాడు. 


చక్కదనములచేత జవ్వన భారము చేత 
యెక్కడౌటా గానదిక నేమి సేత మే 1॥పల్లవి॥ 


ఒయ్యనె బంగారు తూగుటుయ్యాల మంచము మీద 

పయ్యద చెరగు జార బవ్వలించి 

ముయ్యక మూసిన రెప్పమూయుచు దెరచుగాని 

నెయ్యమున జూడ నేరదేమి సేతమే 11 చక్మ॥ 


ముత్తేల గద్దియమీద ముద్దుల కురులు దూల 

నొత్తిలి యొకతె మీద నొరగుండి 

చిత్తగించి చేతనున్న చెంగలువ బంతి జెక్కుూ 

లొత్తుగాని మాటలొల్లదేమి 'సేతమే 11 చక్మ॥ 


నాల్గవ సంపుటం 285 


కమ్మని తావులతోడ కన్నుల నవ్వులతోడ 

చిమ్ము జెమటలతోడ జెలువొంది 

కొమ్మకు నేడుగలిగె కోనేటిరాయని పొందు 

నెమ్మనము దాచ నేరదేమి సేతమే 11 చక్మ॥ 
- శృంగార సంకీర్తనలు, 12-68 (1976) 


నాయిక చిగురుటధరము నాయకుడు ముద్దులు పెట్టుటచే ఏర్పడిన కస్తూరి 
ముద్రలతో ఆమె చెలికానికి వ్రాసిన ప్రమలేఖవఠె ఉన్నదని అన్నమాచార్యులు 
నాయికా నాయకుల-అలమేలుమంగా వేంకటేశుల శృంగారానుభవాన్ని 
విలక్షణంగా రసభరితంగా వర్ణించాడు. 


నాదరామ[క్రియ 


ఏమొకొ చిగురుటధరమున యెడనెడంగస్తురి నిండెను 
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుగదా 1॥పల్లవి॥ 


కలికి చకోరాక్షికిం గదడకన్నులు గెంపై తోంచిన 
చెలువంబిప్పుడిదేమో చింతింపరె చెలులు 

నలువునం బ్రాణేశ్వరుపై నాంటిన యాకొన చూపులు 

నిలువునం బెరుకంగ నంటిన నెత్తురు గాదు గదా 1 ఏమొ॥ 


పడంతికి చనుంగవ మెజుంగులు పైపైంబయ్యెద వెలుపల 

కడు మించిన విధమేమో కనుంగొనరే చెలులు 

ఉడుగని వేడుకతోం బ్రియండొత్తిన నఖ శశిరేఖలు 

వెడలంగ వేసవికాలపు వెన్నెల గాదు గదా 1 ఏమొ॥ 


ముద్దియ చెక్కుల కెలంకుల ముత్యపు జల్లుల చేర్పుల 

వొద్దికలాగు లివేమో వూహింపరె చెలులు 

గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున 

అద్దిన సురతపుంజెమటల అందము గాదు గదా 1 ఏమొ॥ 
- అన్నమయ్య శృంగార సంకీర్తనలు 5-82 (1998) 


286 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఈ శృంగార సంకీర్తన విశిష్టతను గుర్తించి డా! వెల్చేరునారాయణ 
రావు, డా॥ డేవిద్‌షుమన్‌లు"604 0 ౧౬6 91"గయి16 ంయు మంగ 
గళ) అను గ్రంథములో ఇంగ్లీషులోకి అనువదించారు. (0240164 0౫ 
7ఆ10” 9165, సలు లము, 2006) ఆ ఆంగ్లానువాదము ఇట్లున్నది- 


101 1101105 10256 6 10010601 1 1.06 


656 ఖు 01 01201. 0516 
01 101 1105 

166 25 0060. 

7112020 6” 

00616[ల55 011076 

501016 07” ౦౪ 126)” 10 101 1016? 


01 అ”65 6 అ?65 012 0216012 016, 
70107 జం 06)” 166 1 06 ౦౦0165? 


యు 1107910 ము” ం65: 
₹0261 10౪6616 01006 
5611 5621002 6 1018 8120065 
2016066 01 00107661 
జ101 59106 య1197 యి ఓం 13 006) 
0201 10 షల అ/65? 


11701246 జం 96” 006 164013 011076? 


077 1 1026013 ఇ700జు'3 016256 

51077 30 001206 0౪20 ల 3జి? 

ఈ ౨ 

1170120 26 6” 0061273 000 6 ఉయంలట 


నాల్గవ సంపుటం 2868 


140” 46 ౧2115 011061 10701 
01653102 101 10 113 0255100. 


12753 077 1యిరంలం 25 16 00101201 
012 5200ల 920 


11701246 జం 96” 006 164013 011076? 


117126 జం ౦656 2102065, 1656 62015 
12మింల2 రం? 7001 ౧160౦1? 


౮౪౮7౦౪ 102206. రలయరం? 

7112000౪16 6” 006 006 6 06863 ౦01 597621 
101 16 10౧5-1206 
07 6 1016 0066 1115 

*1గ71ల4 16 165566 1౪6. 

12060 1 1076? 


11701246 జం 96” 006 164013 011076? 
- రీము2జంజం/2 ౨-82 (1998) 


ఇట్లు అన్నమాచార్యులు అలమేలుమంగ, వేంకటేశుల శృంగారానుభవము 
నందలి తమకమును అప్రతిమభావనాపటిమతో, శృంగార రసాభిజ్ఞతతో 
విలక్షణంగా, వైవిధ్యంగా, మనోహరముగా వర్ణించాడు. 


శ్రీ వేంకటేశుని విచ్చలవిడి శృంగారానుభవమును వర్ణించిన శృంగార 
సంకీర్తన ఇట్లున్నది- 
ఆహిరి 
లంజకాండవౌదువురా 
లంజకాండవౌదువు నీ లాగులెల్లం గానవచ్చె 


ముంజేతం బెట్టిన సొమ్ములకద్దమేలరా 11పల్లవి॥॥ 


2086 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కొంకక యొవ్వతో కాని కోరి నీ బుజము మీంద 

కంకణాల చేయి వేసి కౌంగిలించం బోలును 

వంకలైన వొత్తులెల్ల వడిం గానవచ్చె నింక 

బొంక నేమిటికిరా నీ బూమెలెల్లం గంటిమి 11 లంజ॥ 


ఒద్దిక నెవ్వతో గాని వోరి నీవురము మీంద 

నిద్దిరించం గంటమాల నీలములొత్తినది 

తిద్దిన జాణవుగాన తిరిగి తిరిగి మాతో 

బద్దనేంటికిరా నేంబచ్చి సేయంజాలను 11లంజ॥॥ 


వేడుక నెవ్వతో తిరువేంకటేశ్వర నిన్ను 

కూడిన నీమేనితావి కొల్లవట్టుకొన్నది 

తోడనె నాకౌంగిటిలో దొరకొంటి వింక నిన్ను- 

నాడ నేమిటికిరా నా యలపెల్లం దీరెను 1॥లంజ॥ 84 
- అన్నమయ్య శృంగార సంకీర్తనలు 5-84 (1998) 


ఈ సంకీర్తనలో ఇతర నాయికలతోడి సంభోగ చిహ్నములతో కనిపించిన 
వేంకటేశుని నాయిక లంజకాడ వాదువురా అని నిలదీస్తున్నది. ముంజేతికి 
పెట్టిన సొమ్ములు చూచుటకు అద్దమేలరా? అని నిష్టురములాడుచున్నది. 
ఈ విశిష్టసంకీర్తనను డా! వెల్చేరునారాయణరావు, డా॥ డేవిడ్‌ షుమన్‌లు 
ఇంగ్లీషులోకి అనువదించారు. (ల 606 1 2 639609లూ”, ౦4౦16 
యాలు? 1633. ల లి 1905.) 


నాల్గవ సంపుటం 289 


160)ల7౦1 01 3౦౪ 71030 


౨5౦06 770020 125 ౧16౦6 10 02 3708 26 
₹గరు ల [206 ౦౦7ల66 ₹గ1ఈ1 01206166 
1020 5611 5606 6 001601 1ల యా763 
0137001 9109164. 77%)” (911 06 1165? 

1 160077 370% ౧1౦1౮. 


01 1077ల 01110165. ₹1%ు7 60 ౩70౦౪ 1666 2 0019 


50116 770020 25 ౦0౦0మ100%201” 51601 

01 37౦01 01651 ౫06 16 520063 

01101 10010206 1276 1ల[2 0001 

01 )7౦౮౪ 9100. */సు” ౧౦016056 10౦7ల జర ౦0౪7ల? 
0)౦౪౩ 1076 లుల 1 0ఖ% 06 [జు 0. 


01 10701 01010165, 77%)? 60 ౩7౦౪ 1666 2 0019 


50116 ₹0%ఖ0 125 02466 1076 10 3709, 

1.016 ౦€/90124 0111. 

10066166 370౪1 006/5 అరటముంు. 

500% జలు 370౪ 00016 10160 ము? ఖయిు. 

౭0% ఖు 1 012006 370౪? |? ₹79జయు655 15 8010. 


01 10701 01010165. 77%)? 60 ౩౦౪ 1666 2 0019 


4 1100120 €0 ౮ [0701 - తయంజంజిం/2. 5-84 (1998 
0 7౦౪ 10764 01 ౪10165: నాయిక (అలమేలుమంగ) చెలులు వేంకటేశుని దర్శించి, ప్రార్థించి, 
1 100౪7 ౩70౦0 772, నాయిక అవస్థను వివరించి, నాయిక అధరామృతమును అందించునని 
1020 566 1య 211. ఆశపెట్టి, తమయజమానురాలిని కూడమని విన్నవించుటను అన్నమాచార్యులు 


1%7%)7 ౦0 37౦3 1666 2 001 10 566 పరమ రమణీయముగ ఇట్లు వర్ణించాడు. 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


దయ గలవాడవు వుత్తమనాయకుడవు 

ప్రియములు నీకు జెప్పి పిలువ వచ్చితిమి 1॥పల్లవి॥ 
చిత్తము లోపలి రూపు చిత్తరు పటాన వ్రాసి 

హత్తి కాగలించుకొను నంగన నిన్ను 

బత్తిగా నిన్ను దలచి బయలుతో మాటలాడు 

ఇత్తల నీపై వలపు లేమని చెప్పేమయ్యా 1దయ॥। 


పాటమైన నీ పేరు పదములలోన బెట్టి 
కూటువ నిన్ను నంకించు కోమలి నిన్న 
నీటున బానుపుమీద నీవున్నాడవని పొందు 


నాల్గవ సంపుటం 291 


కడు గోమలపు సతి కదిసి పాదాలొత్తితే 

వొడివట్టి తీతురా వోహో నీవు 

అడరి మాని పండు నీ కటు నోరూరించెనంటా 

పిడిచి యధరమింత పిప్పి సేతురా 11పువ్వు॥ 


సింగారించుకొని లేమ సేస నీపై బెట్టితేను 

అంగమింత బిగింతురా అహా నీవు 

అంగజుని దీము లాచీ ననుచు శ్రీ వేంకటేశ 

వుంగిట రతులగూడి వుమ్మగిల సేతురా 11పువ్వు॥ 
- శృంగార సంకీర్తనలు, 16-590 (1998) 


యేటవెట్టి నీపై తమి ఇక నెంతో అయ్యా 11దయ॥। 
కౌగిటిలో నిరతులు కలవరింతల బెట్టి 


అలమేలుమంగా వేంకటేశులు తమపొందునుగూర్చి బొంకుచుండగా, 
చెలికత్తెలు గుర్తులుచూపి వారిని ఎగతాళిచేయుటను అన్నమాచార్యులు 
కడు రమణీయముగ, చమత్మారభరితంగా ఇట్లు వర్ణించాడు- 


మాగిన మోవి యందిచ్చు మగువ నీకు 

తోగి చూచింతలో నీవే తుదముట్ట గూడితివి 

యేగక శ్రీవేంకటేశ ఇట్టే వుండవయ్యా 11దయ॥। 
- శృంగార సంకీర్తనలు, 16-284 (1998) 


ఎవ్వరునెరుంగరంటా యేల బొంకేరు 
నవ్వేరు మిముజూచి నలినాక్షు లెల్లను 1॥పల్లవి॥ 


చెలియనుదుటి మీది చిన్నారి కస్తూరి బొట్ట్లు 
క అ 


అలమేలుమంగ చెలికత్తెలు తమచెలిని వలపుకావరముతో కూడి గాసిబెట్టిన 
వేంకటేశుని మందలించుటను అన్నమాచార్యులు ఇట్లు మనోహరముగ, 
శృంగార రసభరితముగా వర్ణించాడు. 


చెలువు మీరగనీ చెక్కుల నంటె 
నిలువునామము నీది నెలత నుదుట నంటె 
తలకొన్న గురుతులు తారుమారులాయను 1॥పల్లవి। 


పువ్వవలె గౌగలించి భోగించవలె గాక 
కావరాన చెలి నింత గాసిగా జేతురా 11పల్లవి॥। 


కాంత కన్నుల బెట్టిన కాటుకెల్లా నీ మోవి 
వింత బాగులై నేడు వెలశున్నది 
రంతుల నీ బాహుపురి రమణి సందిట జిక్కె 


చక్కని రమణి నీ సంగడికి వచ్చితేను 
యింతలోనే మీ చేత లివ్వలవ్వలాయను 11 ఎవ్వ॥ 


చెక్కులు గిల్లుదురా చెల్లబో నీవు 
జక్కవ చన్నులు నీకు సరిమొన చూపె నంటా 
కిక్కిరియ జేతబట్టి గిజిగిజి సేతురా 11పువ్వు॥ 


సరి నలమేల్మంగ చరణముల లఅత్తుక 
సొరిది నీవురమున జూపట్టెను 


202 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


గరిమ శ్రీ వేంకటేశ కౌస్తుభమింతికి సొమ్మై 
దొరసె మీ వలపులు తోడునీడలాయను 


11 ఎవ్వ॥ 


- శృంగార సంకీర్తనలు, 18-477 (1998) 


అన్నమయ్య శృంగార వర్ణనములలో వైవిధ్యమున్నది. అలమేలుమంగ 
దేహమును దివ్యరథముతో పోల్చి, ఇద్దరు కలిసి వలపుల విజయయాత్ర 


చేయుడని వేంకటేశునికి ఇట్లు విన్నవించాడు- 


అలమేలుమంగ యాకె అనుక వద్దనుండది 
చెలరేగి కందువలు చిత్తగించవయ్యా 


తరుణి దేహమే నీకు తగు దివ్యరథము 
గరుడధ్వజం బాపె కప్పు పయ్యద 
తురగములు రతుల దోలెడు కోరికలు 
సరినెక్కి వలపులు జయించవయ్యా 


దిండుకల పిరుదులు తేరుబండి కంద్లు 
అందనే పువ్వుల గుత్తులాపె చన్నులు 
కొండవంటి శృంగారము కోపున గలసొబగు 
నిండుకొని దిక్కులెల్లా నీవే గెలువవయ్యా 


వెలది కంఠము నీకు విజయ శంఖ మదివో 
నిలువెల్ల సాధనాలు నీకు నాపె 

యెొలమి శ్రీ వేంకటేశ యిద్దరును గూడితిరి 
పలుజయములు నిట్టే పరగవయ్యా 


11పల్లవి॥। 


11అల|| 


11అల|| 


11అల|| 


- శృంగార సంకీర్తనలు, 8-90 (1998) 


అలమేలుమంగ వేంకటేశ్వరుల దాంపత్య జీవనాన్ని రాజ్యపట్టాభిషేకముగా 


అపూర్వవూహలతో భావుకతతో అన్నమయ్య ఇట్లు వర్ణించాడు- 


నాల్గవ సంపుటం 


ఇట్టి భాగ్యము గంటిమి యిద్దరూ బదుకరయ్యా 
పట్టము గట్టుకొంటివి పచ్చిదేరనయ్యా 


చెలియ తోడే నీకు సింహాసనపు గద్దె 
అలరు జూపులే రత్నాభిషేకము 
చలువైన నవ్వులే ఛత్ర చామరములు 
కలిగె నీకింక నేమి గావలె నయ్యా 


చనుగవలే నీకు సామ్రాజ్యదుర్గములు 
నినుపు మోవితేనెలు నిచ్చ బోనాలు 
వొనరిన కౌగిలే వుండెడి నీ నగరు 
యెనయ నబ్బె నీ భాగ్య మీడేరేనయ్యా 


రతిచెనకులే నీకు రవణపు సొమ్ములు 
సతతపు గూటమే సర్వసంపద 

యితవై శ్రీ వేంకటేశ యీకె యలమేలుమంగ 
సతమాయ మమ్ము నేలి జాణవైతివయ్యా 


293 


1॥పల్లవి॥। 


యిట్టి! 


యిట్టి! 


యిట్టి! 


-శృంగార సంకీర్తనలు, 12-76 


శ్రీవేంకటేశ్వరుని చెలి యలమేల్మంగ 
వోవరిగా నెలకొని వురముపై నున్నది 


పొంచి మచ్చమైన నాటి పొలసుకంపులు వాయ 


సంచుల పన్నీట మజ్ఞన మార్చరే 
అంచె గూర్మవరాహములైనట్టి సొగటు దీర 
మించు గప్పురధూలళి మెత్తరే మేనను 


అన్నమాచార్యులు వేంకటేశ్వరుని అభిషేకానంతర అలంకారమును వర్ణించుచూ, 
దశావతారవర్ణన కూడ జాను తెలుగు నుడికారముతో, పదప్రయోగ వైచిత్రితో 
చమత్కారముగా ఇట్లు చేసినాడు- 


11పల్లవి॥। 


11శ్రీవెం॥ 


20 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


నరసింహపు గదరునాటి వామనపు జిద్దు 

పరశురాముని గబ్బు పచ్చి వీడను 

పరిమళము గట్టిన బంగారు గిన్నె దెచ్చి 

పొరి దిరుమేన దట్టపునుగిట్టే నించరే 11శ్రీవేం!॥ 


గొల్లముంజు రాచజిద్దు కోరి బుద్దుడైన సిగ్గు 


నాల్గవ సంపుటం 


పరిచారకపుదాన బైకొని నన్నేలితివి 
యిరవైన మగువ నన్నెట్టు నవ్వునో 
సరుస శ్రీవేంకటేశ చలివాసి యిక నాపె 
గరిసించితే మరి గతి నీవే అయ్యా 


295 


11వలపు॥ 


- శృంగార సంకీర్తనలు, 14-25 


చొల్లు గుర్రపు నూగు రొచ్చులు మానగా 
ఇల్లిదె శ్రీ వేంకటేశు డీరూపై తానున్నవాడు 
యెల్ల పూదండలు సొమ్ము లెక్కించరే 


11శ్రీవెం॥ 


చక్కదనంచేత, జాణతనంచేత వేంకటేశుడు అందరి (డ్రేమకు పాత్రుడుగ 
ఉన్నాడు. అందువలన నిన్ను చూచిన వనితలు వలవకుండుదురా? అంటూ 
ఒక నాయిక తన మనస్సును వెల్లడించడాన్ని అన్నమయ్య ప్రీ 


స్వభావానుగుణంగా, సహజసుందరంగా ఇట్లు వర్ణించాడు- 


- శృంగార సంకీర్తనలు, 7-198 


శ్రీవేంకటేశుడు శృంగారరాయడు. నాయికలహెచ్చు తగ్గులు పాటించడు. 
వేంకటేశుడు అలమేలుమంగ పరిచారికతో శృంగారం సాగించడాన్ని దూతీ 
శృంగారమును ఆ అన్నమాచార్యులు రసరమణీయంగా, సహజ సౌందర్య 
భావనలతో ఇట్లు వర్ణించాడు. 


అంత చక్కనివాడవు అన్నిటా జాణవు నీవు 
సంతోసాన నుప్పంగీ సారంకు నామనసు 
పొలసి నిన్నాకమారు పూచి తప్పక చూచితే 
వలవక వుండుదురా వనితలు 


11పల్లవి॥। 


వలపు కొలదిగాదు వద్దువద్దయ్యా 
చెలి కోపగించుకొంటే సేసేదేమయ్యా 


వూడిగపుదాన నన్ను నొడివట్టి తీసేవు 
యాడ నీపట్టపుదేవి యేమి సేసునో 
వేడుక యీ వేళనైతే వెనక నాపె చిక్కించు 
కేడ నైనా బరచగ నేమి సేసేవయ్యా 


దూతిక నింతే నేను తొడికేవునా చన్నులు 
కాతరించి నన్నెంత నీ కాంత దూరునో 

యేతు లిప్పుడు సేసితే నింటికాడ వచ్చీ యాపె 
చేతులు చాచవచ్చితే చేరి యేమందునయ్యా 


1॥పల్లవి॥। 


11వలపు॥ 


11వలపు॥ 


నిలువున నెప్పుదైనా నీ రూపు దలచుకొంటే 
వులివచ్చి చెమటలు నోలలాడకుందురా 11 అంత॥ 


సముకాన నీతోను సంగతాలు సేసితే 

తమ కించ కుండుదురా తరుణులు 

జమళి మేనులు సోక సరసము లాడితేను 

మమతల నిన్ను నిట్టె మరుగక వుందుదురా 11 అంత॥ 


యీడుజోడై నిన్నుగూడి యెడవాయ కుండితే 

వేడుక జొక్కకుందురా వెలదులు 

యీదనె శ్రీ వేంకటేశ యేలితిని నిన్ను నిట్టె 

యేడవారూ నీ పొందుల కేకరక వుందురా 11 అంత॥। 
- శృంగార సంకీర్తనలు, 28-146 (1999) 


2906 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అలమేలుమంగా శ్రీ వేంకటేశుల సరసమును, అన్యోన్యతను 'సరిబేసులాయి 
అంటూ చెలులు మెచ్చుకొనడాన్ని అన్నమయ్య రసభరితంగా వైవిధ్యంగా 
వర్ణించాడు. 


సరిబేసులాయను మీ సరసము నిద్దరికి 
మొరసిన మీ చేతులు మెచ్చితి మిందరము 1॥పల్లవి॥ 


చెలి నీ యెదుట నుండి సేసిన సన్నలకు 

అలరుల దండ వేసి తాకె మీదను 

సొలసి కమ్మటి నిన్ను సోకగ జూచినందుకు 

తలకొని మర్మములు దగుల నాడితివి 11సరి॥ 


ఆపె నీకు మొక్కు మొక్కి యాసలు రేచినందుకు 

తీపులమోవి చూపి తేలించితివి 

రాపున నిన్నంటబట్టి రతికి దీసినందుకు 

యేపున జనవిచ్చి నీవిట్టె ఇయ్యకొంటివి 1॥1సరి॥ 


మరిగించుక నిన్నాపె మతి చొక్కించి నందుకు 

బెరసి నీవురమున బెట్టుకొంటివి 

యిరవై శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ 

సరగున గూడి సంతోసములు నించితివి 1సరి॥। 
- శృంగార సంకీర్తనలు, 28-418 (1999) 


ఒక నాయిక వేంకటేశుడు తనకు వినయాలు చేయడాన్ని చమత్మారంగా 
వర్ణిస్తూ, స్వామితో వివాహాన్ని కోరుతున్న వైనాన్ని అన్నమయ్య జానపద 
బాణిలో తేటతెలుగులో రసభరితంగా ఇట్లు వర్ణించాడు. 


వినయాలు సేసేవు వేంకటేశుడ 
వెనువెంట బాయక వేంకటేశుడ 1॥పల్లవి॥ 


నాల్గవ సంపుటం 


విరుల వేసేవదేమో వేంకటేశుడ 
వెరగయ్యీ నీ చేతకు వేంకటేశుడ 
విరవాయనీ సుద్దులు వేంకటేశుడ 
అరుదుగ వింటిమోయి అన్నీ వేంకటేశుడ 


వేడుక కాడవౌదువు వేంకటేశుడ 
వీడుదోడాడేవు మాతో వేంకటేశుడ 
వీదెపు మోవి నవ్వేవు వేంకటేశుడ 
జాడలెల్లా గంటిమోయి సారె వేంకటేశుడ 


వేసాల వాడవు గదో వేంకటేశుడ 
వేసారపు రతులను వేంకటేశుడ 
వేసేవు నాపై వేయి వేంకటేశుడా నన్ను 
సేసవెట్టి పెంద్లాడేవు శ్రీ వేంకటేశుడా 


2097 


1॥విన॥। 


1॥విన॥। 


1॥విన॥। 


- శృంగార సంకీర్తనలు, 28-494 


శ్రీ వేంకటేశుడు ఒక నాయిక పొందుకోసం చెలికత్తె ద్వారా వీడెము, గంథము, 
కప్పురము పంపినాడు. ఆ చెలికత్తె నాయికకు స్వామి సౌందర్యాన్ని వైభవాన్ని 
వర్ణించి స్వామికి లోబడమని బోధిస్తున్న వైనాన్ని అన్నమయ్య సహజ 


సుందరంగా ఇట్లు ఆవిష్కరించాడు. 


చక్కని వాడాతడు జాణవు నీవు 
అక్కరతో నాతని యానతి వినవమ్మా 


వల్లైవాటు వేసుకొని వాడె నిలుచున్నవాడు 
యిల్లిదె వీడెమంపె నీ కిందవమ్మా 

చొల్లెపు జుత్తులతోడ జూచీ నిన్నప్పటనుండి 
యెొల్లచందాలా దగు మీ యిద్దరికి నమ్మా 


11పల్లవి॥। 


11 చక్మ॥ 


208 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


నెత్తికొప్పువాడు మంచి నీలపుగాంతులవాడు 
బత్తితో గందమంపెను పట్టవమ్మా 

చిత్తము నీపై బెట్టి సెలవుల నవ్వీవాదె 

హత్తి యాతనితో మాటలాడవమ్మా 


కుప్పెకటారము తోడి కోడెవయసు వాడు 
కప్పురము నీకు నంపె గైకొనవమ్మా 
అప్పుడు శ్రీ వేంకటేశు డదె వచ్చి నిన్ను నేలె 
చిప్పిల విన్నపాలెల్లా జేసుకోవమ్మా 


11 చక్మ॥ 


- శృంగార సంకీర్తనలు, 29-80 (1999) 


పూర్వం తెలుగునాట పున్నమరాత్రులలో జాజర ఆట, పాట ప్రసిద్ధిగా ఉంది. 
అన్నమాచార్యులు జాజర ఆటను ఆదుదువు రావయ్యా అంటూ ఒక నాయిక 
చెలికత్తెలు శ్రీవేంకటేశుని ఆహ్వానించడాన్ని చమత్కారంగా, రసవత్తరంగా 


ఇట్లు వర్ణించాడు. 


పొదలె నిండుగళల పున్నమనేడు 
అదను దప్పక జాజ రాడుదువు రావయ్యా 


జలజాక్షి మోమునను చంద్రోదయమాయ 
నెలకొన్న నవ్వుల వెన్నెల గాసెను 

కలికి కన్నుల నల్లగలువలు వికసించె 
అలరి యీకెతో జాజరాడుదువు రావయ్యా 


యెనసి జవ్వనమున నేతెంచె వసంతకాల 
మొనరి మోవి జిగురు లుప్పతిలెను 
గొనకొన్న తురుమున గూడె తుమ్మిదమూక 
అనుమానించక జాజరాడుదువు రావయ్యా 


1॥పల్లవి॥। 


11పొద!॥। 


11పొద!॥। 


నాల్గవ సంపుటం 299 


కుంకుమ చెమట చనుగొప్పెరల నిండుకొనె 

కొంకక గోళ్ళ బుర్రట కొమ్ములాయెను 

లంకెలై శ్రీ వేంకటేశ లలనతో గూడితివి 

అంకెలనే పొద్దూ జాజరాడుదువు రావయ్యా 11పొద॥। 
- శృంగార సంకీర్తనలు, 29-434 (1999) 


తిరుమల దేవాలయంలో శ్రీవారి కల్యాణోత్సవమును తాళ్ళపాక అన్నమాచార్యులు 
ప్రారంభించినట్లు, కన్యాదాతగా వ్యవహరించినట్లు శాసన, సాహిత్య 
ప్రమాణములు గలవు. కల్యాణోత్సవ సందర్భంలో పాడదగిన సంకీర్తనను 
అన్నమయ్య రసభరితంగా, సహజ సుందరంగా ఇట్లు వర్ణించాడు. 


మొక్కరమ్మ చెలులాల మోహనాకారుడు వీడె 
వెక్కసపు చేతల శ్రీ వేంకటేశుడు 1॥పల్లవి॥ 


సంతోసాన వాడె పెండ్లి చవికెలో గూచున్నాడు 

మంతనము లాడుకొంటా మగువలతో 

పొంతనే సరసాలాడీ భూపతి చెరువుదండ 

వింత సింగారాలతో శ్రీ వేంకటేశుడు మొక్క 
జోడైన రత్నాల సొమ్ములు వెట్టుకున్నాడు 

వాడికైన వూడిగపు వారితో గూడి 

వీడెములు వేసుకొంటా వికవిక నవ్వుకొంటా 

వేడుకకాదైనవాడు శ్రీ వేంకటేశుడు మొక్క 


తలకొన్న కమ్మపూవు దండలతో నున్నవాడు 

లలిబూసిన పరిమళాలు మించగా 

పలురతుల దనిసి బాగుగా దేవుళ్లు దాను 

విలసిల్లీ నిదిగో శ్రీ వేంకటేశుడు మొక్క 
- శృంగార సంకీర్తనలు, 29-480 (1999) 


3౦00 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఇట్లు అన్నమాచార్యుల శృంగార సంకీర్తనలు శ్రీ వేంకటేశుని విచ్చలవిడి 
శృంగారాన్ని విశేషభావుకతతో, పదప్రయోగ వైచిత్రితో, రసరమణీయకతతో, 
తెలుగు నుడికారముతో వైవిధ్యభరితంగా వర్ణించాడు. అన్నమయ్య శృంగార 
సంకీర్తనలు “వేంకటశైలవల్లభు రతి క్రీడా రహస్యంబులై యున్నవి. తాళ్ళపాక 
చినతిరుమలాచార్యులు సంకీర్తన లక్షణములో ఇట్లు ప్రస్తుతించాడు- 

(శ్రుతులై శాస్తములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై 

యతిలోకాగమవీథులై వివిధ మంత్రార్థంబులై నీతులై 

కృతులై వేంకటశైలవల్లభు రతిక్రీడా రహస్యంబులై 

నుతులై తాళులపాక యన్నయ వచోనూత్నక్రియల్‌ చెన్నగున్‌॥ 12 

అన్నమయ్య శృంగార సంకీర్తనలలో నాయకుడు వేంకటేశ్వరుడు. 
నాయిక అన్నమయ్య. అతడే అలమేలుమంగగా, రాధగా, గోపికగా, ఇతర 
నాయికగా మారినాడు. ఈ అలౌకిక శృంగారమే మధురభక్తి. “కామి గాక 
మోక్షగామి కాడు” అన్నట్లు కామాన్ని అనుభవించిన పురుషుడే వైరాగ్యవంతు 
దడవుతాడు. వైరాగ్యానికి పూర్వరంగం శృంగారం. అన్నమయ్య వైరాగ్యాన్ని 
అలవరచుకోడానికి ముందు శృంగార కీర్తనలు పిదప అధ్యాత్మ కీర్తనలు 
రచించాడు. 
2. అన్నమాచార్యుల అధ్యాత్మ కీర్తనలు 

భగవద్విషయికమగు రతియే పరిపుష్టిని పొంది భక్తియగుచున్నది. 
ఈ అలౌకికమగు ప్రేమయే ఇహపరముక్తి సాధనమగుచున్నది. పరమ 
(ప్రేమ స్వరూపమైన భక్తితత్వమును, ఆధ్యాత్మిక తత్త్వమును ప్రబోధించు 
గేయరచనలే ఆధ్యాత్మిక సంకీర్తనలు. 

తిరుమల దేవాలయమున స్వయంవ్యక్త మూర్తిగ వెలసిన శ్రీ వేంకటేశుని 
దివ్యమంగళ స్వరూపమును భక్తులకు కనులకు కట్టునట్లు రమ్యముగా 
అన్నమాచార్యులు ఇట్లు వర్ణించాడు. 


నాల్గవ సంపుటం ౩0౦01 


చేరికొల్వరో యీతడు దేవుడు 
యీరీతి శ్రీ వేంకటాద్రి నిరవైన దేవుడు 11చేరి॥ 


అలమేలుమంగ నురమందిడుకొన్న దేవుడు 

చెలగి శంఖ చక్రాల చేతి దేవుడు 

కలవరద హస్తము కటిహస్తపు దేవుడు 

తులసి శ్రీవత్స వనమాలికల దేవుడు 11చేరి॥ 


ఘన మకర కుండల కర్ణముల దేవుడు 
కనకపీతాంబర శృంగార దేవుడు 
ననిచి బ్రహ్మాదుల నాభిగన్న దేవుడు 
జనించె బాదాల గంగ సంగతైన దేవుడు 


కోటి మన్మథాకార సంకులమైన దేవుడు 
జూటపు గిరీటపు మించుల దేవుడు 
వాటపు సొమ్ములతోడి వసుధాధిపతి దేవుడు 
యీటులేని శ్రీ వేంకటేశుదైన దేవుడు. 

- అధ్యాత్మిక సంకీర్తనలు-4-1 (1998) 
శ్రీనివాసునకు నిలయమైన వేంకటాద్రిని ఆదిశేషుని స్వరూపమని, కైవల్యపద 
మని అన్నమయ్య ఇట్లు సహజసుందరంగా పవిత్రమైన పర్వతంగా 
వర్ణించాడు. 


అదివో అల్లదివో హరివాసము 
పదివేలు శేషుల పడగలమయము 1॥పల్లవి।। 


అదె వేంకటాచల మఖిలోన్నతము 

అదివో బ్రహ్మాదుల కపురూపము 

అదివో నిత్యనివాస మఖీలమునులకు 

నదె చూడు డదె మొక్కు డదానందమయము 11అది।। 


3౮02 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


చెంగట నల్లదివో శేషాచలము 

నింగినున్న దేవతల నిజవాసము 

ముంగిట నల్లదివో మూలనున్న ధనము 

బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము 11అది।। 


కైవల్యపదము వేంకటనగమదివో 

శ్రీ వేంకటపతికి సిరులయినది 

భావింప సకలసంపద రూపమదివో 

పావనముల కెల్ల బావనమయము 11అది॥। 
- ఆధ్యాత్మిక సంకీర్తనలు, 1-28 (1998) 


తిరుమల శ్రీవేంకటేశుని భక్రపరాయణత, దయార్టత, వరదాన శీలతలను 
అన్నమాచార్యులు ఇట్లు ప్రశంసించాడు. 


కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు 
కొండలంత వరములు గుప్పించెదువాడు 1॥పల్లవి॥ 


కుమ్మరదాసుదైన కురువరతినంబి 

ఇమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు 

దొమ్ములు సేసినయట్టి తొందమాంజక్కురవర్తి 

రమ్మన్నచోటికి వచ్చి నమ్మినవాడు 11కొండ॥ 
అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి 

ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు 

మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత 

నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు 11కొండ॥ 


కంచిలోన నుండ దిరుక్కచ్చినంబి మీదగరు 
ణించి తన యెదడకు రప్పించినవాడు 








నాల్గవ సంపుటం 303 


యెంచి నెక్కుడైన వేంకటేశుడు మనలకు 
మంచివాడై కరుణ బాలించినవాడు 11కొండ॥ 
- అధ్యాత్మ సంకీర్తనలు, 1-151 (1998) 


భక్తులు కుమ్మరి భీముడు (కురవనంవి), తొండమాన్‌ చక్రవర్తి కథలు 
శ్రీ వేంకటాచల మాహాత్యములో ఉన్నాయి. భక్తులు అనంతాళ్వారు, తిరుమల 
నంబి, తిరుక్కంచినంబి కథలు శ్రీ వేంకటాచల ఇతిహాసమాలలో ఉన్నవి. 
శ్రీనాథ మహాకవి హరవిలాసములో 


“అర్ధరాత్రంబున నల్లాడ నాథుందు 
దానె యెవ్వనికి గైదండయిచ్చె 
బదకంపు బచ్చను బైవేయ వచ్చిన 
దనుజారి నిల్బె నెవ్వని నిజంబు 
అలిగిపోయిన వేంకటాచలంబున కేగి 
కొనివచ్చె నెవ్వని కుధరధరుడు 
వైకుంఠనాథుడెవ్వని సేవకును మెచ్చి 
యాత్మసత్కార కల్యాణమొసగె 
అతండు భాగవతోత్తముం దడతండు శుద్ధుం 
డతండు వైరాగ్యసంపన్నుం డతండు ఘనుండు 
పరమవైష్టవ సభ నుతింపంగం దగదె 
కాంచినగరి కుటుంవి శ్రీ కంచి నంబి” జం! 








అని ప్రస్తుతించాడు. ఈ పద్యంలో కీర్తింపబడిన భాగవతోత్తముడు 
తిరుకంచినంబి (తిరుక్కచ్చినంబి) హరవిలాసమునకు కృతిభర్త, శ్రీనాథునకు 
బాల్యసఖుడు అగు అవచి తిప్పయ శెట్టికి పూర్వీకుడు. ఇతడు 
భగవద్రామానుజాచార్యులకు గురువు. శ్రీ కంచినంవి (కాంచీపూర్ణులు) 
కంచివరదరాజస్వామి భక్తుడు. ఆంతరంగికుడు. ఒకప్పుడు నంబి వరద 
రాజులమీద అలిగి వేంకటాద్రి చేరి వేంకటేశుని సేవించినాడు. 


30౦4 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అన్నమాచార్యులు శ్రీ వేంకటేశునిపై పెక్కు మేలుకొలుపు సంకీర్తనలు 
రచించాడు. వీటిలో చాలా సంకీర్తనలు శ్రీకృష్ణుని సంబోధనలుగ, 
మేలుకొలుపులుగ ఉన్నాయి. అన్నమయ్య నరసింహుడు, శ్రీరాముడు 
శ్రీకృష్ణుడు, శ్రీవేంకటేశుడు అందరికి అభేదమును పాటించి కీర్తించినాడు. 


మిన్నక వేషాలు మాని మేలుకోవయ్యా 
సన్నల నీయోగ నిద్ర చాలు మేలుకోవయ్యా 1॥పల్లవి॥ 


ఆవులు పేయలకుగా నరచీ బవిదుకవలె 

గోవిందుడ యింక మేలుకొనవయ్యా 

ఆవలీవలి పడుచు లాటలు మరిగివచ్చి 

త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా 11మిన్న॥ 
వాడల గోపిక లెల్లా వచ్చి నిన్ను ముద్దాడ 

గూడి యున్నారిదే మేలుకొనవయ్యా 

తోడనే యశోద గిన్నెతో బెరుగువంటకము 

యీదకు దెచ్చిపెట్టె నిక మేలుకోవయ్యా 1మిన్న॥ 


పిలిచీ నందగోపుడు పేరుకొని యదె కన్ను 

గొలుకులు విచ్చి మేలుకొనవయ్యా 

అలరిన శ్రీ వేంకటాద్రి మీది బాలకృష్ణ 

యిల మా మాటలు వింటి విక మేలుకోవయ్యా మిన్న! 
- అధ్యాత్మ కీర్తనలు, 1-874 (1998) 








పూర్వకాలంలో తల్లి ఉదయముననే కుమారునకు పెరుగు వంటకములను 
తినబెట్టుట అలవాటుగా ఉండేది. ఈ ప్రభాత భోజనాన్ని శ్రీనాథుడు 
(క్రీశ. 1870-1480) కాశీఖందములో గుణనిధి కథలో ఇట్లు వర్ణించాడు. 


చం. అరుణ గభస్తిబింబ ముదయాద్రి పయిం బొడతేర గిన్నెలో 
బెరుగును వంటకంబు వడపిందియలున్‌ గుడువంగబెట్టుని 


నాల్గవ సంపుటం 30౮05 


ర్భృర కరుణాధురిణయగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే 
హరహర యొవ్వరింక గడుపారంగం బెట్టెద రీపష్యితాన్నముల్‌!। 
- కాశీఖండము, 4-114 


పైరెండు ఉదాహరణములు అన్నమాచార్యులు (క్రీ.శ. 1408-1503) 
శ్రీనాథుని కావ్యములను శ్రద్ధగా పఠించియున్నాడని తెలియజేయుచున్నవి. 
ఇవి అన్నమాచార్యుల సాహితీ వైభవమును నిరూపించుచున్నవి. 


శ్రీవేంకటేశుని సుప్రభాత సంకీర్తననుకూడ శృంగార దృష్టితో రస 
మయంగా ఇట్లు అన్నమాచార్యులు వర్ణించాడు. 


రాతిరెల్ల సతులతో రతుల నలసెనేమో 
రీతిగాదు హరి నెచ్చరికె సేయరే 11పల్లవి॥। 


పైపై బొద్దు వొడచి పంకజములు విరిసె 

గోప గోవిందుని మేలుకొనుమనరే 

దీపములు దెల్లబారె తిమిరమింతయు జారె 

శ్రీపురుషోత్తముని జేయంటి లెమ్మనరె 1రాతి॥ 


కలువలు ముకుళించీ కలవింక లెలుగించీ 

నెలతలు దేవదేవు నిద్రదెల్పరే 

జలనిధి పొంగణగె చాయలచుక్కలు మాసె 

వలరాచ గురు నుప్పవడము గమ్మనరే 1రాతి॥ 


జీవులు మేలుకొనిరి చెంగలించె దరువులు 

భావించి యచ్యుతు నిట్టె పలికించరే 

కావిరింతయు విరిసె కడుసంధ్యకు బొద్దాయె 

శ్రీ వేంకటేశుని విచ్చేయుమనరే 11రాతి॥ 
- అధ్యాత్మ కీర్తనలు, 4-180 (1998) 


30౮06 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వేంకటాద్రి విభునకు శ్రీమన్నారాయణునికి అభేదము దెలుపుచు అన్నమయ్య 
వేంకటేశ్వరుని వైభవమును ఇట్లు కీర్తించినాడు. 


ఆదిమ పూరుషు డచ్యుతు డచలు డనంతుం డమలుడు 
ఆ దేవు డితదె పో హరి వేంకట విభుడు 11పల్లవి॥॥ 


ఏకార్లవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో 

బైకొని యుండగ నొక వటపత్రము లోపలను 

చేకొని పవళింపుచు నొక శిశువై వడి దేలాడిన 

శ్రీకాంతు దీతదేపో శ్రీ వేంకట విభుడు 11 అది॥। 


అరుదుగ బలిమదమడపగ నాకసమంటిన రూపము 

సరగున భూమింతయు నొక చరణంబున గొలిచి 

పరగిన పాదాంగుటమున బ్రహ్మాండము నగిలించిన 

పరమాత్ము దీతదేపో పతి వేంకట విభుడు 1 అది॥ 


క్షీరపయోనిధి లోపల శేషుడు పర్యంకముగా 

ధారుణియును సిరియును బాదములొత్తగను 

చేరువ దను బ్రహ్మాదులు 'సేవింపగ జెలువొందెడి 

నారాయణు డితదే వున్నత వేంకట విభుడు 11అది॥ 
- అధ్యాత్మ సంకీర్తనలు, 1-80 (1998) 


ఆదిమ పురుషుడు, అచ్యుతుడు, వటపత్రశాయి, త్రివిక్రముడు, శేషశాయి 
యగు శ్రీమన్నారాయణుడే వేంకటేశ్వరుడని ప్రస్తుతించాడు అన్నమయ్య. 


శ్రీ వేంకటేశుడు శ్రీపతి ఒక్కరే అని, భాగవత, బ్రహ్మాండ, వామనాది 
పురాణములు కొనియాడిన దైవము వేంకటేశ్వరుడే అని, బ్రహ్మాది దేవతలు 
కొలచియున్న పరతత్వము వేంకటాద్రి నిలయుడే అని అన్నమాచార్యులు 
కీర్తించినాడు ఇట్లు- 


నాల్గవ సంపుటం ౩౮07 


శ్రీ వేంకటేశుడు శ్రీపతియు నితడే 
పావనపు వైకుంఠ పతియును నితడే 11పల్లవి॥॥ 


భాగవతములో జెప్పె బలరాము తీర్థయాత్ర 

నాగమోక్తమైన దైవ మాతడీతడే 

బాగుగా బ్రహ్మాండ పురాణ పద్ధతి యాతడీతడే 

యోగమై వామన పురాణోక్త దైవమీతదే 11శ్రీవేం!॥ 

వెలియ సప్తరుషులు వెదకి ప్రదక్షిణము 

లలర జేసిన దేవుడాతదీతడే 

నెలవై కోనేటి పొంత నిత్యము గుమారస్వామి 

కలిమి దపముసేసి కన్న దేవుడీతదే 11శ్రీవేం॥ 

యెక్కువై బ్రహ్మాదులు నెప్పుడు నింద్రాదులు 

తక్కక కొలిచియున్న తత్వమీతడే 

చక్కనారదాదుల సంకీర్తనకు జొక్కి 

నిక్కిన శ్రీ వేంకటాద్రి నిలయుడు నీతడే 11శ్రీవేం!॥ 
- అధ్యాత్మ సంకీర్తనలు 1-425 


భక్తులకు వేంకటవిభుడు సులభసాధ్యుడు. అభీష్టవరదాయి. శరణువేడిన 
వారికి ఇహపరఫలదాత అని అన్నమయ్య ఇట్లు కీర్తించినాడు. 


ఏ రీతి నెవ్వరు నిన్ను నెట్టు భావించినాను 
వారివారి వాలికి వరదుడ వౌదువు 11పల్లవి॥॥ 


చేరి కొల్చినవారికి జేపట్టు గుంచమవు 

కోరి నుతించిన వారి కొంగు పైడివి 

మేరతో దలచువారి మేటి నిధానమవు 

సారపు వివేకులకు సచ్చిదానందుడవు 11ఏరీతి॥ 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కావలెననే వారికి కామధేనువవు మరి 

'సేవసేసేవారికి చింతామణివి 

నీ వే గతెన్నవారికి నిఖిల రక్షకుడవు 

వావిరి శరణు వేడేవారి భాగ్యరాశివి 11ఏరీతి॥ 


నిన్ను బూజించేవారి నిజపరతత్వమవు 

యిన్నిటా నీదాసులకు నేలికెవు 

యెన్నగ శ్రీ వేంకటేశ యిహపరములకును 

పన్నికాచుకున్న వారి ఫలదాయకుడవు 11ఏరీతి॥ 
- అధ్యాతసంకీర్తనము-2-178 (1998) 


అన్నమాచార్యులు వేంకటేశ్వరుని సర్వదేవతామయునిగా వర్ణించినాదని 
పండితులు ఈ సంకీర్తనను ఉదాహరిస్తుంటారు. ఆ సంకీర్తన- 


ఎంత మాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే నీవు 
అంతరాంతరము లెంచిచూడ బిండంతే నిప్పటియన్నట్లు 1॥పల్లవి॥। 


కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని 

పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు 

తలతురు మిము శైవులు తగిన భక్తులను శివుడనుచు 

అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుడనుచు 1 ఎంత! 


సరినెన్నుదురు శాక్తేయులు శక్తిరూపునీవనుచు 

దరిశనములు మిము నానా విధులను తలపుల కొలదుల భబింతురు 
సిరుల మిమ్మునే యల్పబుద్ధి దలచినవారికి నల్చ్పంబవుదువు 
గరిమల మిమునే ఘనమని తలచిన ఘన బుద్దులకు ఘనుడవు॥ ఎంత! 


నీవలన గొరతే లేదు మరి నీరుకొలది తామెరవు 
ఆవల భాగీరథి దరిబావుల ఆ జలమే వూరినయట్లు 


నాల్గవ సంపుటం ౩0౮౦9 


శ్రీ వేంకటపతి నీవైతే మము జేకొనివున్న దైవమని 
యీవల నె నీ శరణనియెదను యిదియె పరతత్వము నాకు | ఎంత॥ 
- అధ్యాత్మ సంకీర్తనలు, 2-893 


వేంకటేశ్వరుని వైష్ణవులు మాత్రమే పూజిస్తున్నారు. (క్రియ). మిగతా 
వారు మాట్లాడుతున్నారు. తలంచుచున్నారు. స్వామిని దర్శించి అంధగజ 
న్యాయమురీతిలో తమ ఇష్టదైవాన్ని ఊహిస్తున్నారు. పొగడుతున్నారు. ఇవన్నీ 
వాచారూపములు. మాటలే; చేతలు కావు అని అన్నమయ్య ప్రయోగించిన 
క్రియా వాచకములు తెలియజేస్తున్నవి. అన్నమాచార్యులు వేంకటేశుదే 
విష్ణుదేవుడని పూజించినాడు. అతదే పరతత్వమని, తనను రక్షించే దైవమని 
శరణుజొచ్చినాదు. కనుక అన్నమాచార్యులు వేంకటేశుని సర్వదేవతామూర్తిగా 
వర్ణించలేదు. విష్ణుదేవుడే వేంకటేశుడని కీర్తించినాదని నిష్మర్ష 


అన్నమాచార్యులు అలమేలుమంగా వేంకటేశ్వరుల కల్యాణోత్సవాన్ని 
ఇట్లు కమనీయంగా వర్ణించాడు. 


పసిడి యక్షంతలివె పట్టరో వేగమే రారో 
దెసల బేరటాండ్లు దేవుని సెండ్డికిని 11పల్లవి॥। 


శ్రీ వేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి 

దైవికపు బెండ్లి ముహూర్తము నేడు 

కావించి భఖేరులు మోోసె గరుడధ్వజం బెక్కె 

దేవతలు రారో దేవుని పెండ్రికిని 11పసి॥ 


కందర్ప జనకునికి గమలాదేవికి బెండ్లి 

పందిలిలోపల దలబాలు నేడు 

గందమూ విడమిచ్చేరు కలువడాలు గట్టీరి 

అందుక మునులు రారో హరిపెండ్డికిని 11పసి॥। 


310 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అదె శ్రీవేంకటపతి కలమేలు మంగకును 

మొదలి తిరునాళ్ళకు మొక్కేము నేడు 

యెదుట నేగేరు వీరె. యిచ్చేరు వరములివె 

కదలిరారో పరుషఘనుల పెండ్రికిని. 11పసి॥ 
- అధ్యాత్మ కీర్తనలు, 3౩-194 


తిరుమల ఆలయంలో వైత్రపూర్ణిమకు జరిగే వైవాహికోత్సవమును 
(పెండ్లి తిరునాళ్ళు) - మొదలి తిరునాళ్ళను - అన్నమాచార్యులే 
ప్రారంభించినాడు. ఈ కల్యాణోత్సవములో అన్నమాచార్యుదే కన్యాదాత 
రేవణూరి వేంకటార్యుడు (అన్నమాచార్యుల దౌహిత్రుడు) శకుంతలా పరిణయ 
కృత్యాదియందు పదకవితా పితామహుడు, సంకీర్తనాచార్యుడయిన 
తాళ్ళపాక అన్నమాచార్యుల గురించి *.... అమ్మహాదేవుండు మదీయ మాతా 
మహవంశ శిఖారత్నంబగు నన్నమాచార్యునకు జామాతరుందనిపించుకొని, 
భవదీయ సంకీర్తనంబు లాలించిన కర్ణంబుల నితర సంకీర్తనంబు 
లాలించనని ప్రతిజ్ఞ గావించె” అని వర్ణించియున్నాడు. 


వేంకటాచల వైభవమును అన్నమాచార్యులు ఇట్లు కీర్తించినాడు. 


కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ 
తెట్టైలాయ మహిమలే తిరుమలకొండ 1॥పల్లవి॥ 


వేదములే శిలలై వెలసినది కొండ 

యే దెస బుణ్యరాసులే యేరులైనది కొండ 

గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ 

శ్రీదేవు డుండేటి శేషాద్రి యీ కొండ 11కట్టె!! 


సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ 

నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ 

వుర్వి దపసులే తరువులై నిలిచిన కొండ 

పూర్వపు టంజనాద్రి యీ పొడవాటి కొండ 11కట్టె!। 


నాల్గవ సంపుటం 11 


వరములు కొటారుగా వక్కణించి పెంచే కొండ 

పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ 

కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ 

విరివైన దిదివో శ్రీ వేంకటపు గొండ కట్టె! 


- అధ్యాత్మ కీర్తనలు, ౩3-471 


పూరీజగన్నాథుని రథయాత్రలో మూడు రథములు పాల్గొన్నట్లుగా 
ఒకప్పుడు తిరుమలలో కూడ మూడు రథముల ఉత్సవము జరుగుచుండినట్లు 
అన్నమాచార్యులు వర్ణించాడు ఇట్లు- 


కోనేటి దరుల గనుగొనరో మూడు దేరులు 
నానా దేవతలార నరులార మీరు 1॥పల్లవి॥ 


తెంకిగా ముందర నొక్క తేరెక్కి శ్రీకృష్ణుడు 

వేంకటేశు దెక్కినదె వేరొక్క తేరు 

లంకెలై శ్రీ భూసతులు లలి నొక్క తేరెక్కిరి 

కొంకక వీథుల నడగొండలో యనగను 11కోనే॥ 


యిరవై శ్రీకృష్ణునిది యిదె వానర ధ్వజము 

గరుడ ధ్వజము శ్రీ వెంకటపతిది 

కరిలాంఛన ధ్వజము కమలకు మేదినికి 

అలరి చూపట్టెను బ్రహ్మాండాల వలెను 11కోనే॥ 


చెలగి చెరుకు విల్లు చేతబట్టె శ్రీకృష్ణుడు 

బలు శ్రీవేంకటేశుడు పట్టె జక్రము 

అలమేలుమంగ భూమి యంబుజాలు చేబట్టిరి 

కలిసి మెలసేరు బంగారు మేడలనగ 11కోనే॥ 
- అధ్యాత్మ కీర్తనలు, 38-517 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


మూడురథాల ఉత్సవము - ధ్వజము - ఆయుధము 


1. శ్రీకృష్ణుని తేరు - హనుమధ్వజము - చెరకువిల్లు 
2, వేంకటేశుని తేరు - గరుడధ్వజము - చక్రము 
8. శ్రీభూదేవుల తేరు - గజధ్వజము - పద్మములు 


అన్నమాచార్యుల దృష్టిలో వేంకటేశుడు విష్ణుదేవుడు. త్రిమూర్తులేకమైన 


మూర్తి పరమాత్మ. తిరువేంకటాద్రి విభుని స్వరూప, స్వభావములను, తత్త్వాన్ని 
వైభవాన్ని ఇట్లు కీర్తించాడు. 


నిత్యాత్ముదైయుండి నిత్యుడై వెలుగొందు 
సత్యాత్ముడ్రైయుంది సత్యమై తానుండు 
ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు సం 
స్తుత్యుడీ తిరువేంకటాద్రి విభుడు 1॥పల్లవి॥ 
ఏమూర్తిలోకంబు లెల్ల నేలెడు - నాత 
దేమూర్తి బ్రహ్మాదులెల్ల వెదకెడు - నాత 
దేమూర్తి నిజమోక్షమియ్యజాలెడు నాత 
దేమూర్తి లోకైక హితుడు 


యేమూర్తి నిజమూర్తి యేమూర్తియును గాడు 

యేమూర్తి తైమూర్తులేకమైన యాత 

దేమూర్తి సర్వాత్ము దేమూర్తి పరమాత్ము 

డామూర్తి తిరువేంకటాద్రి విభుడు 11నిత్యా॥ 
యేదేవు దేహమున నన్నియును జన్మించె 

నే దేవు దేహమున నన్నియును నణగె మరి 

యేదేవు విగ్రహం బీ సకలమింతయును 

యేదేవు నేత్రంబు లినచంద్రులు 


నాల్గవ సంపుటం 313 


యేదేవుడీ జీవులన్నింటిలోనుండు 
నేదేవు చైతన్య మిన్నిటికి నాధార 
మేదేవు డవ్యక్తు దేదేవు డద్వంద్యు 
దా దేవుడీ వేంకటాద్రి విభుడు 11నిత్యా॥ 


యే వేల్పు పాదయుగమిలయు నాకాశంబు 

యే వేల్పు పాదకేశాంతంబనంతంబు 

యే వేల్పు నిశ్వాస మీమహామారుతము 

యే వేల్పు నిజదాసులౌ పుణ్యులు 

యే వేల్పు సర్వేశు దే వేల్పు పరమెశు 

దడే వేల్పు భువనైకహిత మనోభావకుడు 

యే వేల్పు కడుసూక్ష్మ మేవేల్పు కదడుఘనము 

ఆ వేల్పు తిరువేంకటాద్రి విభుడు 11నిత్యా॥ 
- అధ్యాత్మకీర్తనలు, 1-75 (1998) 


అన్నమాచార్యుల ఆధ్యాత్మక కీర్తనలలో భక్తిగీతములేగాక, తత్వములను 
బోధించు సంకీర్తనలు కూడ ఉన్నవి. జీవుడు వేంకటేశుని మాయలదగిలి 
ఎన్ని జన్మలు ఎత్తినాడో, ఎన్ని సంబంధాలను గల్లియున్నాడో, ఎందరికి 
కొడుకుగా, ఎందరికి తోబుట్టువుగా జన్నించినాడో, ఇకమీదట ఎన్ని జన్మలు 
పొందగలడో, ఎన్ని పదవులను పొందినాడో అంటూ జీవుని సంసార 
చక్రమును విశ్లేషించి, వర్ణించినాడు ఇట్లు- 


ఎవ్వరెవ్వరివాడొ యీ జీవుడు చూడ 
నెవ్వరికి నేమౌనా యీ జీవుడు 11పల్లవి॥। 


ఎందరికి గొడుకుగా డీ జీవుడు వెనక 

కెందరికి దోబుట్ట దీ జీవుడు 

యొందరిని భ్రమయించ డీ జీవుడు దుఃఖ 

మెందరికి గావింప డీ జీవుడు 11 ఎవ్వ॥ 


ర... ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


యెక్కదెక్కడ దిరుగ డీ జీవుడు వెనక 

కెక్కడో తనజన్మ మీ జీవుడు 

యెొక్కడి చుట్టము దనకు నీ జీవుడు యెప్పు 

దెక్కడికి నేగునో యీ జీవుడు 11 ఎవ్వ॥ 


ఎన్నడును జేటులే నీ జీవుడు వెనక 

కెన్ని దనువులు మోవడీ జీవుడు 

యెన్నగల తిరువేంకటేశు మాయల దగిలి 

యొన్నిపదవుల బొంద డీ జీవుడు 11 ఎవ్వ॥ 
- అధ్యాత్మ కీర్తనలు, 1-97 (1998) 


తన సంకీర్తనల విశిష్టతను గూర్చి అన్నమయ్య ఇట్లు పలికినాడు. 


దాచుకో నీ పాదాలకు దగ నే జేసిన పూజలివి 
పూచి నీ కీరితి రూపపుష్పము లివి యయ్యా 11పల్లవి॥ 


వొక్కసంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించగ 

తక్కినవి భండారాన దాచి వుందనీ 

వెక్కసమగు నీ నామము వెల సులభము ఫల మధికము 

దిక్త నన్నేలితి విక నవి తీరనినా ధనమయ్యా 1దాచు॥ 


నానాలికపైనుండి నానా సంకీర్తనలు 

పూని నాచే నిన్ను బొగడించితివి 

వేనామాల వెన్నుడా వినుతించ నెంతవాడ 

కానిమ్మని నా కీ పుణ్యము గట్టితి వింతేయయ్యా 11దాచు॥ 


యీమాట గర్వము గాదు నీ మహిమే కొనియాడితి గాని 

చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాడగాను 

నేమాన బాడే వాడను నేరము లెంచకుమీ 

శ్రీమాధవ నీ దాసుడ శ్రీ వేంకటేశుడవయ్యా 11దాచు॥ 
- అధ్యాత్మ సంకీర్తనలు 2-3938 


నాల్గవ సంపుటం 315 


తాళ్ళపాక అన్నమయ్య, అహోబల పీఠాధిపతి ఆదివన్‌ శరగోపయతిచే 
వైష్ణవునిగా సంస్కారము పొందినపుడు 32 అక్షరములుగల నృసింహ 
మంత్రము ఉపదేశించబడినాడు, అన్నమయ్య ఆ మంత్రమును జపించి 
సిద్ధిపొంది వేంకటేశునిపై 32,000 సంకీర్తనలను రచించాడు. వాల్మీకి 
మహర్షి 24 అక్షరములుగల గాయత్రిని జపించి 24,000 శ్లోకములలో 
రామాయణమును రచించినాడు గదా! ఈ సంకీర్తనలన్నీ వేంకటేశ్వరస్వామి 
అన్నమయ్యచే పలికించినవే. ఈ సంకీర్తనలన్నింటిని అన్నమయ్య వేంకటేశ్వర 
స్వామిపాదాలకు సమర్పించిన స్వామికీర్తి రూప పూజాపుష్పములు. కనుక 
అన్నమయ్య తనను సంసారబంధమునుండి రక్షించుటకు ఒక్క సంకీర్తనే 
చాలునని భావించినాడు. ఇది తన సంకీర్తనా విశిష్టతపై అన్నమయ్యకుగల 
దృఢ విశ్వాసము. కనుకనే అన్నమాచార్యులు తక్కిన సంకీర్తనలు భండారాన 
దాచి వుంచనీ అని పలికినాడు. ఈ మాట అన్నమయ్య కాలానికే తిరుమల 
ఆలయంలో సంకీర్తనా భండారము కలదని స్పష్టము చేయుచున్నది. తన 
విశ్వాసము గర్వము కాదని, భగవంతుడే స్వతంత్రుడు. భక్తుడైన తాను 
ఎల్లప్పుడు దాసుడనని అన్నమయ్య విన్నవించుచున్నాడు. 

భక్తుడు భగవంతునికి దాసుడగుటే కాదు. భక్తులకు -భాగవతులకు- 
కూడ దాసుడగుచున్నాడు. ఇదియే దాస్యభక్తి. ఇది నవవిధ భక్తి మార్గములలో 
ఒకటి. అన్నమయ్య శ్రీహరికి, వారి భక్తులకు, వారి సేవకులకు తాను 
దాసుడనని ఇట్లు ప్రకటించుచున్నాడు దాస్యభక్తిని. 


అచ్యుత మిమ్ము దలచేయంతపని వలెనా 
యిచ్చల మీవారే మాకు నిహపరాలియ్యగా 1॥పల్లవి।। 


మిమ్ము నెరిగినయట్టి మీ దాసుల నెరిగే 

సమ్మతి విజ్ఞానమే చాలదా నాకు 

వుమ్మడి మీ సేవ సేసుకుందేటి వైష్ణవుల 

సమ్ముఖాన 'సేవించుటే చాలదా నాకు 11 అచ్చ్యు॥ 


316 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


నిరతి నీకు మొక్కే నీ డింగరీలకు 

సరవితో మొక్కుటే చాలదా నాకు 

పరగ నిన్ను బూజించే ప్రపన్నుల బూజించే 

సరిలేని భాగ్యము చాలదా నాకు 11 అచ్చ్యు॥ 


అంది నీకు భక్తులైన యల మహానుభావుల 
చందపువారిపై భక్తి చాలదా నాకు 
కందువ శ్రీ వేంకటేశ కడు నీ బంటు బంటుకు 
సందడి బంట నవుటే చాలదా నాకు 1 అచ్యు॥ 
- అధ్యాత్మ సంకీర్తనలు, 8-28 
అన్నమయ్య దాసభక్తికి కులశేఖరాళ్వారు రచించిన “ముకుందమాల” 
కావ్యంలోని ఈ క్రింది శ్లోకం ప్రేరణ ఇచ్చినట్లున్నది. 


శ్లో మజ్జన్మనః ఫలమిదం మధుకైట భారే! 

మత్రార్ధనీయ మదనుగ్రహ విష ఏవ 

త్వద్భృత్య భృత్య పరిచారక భృత్యభృత్య 

భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ॥ = 27 
ఓ మధుకైటభార! లోకనాథ! నా జన్మమునకు ఇదియే ఫలము. నాయందు 
నీవు చేయవలసిన అనుగ్రహము ఇదియే. నన్ను ని యొక్క దాసదాస 
దాసదాస దాసదాస దాసుదని తలంచుము. 


ఇట్లు కులశేఖరాళ్వారు, అన్నమాచార్యులు భగవంతుని సేవించుట 
కంటె భాగవతులను (భగవంతుని భక్తులను) సేవించుట, వారి అనుగ్రహము 
సంపాదించుట జీవితమునకు సాఫల్యమని భావించినారు. భగవంతునికి 
భక్తునికి గల సంబంధములో సేవ్యసేవక సంబంధము మిన్న 


అన్నమాచార్యులు తన భక్తిమీద, సంకీర్తనలమీద విశ్వాసంతో, సముచిత 
గర్వంతో నావల్లనే నీవు కీర్తిపొందేవు, నా వంటివానిని రక్షించినపుడే నీకు 
క్రీర్తిగలుగునని అతిచనువుతో వేంకటేశుని ఇట్లు హెచ్చరించాడు. 


నాల్గవ సంపుటం 1 


నేనొక్కడ లేకుండితే నీ కృపకు బాత్రమేది 
పూనినా వల్లనే కీర్తి బొందేవు నీవు 1॥పల్లవి॥ 


అతిమూఢులలోన నగ్రేసరుడ నేను 

ప్రతిలేని ఘన గర్వపర్వతమను 

తతి బంచేద్రియముల ధనవంతుడ నేను 

వెతకి నావంటి వాని విడువగ జెల్లునా 11నేనొ॥ 


మహిలో సంసారపు సామ్రాజ్య మేలేవాడ నేను 

యిహమున గర్మవహి కెక్కితి నేను 

బహు యోని కూప సంపద దేలేవాడ నేను 

వహించక నావంటివాని దే నోపేవా 11నేనొ॥ 


భావించి నావంటి నీచుబట్టి కాచినప్పుడుగా 

యేవంక నీకీర్తి గడు నెంతురు భువి 

నావల్ల నీకు బుణ్యము నీ వల్ల నే బ్రదుకుదు 

శ్రీ వేంకటేశుడ యింత చేరె జుమ్మీ మెలు 11నెనొ। 

- అధ్యాత్మకీర్తనలు, 8-48 

తుదకు అన్నమాచార్యులు హరిభక్తియే చాలు, హరి దాస్యమే చాలు, 
హరిసేవా పరుడౌాటయే చాలు, నీ శరణమే చాలు అని శ్రీహరిని- 
వేంకటేశుని - ఇట్లు శరణు వేదుచున్నాడు. 


ఇహమె కాని పరమే కాని 

బహుళమై హరి నీపై భక్తే చాలు 1॥పల్లవి॥ 
యెందు జనించిన నేమి యెచ్చోట నున్న నేమి 

కందువనీ దాస్యము గలిగితే జాలు 

అందిన స్వర్గమే కాని అల నరకమే కాని 

అందపు నీ నామము నా కబ్బుటే చాలు 11 ఇహ॥ 


318 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


దొరమయైన జాలు గడు దుచ్చపు బంటైన జాలు 

కరగి నిన్ను దలచ గలిగితే జాలు 

పరులు మెచ్చిన మేలు పమ్మి దూషించిన మేలు 

హరి నీ సేవాపరు డౌటే చాలు 11 ఇహ॥ 


యిల జదువులు రానీ యిటు రాక మాననీ 

తలపు నీ పాదముల తగులే చాలు 

యెలమి శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టె 

చలపట్టి నాకు నీ శరణమే చాలు 11 ఇహ 
- అధ్యాత్మకీర్తనలు, 2-131 


ఒకనాడు రాజసభలో అన్నమయ్య పాడిన “ఏమొకో చిగురుటధరమున 
గస్తురి నిండెను, భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుగదా” (5-82) 
అను శృంగార సంకీర్తనను విని, టంగుటూరు ప్రభువు సాళువ నరసింహ 
రాయడు గర్వముతో మైమరచి వేంకటవిభుని మీద చెప్పిన పదములవంటి 
శృంగార పదములు నా మీద చెప్పుమని అన్నమయ్యను కోరినాడు. 
అన్నమాచార్యుడు “హరి ముకుందుని గొనియాడు నా జిహ్మ, నిను గొనియాడ 
నేరొదని చెప్పి తిరస్కరించాడు. అన్నమయ్య తిరస్మారానికి కోపించి, సాళువ 
నరసింహరాయడు.. .రాయరగండ” మను పేరుగల సంకెల వేయించి, 
చెరసాలలో పెట్టించినాడు. అప్పుడు అన్నమయ్య “సంకెలలిదువేళ 
జంపెడువేళ నంకిలి బుణదాత లాగెడు వేళ” ఇత్యాదిగా సంకీర్తనను చెప్పి, 
వేంకటేశుని కృపచేత సంకెల వదలించుకొన్నాడు. ఆ మహిమగల కీర్తన 
ఇట్లున్నది- 

ఆకటి వేళల నలపైన వేళలను 

తేకువ హరినామమే దిక్కు మరి లేదు 1॥పల్లవి॥ 


కొరమాలివున్న వేళ కులము చెడిన వేళ 
చెరవడి వొరుల చే జిక్కిన వేళ 


నాల్గవ సంపుటం ౩319 


వారపైన హరినామ మొక్కటే గతిగాక 
మరచి తప్పిన నైన మరి లేదు తెజగు 1 అఆక॥। 


ఆపద వచ్చిన వేళ యారడిబడిన వేళ 

పాపపు వేళల భయపడిన వేళ 

వోపినంత హరినామ మొక్కటే గతి గాక 

మాపుదాకా బొరలిన మరిలేదు తెజగు 1 అక॥। 


సంకెల బెట్టిన వేళ చంపబలిచిన వేళ 

అంకిలిగా నప్పులవా రాగిన వేళ 

వేంకటేశు నామమే విడిపించ గతిగాక 

మంకుబుద్ధి బొరలిన మరిలేదు తెజగు 1 అక॥। 


- అధ్యాత్మిక కీర్తనలు, 1-158 
ఈ మహిమాన్వితమైన సంకీర్తనను వేంకటదాస అను పాశ్చాత్య 


విద్వాంసుడు ఇట్లు ఆంగ్లీకరించినాడు (1997) 


'' 00 ౮షటలిం లిం '' 
-1007/7, 6012626252 
6 ₹707౮007720007/707%7 లిడూ౭6 07+ 
ఉమర్‌! ౧ 12772472200/4727000 
అ-6 పష ఎ పవి నప. [| 
10 50165 1055, 01 91ల౧05 56653 912 
06 జసు [017 20065 6'౮౦$” *1/27.. 
172153 0|౫ 


15001166 1100061655. ఓ 326 (౭5166 1మ6ు... 
01 51401066, [1150166 ౬101[0166.....00006 7714035 
క. 


ర 0. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు నాల్గవ సంపుటం 321 


006 577666 50000 జ6 257 ౧00” 20ం.... తలచ బాపమని తలచ బుణ్యమని 
1౧0 5276 ె౦ంలు జయు-5ం౪1. 11 06 5ఖుం.... తలపున ఇక నిను దలచేనా 
అలరిన నాలో యంతర్వామివి 

వ కలుష మెడయ నను గాతువు గాకా ౧కిను॥ 
11౮౦౧6 ౨ఖు2ైలు 1060 011011. తడవ నా హేయము తడవ నా మలినము 
11 ౮౧౧౫౦౯ కంజు 2115 367006 106 1/01. తదయక నీ మేలు దదవేనా 
౧౧6 ౮౦మయఖయు2*66 10165 103” 2006 విడువలేని శ్రీ వేంకట విభుడవు 
10 612616 ౦0౪. 60 స 06 6౮౫౭0౫6.... కడదాకా నిక గాతువు గాకా 11దీను॥ 


- ఆధ్యాత్త కీరనలు, 39-474 
1వ సరవ క. షివివి ధ్యాల్తై ల 


(111170ల'7) *06'2 1166 101 6 90601015' 16 
&ీ 011102 12626 01 ౮౩౦౦163 116, 
"0౧ల౦ (0%) 01661 16050306. 0౦” 15 జం, 


అన్నమయ్య దాస్యభక్తిని సూచించుచున్న ఈ సంకీర్తనను వేంకటదాస అను 
పాశ్చాత్య విద్వాంసుడు ఇట్లు ఆంగ్లీకరించినాడు (1997) 


“శ 09 ఓ[నఏ, ౮ ల'%% మన1 ిం!'' 


తం పంల (62100/%0ఈ140:) 116'5. గం16/41) 3601 -1907, 1ల2(26252 
2ం0ర6ే..... 6 ₹707౮007720007/707%7 లిడూ౭6 07+ 

దాస్యభక్తితో దాసోహమనుట, ఆత్మదోషప్రకటన, దీనత్వము, వినయము కిల్‌ లగెలికు గలగల ల) ఉ127272206467060 
మున్నగునవి అంగములుగా ఉన్నవి. అన్నమాచార్యులు తన దీనస్థితిని ఇట్లు ౮6౬౦౮౦౮౫ 6౧౯౦ [౧౮6 
నెలలు 20101659 ము. !..... 0౪6 ఉము2ై00.... 

దీనుడ నేను దేవుడవు నీవు 70౪ [016 ౯౭66 ముం... 

మతి జననమెరుగ మరణం బెరుగను ౧13 3పరు'9 3టాం06 411 ౮99070 ౦2, 

ఇతవుగ నిను నిక నెరిగేనా &( 93656 ౮౦౪16 1 లో5లూ6 ౧౦ ౧65ఓ.... 

క్షితి బుట్టించిన శ్రీపతివి నీవే 5౧1016 "5474-66" 00 ౩జురు...వ౫ 122/62/4.... 


తతి నాపై దయ దలతువు గాకా 11దీను॥ 1)0 31655.....౨౦ ౮౫*46 01 సల జగ /// 


322 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు నాల్గవ సంపుటం 323 


18 1/0 తరుణుల వలపించు తగిలి పైకొనడు 

తురగము దోలు రౌతును గాడు 

తిరువేంకటాద్రిపై దిరుగు నెప్పుడును 

పరమ మూర్తియై పరగు నీ ఘనుడు 11 ఎవ్వ॥ 
- అధ్యాత్మ కీర్తనలు, 4-8 (1998) 


5౦0116 52” 511. 01 52066. జురు? 30.... 
077 566 8&11..... 001 0మమ07... 
₹550106....6911006 10516257... 

01 54276 146....£00 16 001607... 
వేంకటాద్రిపై వెలసిన ఘనుడే శ్రీమన్నారాయణుడని, ధర్మసంన్థాపనకు ఆ 
స్వామి ధరించిన దశావతారములను-మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, 


753 రంం 


1603 5216 ౧౦౪౭16౦1 క. 510101 117635, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, బుద, కల్మి అవతారములను - 
1606 412010 0౪ 1005 6061 గ] 
10 51606 2060000 000 కంం6.... క్రమముగా, విలక్షణంగా వర్ణించాడు. 


0577 127642/4 1! 1 5068 40166..... 
0 1/01 5*766 5081 90ల002107 !!! 


క 


పొడుపు కథలు శ్రోతలలో జిజ్ఞాసను, ఉత్సుకతను రేకెత్తించి, ఆలోచనాశక్తిని 8. అన్నమయ్య పదముల ప్రశంసలు 


పెంపొందింపజేస్తాయి. అన్నమయ్య పొడుపుకథల పద్ధతిలో దశావతార తాళ్ళపాక 'పెదతిరుమలాచార్యుడు అన్నమాచార్యుల సంకీర్తనములను 
ములను ఇట్లు చమత్మారంగా వర్ణించాడు. ఇట్లు సన్నుతించాడు. 
ఎవ్వడో కాని యెరుగరాదు కడు సురలకు నరులకు సొరిది విన విన 
దవ్వులనే వుండు తలపులో నుండు 11పల్లవి॥॥ అరుదు తాళ్ళపాక అన్నమయ్య పదములు 11పల్లవి॥॥ 
ఎడయవు తన రెక్కలెగసి పోలేడు చక్కెరై చవి చూపీ జాలై తావి చల్లీ 
కడు దాగు గాని దొంగయు గాడు నక్కజపు మాతు వజ్రాలై మెరసీని 
వడి గిందుపడును సేవకుడును గాడు నిక్కుటద్దములై మా నిలువు నీడలు చూపీ 
వెడగు గోళ్ళవెంచు విటుడును గాడు 11 ఎవ్వ॥ నక్కర తాళ్ళపాకాన్నమయ్య పదములు 1॥1సుర॥। 
మిగులా బొట్టివాడు మింటికిని బొడవు పన్నీరై పైబూసీ గప్రంబై చలువ రేచీ 
జగదాలు, తపసి వేషము మిన్నగల ముత్యములై మెయి నిందీని 
మగువకై పోరాడు మరి విరక్తుదును వెన్నుబలములై మా వెంట వెంట దిరిగీని 


తగు గాపుబనులు నెంతయు దెల్లదనము 11 ఎవ్వ॥। అన్నిట తాళ్ళపాక అన్నమయ్య పదములు 11సుర॥। 


324 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


నెట్టన వేదాంతములై నిత్యములై పొడచూపీ 

పుట్టు తోనె గురువులై బోధించీని 

గట్టి వరాలిచ్చే శ్రీ వేంకటనాథుని మెప్పించీ 

నట్టె తాళ్ళపాక అన్నమయ్య పదములు. 11సుర॥ 

లయ 
- శేషాచార్యుల వ్రాతప్రతి 

తాళ్ళపాక చినతిరుమలాచార్యులు సంకీర్తన లక్షణములో అన్నమాచార్యుల 
సంకీర్తనల విశిష్టతను ఇట్లు కొనియాడినాడు- 

(శ్రుతులై శాస్త్రములై పురాణకథలై సుజ్ఞాన సారంబులై 

యతిలోకాగమ వీథులై వివిధమంత్రార్థంబులై నీతులై 

కృతులై వేంకటశైలవల్లభురతి క్రీడా రహస్యంబులై 

నుతులై తాళులపాకయన్నయ వచోనూత్న క్రియల్‌ చెన్నగున్‌. 
ఇట్లు అన్నమయ్య సంకీర్తనలు వైవిధ్యభరితములై విలక్షణములై విజ్ఞాన 
సర్వస్వములై వేంకటేశుని మెప్పు పొందినవి. అన్నమాచార్యోదాహరణ 
కావ్యమును తిమ్మావర్తుల కోదండరామయ్య (1955) రచించారు. 


క 


4. తోడదయ మంగళం 


తాళ్ళపాక అన్నమాచార్యుల, వారి వంశీయుల కీర్తనలు కొన్ని కావేరి 
తీరప్రాంతంలో నేటికీ సజీవంగా నిలిచి ఉన్నాయి. మేలట్టూరు భాగవతమేళా 
వారు ప్రతిసంవత్సరం ప్రదర్శించే నాట్యనాటక కార్యక్రమంలో ప్రతిరోజూ 
తాళ్ళపాకవారు రచించిన అయిదు సంకీర్తనలను విడిగా జతులతో కలిపి 
గానం చేస్తారు. అవి 


1) జయ జానకీ రమణ జయ విభీషణ శరణ 
జయ సరోరుహచరణ జయ దనుజ హరణ 1॥పల్లవి॥ 


నాల్గవ సంపుటం 325 


2) శరణు శరణు సురేంద్ర సన్నుత 
శరణు శ్రీపతి వల్లభా 
శరణు రాక్షస గర్వ సంహర 
శరణు వేంకటనాయకా 1॥పల్లవి॥ 
38) మురహర భవహర ముకుంద మాధవ...... 
వేదోద్ధర శ్రీ వేంకటనాయక 
నారదప్రియతే నమో నమో॥ 


ఈ సంకీర్తన మొదటి చరణంతో ప్రారంభమవుతుంది. ఈ కీర్తన ప్రారంభం- 


నారాయణ తే నమో నమో 
నారద సన్నుత నమో నమో 1॥పల్లవి। 


ఇది భజన సంప్రదాయంలో కలిగిన మార్చు. 


4) దేవేశ గణారాధిత దివ్యాంబుజ పాదా 
శ్రీవేంకటగిరినాయక శ్రీశ 'హెచ్చరికా! 1॥పల్లవి॥। 


5) మాధవ భవతు తే జయ మంగళం 
మధు మురహర తే జయ మంగళం 1॥పల్లవి॥ 


ఈ అయిదు సంకీర్తనలను ఉమ్మడిగా తోడయమంగళం అంటారు. 
దీనికి తొలుతటిమంగళం (మయంగళాదిని) అని అర్థం. ఈ తోడదయమంగళం 
అయిదు సంకీర్తనలు మేలట్టూరు భాగవతమెళా ప్రదర్శనలకు ముందు 
మాత్రమేగాక తమిళనాడులోని భజనకూటాలలో కూడ ఈ అయిదు 
తాళ్ళపాకవారి సంకీర్తనలను కార్యక్రమం మొదట్లో పాడుతారు. ఈ భజన 
సంప్రదాయ ప్రవర్తకుడు అన్నమాచార్యుల మనుమడు, పెద తిరుమలాచార్యుల 
నాల్లవకుమారుడగు చిన్నన్న. తాళ్ళపాకవారి సంకీర్తనలు భజన సంప్రదాయం 
నాయకరాజుల కాలంలో దక్షిణదేశంలో వ్యాపించి, నేటికీ సజీవంగా నిలిచి 


326 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఉన్నాయి. తమిళనాడులో 300 సంవత్సరముల క్రిందట దక్షిణ సంప్రదాయ 
భజనపద్ధతిని శ్రీ బుద్ధేంద్రస్వామి, శ్రీధర వేంకటేశ, శ్రీ సద్దురుస్వామి 
అను గురుత్రయము నెలకొల్పినారు. ప్రచారము చేసినారు. 


క 


ర్‌. శృంగారమంజరి 


మంజరీ ద్విపద ఛందములో తాళ్లపాక అన్నమాచార్యుడు 
శృంగారమంజరి అను లఅఘుకావ్యమును రచించి వేంకటనాథునకు 
అంకితమిచ్చినాడు. ఈ లఘుకావ్యమున 520 ద్విపదపాదములు గలవు. 
ఇతివృత్తము వేంకటాద్రీశుని శృంగార సంబంధమగుటచే ఈ కావ్యమునకు 
శృంగారమంజరి అనుపేరు. సార్థకముగ ఉన్నది. 


కావ్యము శ్రీకారముతో ప్రారంభవైా మంగళమవోశ్రీలతో 
అంతమగుచున్నది. వేంకటనాథుని వర్ణనతో కావ్యము ప్రారంభమైనది. 


“శ్రీ కామినీవక్షు జిత హిరణ్యాక్షు 
భువన పాలనదక్షు బుందరీకాక్షు..... 
వివిధ లోకాధీశు వేంకటాద్రీశు 

నధిక తేజోమూర్తి నలరెడువాని 
గంగానదీ జన్మకారణం బనగ 
బొగడొందు తన పదాంభోజముల్‌ సూపి 
యింపొంద వైకుంఠమిదియ సుమ్మనుచు 
సొంపొంద వలకేల జూపెడువాని 
ఘనదైత్య గర్వాంధకారంబు లెల్ల 
మానుప దేదీష్యమానమై వెలుగు 
చక్రగదా శంఖశార్మ్యంబు లెపుడు 
తలకొని యిరువంక్‌ దాల్చినవాని” 


నాల్గవ సంపుటం ం2/ 


వేంకటపతి శృంగార పురుషుడు. ప్త్రీల నాకర్షించు సోయగముగల 
వాడు. సమస్త కల్యాణ గుణాభిరాముడు. అందుచే ఎందరో యువతులు 
శ్రీనివాసుని వరించి, కృతార్థలయినారు. ఒకబాల (పద్మావతి, వేంకటనాథుని 
గుణగణములువిని అతనిపై మనసు నిలిపింది. విరహము ప్రాప్రమయింది. 
చెలికత్తెలు ఆమెను ఉద్యానవన విహారమునకు తీసుకొని వెళ్ళారు. 
వసంతశోభ, ప్రశాంత శీతలవాతావరణము ఆమె తాపమును అధికం 
చేశాయి. అప్పుడు సఖులు ఆమె ప్రేమను వేంకటేశునికి విన్నవించారు. 
స్వామి దయతో వనమునకు విచ్చేసినాడు. ఆ భువన మోహనాకారుని 
చూడగనే ఆమె విరహము అగ్గలమైనది. స్వామి స్వస్థానము చేరినాడు. 
నాయిక తాపము అతిశయించింది. చెలులు ఆమెను రక్షింపుమని వేంకటేశుని 
పలుమార్లు ప్రార్ధించారు. వేంకటేశుడు కరుణతో నాయికను చేరదీసి, 
సాంత్వనపరచినాడు. నాయిక ధన్యురాలయింది. చెలులు సంతోషించారు. 


అన్నమయ్య ఈ కావ్యంలో వేంకటనాథుని “మగువల వయసు లామని 
కొల్లకాడుగ, అఖీల శృంగారాబ్ది కధిపతిగా” వర్ణించాడు. ఈ శృంగార 
మంజరిలో అన్నమయ్య వియోగ, సంయోగ శృంగారములను పరిపోషించాడు. 
వియోగ శృంగారమునకు తగినట్లు నాయిక విరహతాపమును, దానికి 
ఉద్దీపనముగా వనవిహారమును, వసంతశోభను, ప్రకృతి రామణీయకమును 
వర్ణించాడు. సంయోగ శృంగారమును రమణీయముగ వర్ణించాడు. 
వసంతశోభను శృంగారరస పరిపోషకముగా ఇట్లు వర్ణించాడు. 


“వనలక్ష్మి పూర్ణయౌవనవీధియందుం 

గడగి మాధవుండు వేడ్మలం (గ్రొత్తగాంగ 

నొత్తిన నఖపంక్తు లున్నచందమునం 

గింశుకంబులు గోరగించి మోదించె 

గురువింద లిగిరించె గుత్తులు నించె 

మాకంద తరు లేచె మల్లెలు పూచె” పుట:8 


328 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


శృంగారమంజరి ముగింపు ఇట్లున్నది. 


“వందిమాగధుల కైవారంబుం తోడ 
సిద్ధ విద్యాధర శ్రేణులం తోడ 
దనతోడంగూడిన తన్వంగితోడ 
వృషభాద్రినాథుం డుర్వీపతి ప్రియుండు 
వేడ్కతో నగర ప్రవేశంబు చేసె 

నని భక్తిం దిరువేంకటాద్రీశు పేరం 
గారుణ్య లక్ష్మీప్రకాశుని పేర 
గురుభరద్వాజైక గోత్రపావనుండు 
నందాపురీవంశ నాయకోత్తముండు 
అనఘుండు తాళ్ళపాకాన్నయార్యుండు 
మధురంపు శృంగార మంజరి చెప్పె 
ధరమీంద నా చంద్రతారకం బగుచుం 
గడిమిం బెంపొందు మంగళ మహాశ్రీల” 


శ్రీకృష్ణార్చణమస్తు మంగళ మహాశ్రీ శ్రీం జేయున్‌ 
- శృంగారమంజరి, పుట: 14 (1935) 
ఈ కావ్యమున వర్ణింపబడిన విషయము పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవము 
వేంకటాచలమాహాత్యములోనిదే. అన్నమాచార్యుడే తిరుమలలో వేంకటేశ్వర 
స్వామివారికి కల్యాణోత్సవమును ప్రారంభించి, తాను కన్యాదాతగా 
వ్యవహరించినాడు. అన్నమయ్య సంకీర్తనలలో వేంకటేశుని పెండ్రిపాటలు 
గలవు. (అధ్యా; 38-194). 


నాల్గవ సంపుటం ౩329 


6. వేంకటేశ్వర శతకము 


అన్నమాచార్యులు రచించిన పదిరెండు శతకములలో మనకు లభించిన 
ఒక్క శతకము వేంకటేశ్వరశతకము. ఇది వేంకటేశ్వరా! అను మకుటముతో 
ఉత్పలమాల, చంపకమాల వృత్తములలో రచింపబడిన వృత్తశతకము. ఇందు 
100 పద్యములు ఉన్నవి. శతకమున ప్రారంభపద్యమిట్లున్నది. 


శ్రీసతి నీల జాంబవతి శ్రీయమునా సతి సత్యభామ ధా 
(శ్రీసతిరుక్కిణీరమణి దేవి యిలాసతి వీరలందరున్‌ 

జేసినసేవ చేసెదను జేకొను శ్రీయలమేలుమంగ నీ 

మూసిన ముత్యమై యురము ముంగిటం జెంగట వేంకటేశ్వరా! 


ఇందు అన్నమయ్య శ్రీసతినుండి ఇళాసతి వరకుగల వారుచేసిన సేవలకు 
తక్కువకాని మూసిన ముత్యమై యురము ముంగిట చెంగట చేర్చుకొమ్మని 
వేంకటేశ్వరుని ప్రార్థించినాడు. అన్నమయ్యకు అలమేలుమంగపైగల 
భక్తిప్రపత్తులు మొదటి పద్యములోనే వెల్లడౌచున్నవి. 

బ్రహ్మాది దేవతలే అలమేలుమంగను శ్రీవారి కటాక్షమును ప్రసాదింపు 
మని ప్రార్ధించుచున్నారు. అన్నమయ్యకూడ అలమేలుమంగను పొగడుతూ, 
ఆ తల్లిని నీ విభున కించుక మాదెస జూపు మంచు ప్రార్ధించినాడు. (5) 
ఈ శతకంలోని భావాలు అన్నమయ్య చెప్పబోవు శృంగార ప్రధానమైన, 
భక్తిభావములుగల కీర్తనలకు నాందిగా కనిపించుచున్నవి. ఈ శతకములో 
అన్నమయ్య వేంకటేశ్వరుని సంబోధిస్తూ, అలమేలుమంగకే ప్రాధాన్యతనిచ్చి 
వర్ణించినాడు. అలమేలుమంగకు వేంకటేశ్వరుని పైగల (ప్రేమ, పలుకుబడులను 
ఉపయోగించి దైవసాన్నిధ్యము చేర తలపెట్టిన సాధకుడు అన్నమయ్య. 
ఆవె మరుగుజొచ్చి, కరుణా కటాక్షముల వేడుటలో అన్నమయ్య 
భక్తియుక్తులు, గడుసుదనం వెల్లడౌచున్నవి. 


330 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


చొచ్చితి దల్లి నీ మజుంగు సొంపుగ నీ కరుణాకటాక్ష మె 

ట్లిచ్చెదా నాకు నేండు పరమేశ్వరి! యో యలమేలుమంగ! నీ 
మచ్చిక నందు నీ తరుణి మన్నన నే నినుంగంటి నీకునా 

బచ్చెన మాట లేమిటికి బ్రాంతిని చూడంగ వేంకటేశ్వరా! -585 


అన్నమయ్య కవిత్వము పోతన కవిత్వమువలె అంత్యానుప్రాసములతో 
కర్ణపేయముగ ఉన్నది. 


చక్కని తల్లికిన్‌ నవరసంబుల వెల్లికిం బుష్పవల్లికిం 

జక్కని మోవి ముత్తియపు జల్లికి శ్రీయలమేలుమంగకున్‌ 

జెక్కులు మించుటద్దములు చేతులు క్రొత్తమెజుంగుదీగ లా 

క్రిక్కిరి గుబ్బలే పసిడిం కిన్నరకాయలు వేంకటేశ్వరా! (49) 


అన్నమయ్య వేంకటేశ్వరుని ఇట్లు కొనియాదినాడు. 


ఇతండలమేలుమంగ విభుండీతండె వో కలశాబ్ధికన్యకున్‌ 
సతతము జిత్తమిచ్చిన రసజ్ఞుండు ప్రాజ్ఞుండు సర్వవైభవో 
న్నతుండు రమాసతీ ప్రియుండు నందకశార్థ ధరుంం డటంచుని 
న్నతివలు మెచ్చిమెచ్చి కొనియాడుదు రెప్పుడు వేంకటేశ్వరా! -77 


అలమేలుమంగా వేంకటేశ్వరుల విహారములను, శృంగార విలాసములను 
అన్నమయ్య ఇట్లు వర్ణించాడు. 
ఒక్కొక నాటి రాత్రి సకలోన్నతు డైన ఖగేంద్రమూర్తిపై 
నెక్కి వినోదలీలం జరియించుచు నయ్యలమేలుమంగంమో 
మక్కునం జేర్చుచున్‌ బహువిహారములన్‌ వనవీథులం బ్రియం 
బెక్కువంగాం జెలంగు విధమేమని చెప్పుదు వేంకటేశ్వరా! -24 


అన్నమయ్య ఈ శతకమున అలమేలుమంగా వేంకటేశ్వరుల దివ్యదాంపత్య 
శృంగారలీలలను అనేక సన్నివేశాలలో ఊహించాడు. ఇతరులకు తెలియని 


నాల్గవ సంపుటం 331 


దేవరహస్యాలు తనకు తెలియుననుచు అలమేలుమంగను ఖండితనాయికగా 
ఇట్లు చిత్రించాడు. 


ఎక్కడి కేగి వచ్చితి రమేశ్వర నీతను దివ్యగంధ మే 

చక్కని యింతి మేని దని సారెకు నీ యలమేలుమంగ నీ 

చెక్కు గళంబు గోళ్ళవడిం జేర్చుచు నీయలపార్చివేడుటల్‌ 

మక్కువ గల్గుకాంతలకు మర్మరహస్యము వేంకటేశ్వరా! -డ్తీప్రి 


అలమేలుమంగతోడి శృంగార విహారమున వేంకటేశ్వరుడు తన్మయము 
పొందుటను చిత్రముగా అన్నమయ్య ఇట్లు వర్ణించాడు. 


గీసినగోళ్ళచే బసిండి కిన్నర కంపితముల్‌ కదల్పుచున్‌ 

రాసెడి గుబ్బచన్నుల భరంబున నయ్యలమేలుమంగతో 
మూసియు మూయ కక్షు లరమోడ్పుచు రెప్పలదేలం జే 

యగా నాసల నీవు తన్మయము నందుట చిత్రము వేంకటేశ్వరా! -47 
వాలిక నేత్రపద్మములు వంచిన యావదనంబు పద్మినీ 

పాల జనింపనందుననె పద్మినియై యలమేలుమంగ గో 

పాలక చక్రవర్తి నినుంబాయని కౌంగిట భోగలీల బాం 

చాలుని జేసి పుష్పశర శాస్త్రవిదగ్గుని వేంకటేశ్వరా! -99 


అని అన్నమయ్య వేంకటేశ్వరుని కామశాస్తమందలి పాంచాలజాతి 
పురుషునిగా వర్ణించాడు. 


ఈ శతకములో అన్నమయ్య పద్యపుష్పములతో అలమేలుమంగను, 
వేంకటేశ్వరుని పూజించుచున్నట్లుగా కేవలం ఉత్పలమాల, చంపకమాల 
ఛందములలోనే రచించినాడు. వేంకటేశ్వరా! అను మకుటముగల ఈ 
శతకమున అన్నమయ్య అలమేలుమంగా వేంకటేశ్వరుల దివ్యశ్చంగార 
విహారములను చిత్రించాడు. ఈ వేంకటేశ్వర శతకమున అలమేలుమంగ 
గుణగణముల ప్రశంసయే అధికముగా ఉండుటచే అన్నమాచార్యులు ఈ 
శతకమును అలమేలుమంగకే అంకితమిచ్చినాడు. 


332 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అమ్మకు దాళ్ళపాకఘనుండన్నండు పద్యశతంబుం జెప్పెం గో 
కొమ్మని వాక్ష్రసూనములం గూరిమితో నలమేలుమంగకున్‌ 
నెమ్మది నీవు చేకొని యనేకయుగంబులు బ్రహ్మకల్పముల్‌ 
సమ్మదమంది వర్థిలుము జవ్వనలీలల వేంకటేశ్వరా! =-100 


ఈ వేంకటేశ్వర శతకము దివ్యదంపతుల భవ్యశ్చంగార విహారములను 
ఆలంకారికముగ, రసికజన మనోహరముగ వర్ణించింది. వ్యంగముగా 
ఈ శతకము జీవపరమాత్మల సంయోగమును, విశిష్టాద్వైత సిద్ధాంత 
సారమును ప్రతిపద్యమున వెల్లివిరియించినది. ఇట్టి విశిష్ట శతకమును 
రచించిన అన్నమాచార్యులు ధన్యజీవి. అన్నమాచార్య జీవిత చరిత్రను 
పొన్నారి దస్తగిరి “సంకీర్తనాచార్య అన్నమయ్య” అను నాటకముగా 
రచించాడు. దుత్తలూరి రామారావు” అన్నమయ్య చరిత్ర అను పద్యకావ్యం 
రచించాడు. 


క 


2. తాళ్లవాక పెద తిరుమలాచార్యులు 


సంకీర్తనాచార్యుడు, పదకవితా పితామహుడు అయిన తాళ్ళపాక 
అన్నమాచార్యులు తన అవసాన కాలమున తన కుమారుడైన పెదతిరుమ 
లాచార్యులను తన వలెనే దినమున కొక కీర్తన చెప్పి వేంకటేశ్వరుని 
పూజించుమని చెప్పినాడు. ఆనాటి నుండి పెదతిరుమలాచార్యులు (క్రీ.శ. 
1450-1547) వేంకటేశ్వరాంకితముగ సంకీర్తనలను రచించి, గానము 
చేసి; స్వామిని మెప్పించినాడు. వేంకటేశ్వరస్వామి 'పెదతిరుమలాచార్యులకు 
త్రిపురుషపర్యంతముగా ప్రత్యక్షంబును, సప్తపురుష పర్యంతముగా మోక్షము 
అను[గ్రహించినాడు. 

పెదతిరుమలాచార్యులు శృంగార, ఆధ్యాత్మ సంకీర్తనలు, వేంకటేశ్వర 
వచనములు, శృంగార దండకము, చక్రవాళమంజరి, శృంగార వృత్త 


నాల్గవ సంపుటం 333 


శతకము, వేంకటేశ్వరోదాహరణము, శ్రీ వేంకటేశ్వర ప్రభాత స్తవము అను 
వేంకటేశ్వరాత్మక సాహిత్యమును సృష్టించినాడు. సంకీర్తనలలో 469 అధ్యాత్మ 
సంకీర్తనలు, 544 శృంగార సంకీర్తనలు మొత్తము 1,018 లభించినవి. 
పైన పేర్ళొనబడిన వివిధ సాహిత్య ప్రక్రియలు లభించినవి. వెంకటేశ్వరాంకిత 
కావ్యములు ముందే పరిశీలించబడినవి. 


పెదతిరుమలాచార్యులు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో 
విమానప్రదక్షిణ మార్గములో ఉత్తరదిక్కున సంకీర్తన భండారమును 
నెలకొల్పినాడు. అందు అన్నమయ్య సంకీర్తనలను, తన సంకీర్తనలను 
రాగిరేకులపై చెక్కించి, భద్రపరచినాడు. ప్రతి నిత్యము స్వామి సన్నిధిలో 
మేలుకొలుపు, పవళింపు సేవలందు తిరుమంజన వేళలందు. ఉత్సవ 
సమయములలో తమ సంకీర్తనలను గానము చేయుటకు సంగీత 
విద్వాంసులను ఇద్దరిని నియమించినాడు. 


7. అధ్యాత్మిక సంకీర్తనలు - పెదతిరుమలాచార్యులు 


పెదతిరుమలాచార్యుల అధ్యాత్మ సంకీర్తనలన్నియు విశిష్టాద్వైత 

సిదాంతములతో, వైష్ణవ తత్త్వములతో నిండియున్నవి. జ్ఞానులకు, 
థి వక ఇ 

ప్రపన్నులకు శ్రీ మన్నారాయణుని పై మనస్సు లగ్నమైయుండాలని పెక్కు 
ఉదాహరణములతో ఇట్లు వివరించాడు. 

పరమ సుజ్ఞానులకు ప్రపన్నులకు 

కా 

మరుగురుని మీదట మనసుండ వలదా 1॥పల్లవి॥ 

ఆకలిగొన్నవానికి నన్నముపై నుండినట్టు 

యేకట నుండవలదా యీశ్వరుని పై 

కాకల విటుల చూపు కాంతలపై నుండినట్టు 

తేకువ నుండవలదా దేవుని మీదటను 1 పర॥ 


334 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


పసిబిడ్డలకు నాస పాలచంటిపై నున్నట్లు 
కొసరే భక్తి వలదా గోవిందునిపై 
వెసదెరువరి తమి విడిదలపై నున్నట్టు 


వసియించవలదా శ్రీవల్లభు మీదను 


నెప్పున ధనవంతుడు నిధి గాచియుండి నట్టు 
తప్పక శ్రీ వేంకటేశు దగుల వద్దా 

అప్పన మైన భ్రమ ఆలజాలాల కున్నట్టు 
యిప్పుడే వుందడవలదా యీతని మీదనూ 


11పర॥ 


11పర॥ 


- అధ్యాత్మ కీర్తనలు, 15-46 (1998) 


శ్రీహరి విశ్వమయుడు అను విషయమును వివరించుటకు, విష్ణు స్వరూపులైన 
వైష్ణవులను కొలువుడని పెదతిరుమలాచార్యులు ఇట్లు ఉద్చోధించుచున్నాడు. 


హరి విశ్వాత్మకుడు అందరిలో నున్నవాడు 
దరిసించి బ్రదుకరో తప్పు లేదు యింకను 


దారు పాషాణములందు దైవముగా భావించి 
కూరిమితో మీకు మీకె కొలిచేవారా 

చేరి ప్రాణ ప్రతిష్టలు సేసే వాడు దేవుడే 
కోరిక వైష్ణవులందు కొలువరో మీరు 
వేదపురాణార్థమందు విశ్వాసము పెట్టుకొని 
సోదించి తెలుసుకొనే సుగుడులాల 

వేదమె మాటలుగాను వివరించే వైష్ణవులు 
ఆది గురువులు వీరి నడుగరో మీరు 


దేవుడే పెక్కు రూపులై తేరి యెదుటనుండగా 
ఆవల వెదక బొయ్యే అసక్తులాల 


11పల్లవి॥। 


11హరి॥ 


11హరి॥ 


నాల్గవ సంపుటం 


శ్రీ వేంకటేశుడె మతి జిక్కినాడు దాసులకు 
తావుకొని హరి నాత్మ దలచరో మీరు 


మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాలా 
మేలుకోవే నాపాల మించిన నిధానమా 


సందడించే గోపికల జవ్వన వనములోన 
కందువ దిరిగే మదగజమవు 


యిందుముఖీ సత్యభామ హృదయ పద్మములోని 


గంధము మరిగినట్టి గండు తుమ్మెదా 


గతిగూడి రుకిమిణి కౌగిట పంజరములో 
రతిముద్దు గురిసేటి రా చిలుకా 

సతుల పదారువేల జంటకన్నుగలువల 
కితవై పొడమిన నా యిందు బింబమా 


వరుస గొలనిలోని వారి చన్నుగొండలపై 
నిరతి వాలిన నా నీలమేఘమా 

సిరి నురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద 
గరిమ వరము లిచ్చే కల్ప తరువా 


335 


11హరి॥। 


పెదతిరుమలాచార్యులు సిరిని ఉరమున మోస్తూ వేంకటాద్రి మీద నున్న 
వేంకటేశుని శృంగారరాయలుగా చిత్రిస్తూ, మెలుకొలుపును ఇట్లు పాడినాడు. 


1॥పల్లవి॥। 


1॥మెలు॥ 


1॥మెలు॥ 


1॥మెలు॥ 


- అధ్యాత్మ కీర్తనలు, 15-215 (1998) 


తలచిచూడ పరతత్వంబితడు 
వలసిన వారికి వరదుడితడు 


వేంకటేశ్వరుడు ఎవరితో ఎటువంటి బంధుత్వము గల్లియున్నాడో వివరిస్తూ 
'పెదతిరుమలాచార్యులు వేంకటాచలరమణుడే పరతత్వమని, వరదుడని ఇట్లు 
వర్ణించాడు. 


11పల్లవి॥। 


336 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు నాల్గవ సంపుటం 337 


సిరికి మగ డమృత సింధువునకు నల్లుడు సురలందు యీశ్వర సూచనతో నుందుదువు 
సరుస పార్వతికి సయిదోడు అరయముక్తులలోన ఆనందమవై వుండుదువు 1భావిం॥ 
గరిమెల బ్రహ్మకు గన్నతంద్రి యితడు 


జగములన్నిటిలోన సాక్షివె వుండుదువు 


పరగి శివునకు బావ యితడు [తల తగిలి వేదములలోన అర్థమై వుండుదు 

అల దేవేంద్రుని యనుజుడితడు జిగిమించ సర్వదాను శ్రీ వేంకటగిరి నుండుదు 

మలసి చంద్రుని మరదితడు సగుణమై దాసులకు సాకారమవై వుండుదువు 11భావిం॥ 
కులమున నదితికి కొడుకూ నితడు - అధ్యాత్మ సంకీర్తనలు, 15-845 (1998) 
తలప సురాసురుల తాతయునితడు 1తల॥ 


వేంకటేశ్వరుని స్వరూపమును గూర్చి వెడవిచారాలు చేయవద్దు, 


వణురక ల కంల విష్ణుదేవుడే వేంకటేశ్వరుడని పెదతిరుమలాచార్యులు ఇట్లు నిష్మర్ష చేసినాడు. 


వాణికి మామగు వావి యితడు 


జాణ శ్రీ వేంకటాచల రమణుడితడు వెడ విచారాలు వద్దు విష్ణుడితడే 
మాణికపు మన్మథుడితడు- ॥1తల॥॥ యెదయని వరము లిచ్చీ న్‌ దేవుడే 1॥పల్లవి॥। 
- అధ్యాత్మ సంకీర్తనలు, 15-234 (1998) మున్ను బలభద్రునికి మూర్తియై నిల్పినవాడు 
పెదతిరుమలాచార్యులు శ్రీ వేంకటేశ్వరుదే బహురూపములలో సన్నిధై మునులచే బూజ గొన్నవాడు 
ఉన్నాడనీ, అన్నింటికి అతదే సాక్షి అనీ, అంతరాత్మ అనీ వేంకటేశుని సాకార చెన్నుమీరు శేషాద్రి శిఖరమై యున్నవాడు 
నిరాకార సగుణ నిర్గుణ రూపములను ఇట్లు వర్ణించాడు. యిన్నిటి కెక్కుడైన వాడీ దేవుడే 11వెడ॥ 
భావింప నీ వొక్కడవే బహురూపాల నుండుదువు చదువులలో జెప్పి స్వయం వ్యక్తమైన వాడు 
దేవదేవ నీ మహిమ దెలియగ వశమా 11పల్లవి॥ కదిసి గుహునీ సేవ గైకొన్న వాడు 
నిన్నుదలచేవారిలో నిజరూపుతో నుండుదువు వెదకగా సురలకు విశ్వరూపై యున్నవాడు 
అన్నిజంతువులలోన నంతరాత్మవై వుందుదువు యెదుట గానవచ్చీ నీ దేవుడే [వెద 
పన్ని పంచభూతముల లోపల నాధారమై వుండుదువు తొండమాం జక్రవర్తితో మాటలాడిన వాడు 
వున్నమూఢులలో మాయనొనగూడి వుండుదువు 11భావిం॥ నిందుకొని పెద్దలకు నిధైన వాడు 
సరస తరువులలో చైతన్యమవై వుండుదువు అందనే శ్రీ వేంకటేశు దలమేలుమంగతోడ 


గరిమె రాక్షసులలోన కానరాక వుండుదువు యెండ నీడ కన్నుల వాదీ దేవుడే వెద! 


3368 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


శ్రీకృష్ణుడు భగవద్గీతలో 


సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ॥ 18-66 


సమస్త ధర్మములను విడిచిపెట్టి నన్నాకని మాత్రమే శరణుపొందుము. 
నేను సమస్తపాపముల నుండి విముక్తునిగ జేసెదను” అని ఉపదేశించినాడు. 
ఈ శ్లోకము విశిష్టాద్వైతమున చరమశ్లోకముగా, మంత్రరాజముగా 
గౌరవింపబడుచున్నది. ఈ గీతా సారమును పెద తిరుమలాచార్యులు 
సంకీర్తనలో ఇట్లు వివరించినాడు. 


ఇదియే కామనిధాన మిదియే మూలధనము 

యిదియే నమ్ముటగాక యితరము లేలా? 1॥పల్లవి॥। 
“'నమేభక్తః ప్రణశ్యతి యనుమాట 

అమోఘమై నీవానతియ్యగా 

రమారమణుడ రతి నీ దాసులకెల్ల 

సమో హి నితర విచారము లేలా? 11ఇది॥ 


నాడు “మామేకం శరణంవ్రజి యనుమాట 

పోడిమి దిక్కుల నీవెప్పుడు చాటగా 

నేడు నీ దాసులమై నెరవేరితిమిగాక 

వేడి వేడి కర్మపు విధులిడనేలా? 11ఇది॥। 

అల “యోగక్షేమం వహామ్యహ” మృనుమాట 

అలరుచు తుదిపదమై వుండగా 

నెలవై శ్రీ వేంకటేశ నిన్ను గొలిచిన మాకు 

గలిగె నీకరుణ యే కథలు నేలా? 1ఇది।! 
- అధ్యాత్మ సంకీర్తనలు, 15-45 (1998) 


క 


నాల్గవ సంపుటం ౩339 


8. శృంగార సంకీర్తనలు - పెదతిరుమలాచార్యులు 


అలమేలుమంగపై వలపుచేత వేంకటేశుడు ఆమె అవయవములను, 
నదతను స్వీకరించాడు. మిక్షిలి మోహముతో అలమేలుమంగను ఎదపై 
ధరించాడు. ఇట్లు వేంకటేశుని మోహమును వివరిస్తూ పెదతిరుమలాచార్యులు 
అలమేలుమంగ సౌందర్యమును చమత్మారముగా ఇట్లు వర్ణించాడు. కాము 
మాయల ఎవ్వారు ఏమిగారు? 


ఎటువంటిమోహమో యింతి నీపై నతనికి 
తటుకున నురమున ధరియించె నిన్నును 1॥పల్లవి॥ 


కామిని నీ నదపులు గజగమనములని 

కామించి నీ పతి కరిగాచెను 

కోమలపు నీ పిరుదు చక్రభావమని 

నేమమై చక్రము చేత నిలిపినాదతడు 1 ఎటు! 


నెలత నీ నిలయము నీరజమనుచు బ్రియ 

మలరి జలజనాభుదాయ నతడు 

కలికి నీ గళము శంఖము బోలునని తా 

దలచి పాంచజన్య ధరుదాయ నతడు 1 ఎటు! 


నిరతి నలమేల్మంగ నీ కురులు నలుపని 

అరుదార నీలవర్జ్ణుడాయ నతడు 

గిరికుచవని నిన్ను గెరలి కౌగిట గూదె 

పరగ శ్రీ వేంకటపతి యాయ నతడు 11 ఎటు॥। 

- శృంగార సంకీర్తనలు, 17-1 

ఒక ఖండితనాయిక వేంకటేశుని ప్రీతితో రాకొట్టుచూ సందెకాడ రమ్మంటే 
జామురాతిరి వచ్చావంటు, వలపుమాటలు చెబుతున్న వైనాన్ని పెదతిరుమ 
లాచార్యులు ఇట్లు మనోహరంగా వర్ణించాడు. 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తప్పక చెప్పరా వోరి దాచక నీవు 
యెప్పుడు స్స్‌ వద్దగాక యొదసి వుందెనా 1॥పల్లవి॥ 


సందెకాడ రమ్మనగా జాము వోయి వచ్చితివి 

విందువలె నెవ్వతెకు వెచ్చామైతి వో 

అందుకు వగవనే నాపె నంటిన కౌగిలి 

యిందు గలపే వంటా యింత లోగేను 11తప్ప। 


పిలువ నంపిన చెలి బెట్టుకూడితి విందాక 

తలపు నీకక్కదనే తమకించెనో 

చలము నీతో గాదు చవిదప్పినందు మీద 

బలిమి గలయబోతే పసలేవు పనులు 11తప్ప। 


కప్పురమే యంపుమంటే గందవొడి యంపితివి 

అప్పుడెక్కడికి బరాకై వుండితివో 

యిప్పుడు శ్రీ వేంకేటేశ యిటు నన్ను గూడితివి 

నెప్పున నే కడమయినా నీకే నెలవూ 11తప్ప। 
- శృంగార సంకీర్తనలు, 17-6 


నాల్గవ సంపుటం 41 


చెక్కునొక్కి వేడుక నా చిక్కుదియ్యుచు 

వుక్కు మీర నీ వాపె వొడి పట్టేవు 

వెక్కసాన నింటిలోన విందు నాకు బెట్టించి 

గక్కున నాపెను నీవు కౌగిలించేవు 11నేనె॥ 

పరగ నిద్రించు మని పచ్చడము గప్పిపెట్టి 

సరవితో నేలితివి సంగడి దాని 

యిరవై శ్రీ వేంకటేశ యేలితివి నన్ను నిట్టే 

సరుసనే ఆపె దెచ్చి సంతసము సేసేవు 11నేనె॥ 

- శృంగారసంకీర్తనలు, 17-175 

తిరుమల శ్రీవారి ఆలయమునకు ఆగ్నేయమున ఉన్న వంటశాలలో ఉన్న 
దేవీ విగ్రహాన్ని ప్రస్తుతం వకుళమాత అని పిలుస్తున్నారు. పూజిస్తున్నారు. 
ఈ దేవీ విగ్రహానికి అలమేల్మంగకు (లక్ష్మీదేవి) వలెనే నాలుగుభుజాలు 
ఉన్నాయి. పై రెండు హస్తములలో పద్మాలు ఉండగా, (క్రిందికుడిచేయి 
అభయ ముద్రతో, ఎడమచేయి వరదముద్రతోను ఉన్నాయి. కావున ఆమె 
అలమేల్మంగ అని పెద తిరుమలాచార్యులు ఇట్లు వర్ణించాడు. 


అదె వంటశాలలోన అలమేలుమంగ నాంచా 


ఒక నాయిక వేంకటేశుని దక్షిణనాయకత్వాన్షి నయగారి తనాన్ని దెప్పి 
పొడుస్తూన్న తీరును పెదతిరుమలాచార్యులు ఇట్లు రమణీయంగా 
వర్ణించాడు. 


రెదుట శ్రీ వేంకటేశు కితవైన యట్లు 11పల్లవి॥। 
వెండిపైడి చట్లలో వేరె వేరె కూరలెల్ల 


నేనెరుగనా విభుడ నీ సుద్దులు 
నీ నయగారితనాల నెపాలు సేసేవు 11పల్లవి॥॥ 


అనవెట్టి నన్నెక్కించి అట్టే తూగు మంచమూచి 

ఆ నడుమ నాసెతో మాటలాదేవు నీవు 

పూని యప్పటి నీవు పువ్వు చెండున వేసి 

మోనాన నంతలో నాపె మోవి యానితివి 11నేనె॥ 


వండించి దొంతి వెట్టించి వద్ద నుండి 
కొండల పొడవు గాగ కోటి బోనాలపరంజి 
కుండల గుమ్మరింపించి కొలువై కూచుండి 11అదె॥ 


పానకాలు శిఖరులు పటికంపు గొప్పెరల 

పూని వాసనలుగాగ పువ్వు గట్టించి 

వానినే నీలపు జట్టువములనే నించి నించి 

ఆనించుకొని వడ్డించ నాయత్తపడీని 11 అదె॥ 


శ్తీ2 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అందెలు గల్లురనగా నడుగులు పెట్టిపెట్టి 

విందు అలమేలుమంగ వేళ వేళను 

చెందు శ్రీ వేంకటపతికి చేతులకు గడిగడి 

అందియిచ్చి పొత్తున దానారగించి నదివో 11అదె॥ 
- శృంగారసంకీర్తనలు, 17-916 


వంటశాల పర్యవేక్షణ గృహిణి బాధ్యత. శ్రీరామ, శ్రీకృష్ణుల తల్లులకు 
దేవాలయాలలో విగ్రహాలు లేవు. పూజలులేవు. పద్మావతీ దేవితో 
వివాహానంతరము, శ్రీనివాసుడు తపస్సు చేసి లక్ష్మీదేవిని వక్ష్యస్థల లక్ష్మి 
(వ్యూహలక్ష్మిగా స్వీకరించిన పిదప వేంకటేశ్వరుడుగా, అర్పామూర్తిగా 
వెలసినాడు. తాళ్ళపాక అన్నమాచార్యులు తొలిసారిగా తిరుమల దర్శించి 
నప్పుడు శ్రీవారి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి దర్శనానంతరము విమాన 
ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణం చేస్తూ 

శ్రీనివాసుని నమస్కతి చేసి దండం 

గానిపించిన భాష్యకారులం బొగడి 

శ్రీనరసింహుని సేవ గావించి 

దానవాంతకు జనార్దను సన్నుతించి 

అలమేలుమంగకు నభివందనములు 

సలిపి చెంగటి యాగశాల వీక్షించి 


అని తాళ్ళపాక చినతిరువెంగశనాథుడు (చిన్నన్న) అన్నమాచార్య 
జీవితచరిత్రలో (ద్విపదకావ్యం,) వర్ణించాడు. కనుక వంటశాలలో ఉన్న 
దేవి వకుళమాతకాదు అలమేలుమంగ అని నిష్మర్ష్న 


వేంకటేశుని (పురుష) విరహమును వర్ణిస్తూ పెదతిరుమలాచార్యులు, 
చమత్కారంగా, రమణీయంగా అలమేలు మంగసౌందర్యమును ఇట్లు 
వర్ణించినాడు. 


నాల్గవ సంపుటం 343 


ఎక్కడ నున్నదో యెప్పుడు వచ్చీనో చెలి 

దక్కినాలోచేరి తలపోతాయా 11పల్లవి॥॥ 
పడతి పిలిచెనని పలుకబోతే నవి 

గొడవల కోవిలకూతాయా 

నడపులు సతివని నంటున గదిసిన 

నిడివిని యదియొక నెమలాయ 1 ఎక్క 


తరుణి చూపులని తప్పక చూచిన 

నిరతపు మెరుగుల నిధియాయ 

సరిజెలి మేనను సరసిలో దొడరిన 

పొరినది తామెర పువ్వాయా 1 ఎక్క 


కలగి వెరగుతో కాకల బొందిన 

అలమేల్మంగే అరత నిదే 

యెొలమిని శ్రీ వేంకటేశుడ నేనిదె 

వొలసి కూడితి నిదెవో దరిలోనా 11 ఎక్క! 
- శృంగార సంకీర్తనలు, 17-461 


అలమేలుమంగా వేంకటేశుల అవినాభావ సంబంధమును పెదలతిరుమ 
లాచార్యులు మనోహరముగా ఇట్లు వర్ణించినాడు. 


ఒకపరి కొకపరి కొయ్యారమై 
మొకమున గళలెల్లా మొలచినట్లుండె 1॥పల్లవి॥ 


జగదేకపతి మేన జల్లిన కర్పూర ధూళి 

జిగిగొని నలువంక జిందగాను 

మొగి జంద్రముఖీ నురమున నిలిపె గనుక 

పొగరు వెన్నెల దీగ బోసి నట్లుండె ఒక! 


తెడ్తీత్తీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


పొరి మెరుగుజెక్కుల బూసిన తట్టుపునుగు 

కరగి యిరుదెసల గారగాను 

కరిగమన విభుడు గనక మోహ మదము 

తొరిగి సామజ సిరి దొలకి నట్లుందె 11 ఒక! 


మెరయ శ్రీ వేంకటేశు మేన సింగారముగాను 

తరచయిన సొమ్ములు ధరియించగా 

మెరుగుబోణి యలమేలుమంగయు దాను 

మెరుపు మేఘము గూడి మెరసి నట్లుందె 11ఒక!॥ 
- శృంగార సంకీర్తనలు, 17-485 


శ్రీ వేంకటేశ్వరస్వామికి ప్రతి శుక్రవారము జరిగే అభిషేకమును, అప్పటి 
శ్రీవారి సొబగును పెదతిరుమలాచార్యులు ఇట్లు వర్ణించాడు. 


చూడరమ్మ యిదె నేడు సుక్కురారము 
వేడుక చక్కదనాలు వేవేలైనాడు 1॥పల్లవి॥ 


చప్పుడుతో బన్నీటి మజ్జనముతో నున్నవాడు 

అప్పుడే ఆది నారాయణుని వలె 

కప్పురకా పామీద గడు బూసుకొన్నవాడు 

ముప్పిరి బులు కడిగే ముత్యము వలె 1చూడ॥ 
పొసగ నప్పటి దట్టు పుణు గలదు కొన్నాడు 

కసుగందని కాలమేఘము వలెను 

సుసరాన మెను నిండా సొమ్ము వెట్టుకొన్నవాడు 

పసల బదారువన్నె బంగారు వలెను 1చూడ॥ 


అలమేలుమంగ నురమందు నిడుకొన్నవాడు 
యెలమి సంపదలకు నిల్లువలెను 


నాల్గవ సంపుటం 345 


అలరుచు శ్రీ వేంకటాద్రి మీద నున్నవాడు 
తలపోసి చూడగ దొంతర కొండ వలెను 1 చూడ॥ 
- శృంగార సంకీర్తనలు, 17-498 


పెదతిరుమలాచార్యుల అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు వైవిధ్య 
భరితములై, చమత్కార భావములతో పరమరమణీయములుగ ఉన్నవి. 


క 


౦, శృంగార దండకము - పెదతిరుమలాచార్యులు 


భక్తి ప్రధానములగు కావ్యప్రక్రియలలో దండకము ఒకటి. 
పాదనియమరహితమై అఖండ దండాకృతితో ఉండుటచే ఈ లఘు 
కావ్యమునకు దండకము అను పేరు సార్థకము. స్తుతిరూపమైన గద్యపద్య 
సమ్మి శ్రితమైన ఛందోవిశేషము దండకము. సంకీర్తనకు అనువైన ప్రక్రియ 
ఇది. ఆత్మాశయకవితా రీతికి చెందినది. 


దండకములందు ప్రధానముగా ఒక్క అక్షర గణమే మొదటినుండి 
చివరివరకు పునఃపునరావృత్త మగుచుందును. అన్నింటికి చివర గురువు 
ఉండుట సామాన్య లక్షణం. తెలుగు సాహిత్యములో గురువంతముతో 
ఉండునట్లుగా తగణ దండకములే అధికము. ఈ తగణము శ్రీకారముతో 
ప్రారంభించుటకు, ఆ వృత్తియందు (శ్రవణ సుభగత్వము గలిగించుటకు 
అనువైనదగుటచే తగణ దండకములు ఎక్కువగా రచింపబడినవి. 


నన్నయాది తెలుగుకవులు తమ కావ్యములలో స్తుతి సందర్భములందు 
దండకములను రచించారు. పోతన స్పుతిప్రధానమైన దండకమున 
ఇతివృత్తమును చేర్చి, దానిని ప్రత్యేక ప్రక్రియగా లఘు కావ్యముగా భోగినీ 
దందడకమును శృంగార రసభరితముగ రచించినాడు. ఇట్లు దండకము 
ఇతివృత్తము, శృంగారరసము గలిగి నూతన కావ్యప్రక్రియగా మారింది. 
ఈ కోవకు చెందినదే 'పెదతిరుమలాచార్యుల శృంగార దండకము. 


346 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


పెదతిరుమలాచార్యులు పద్మావతీ శ్రీనివాసుల కల్యాణ కథను 
రసవంతముగా, లఘు కావ్యముగా ఈ శృంగార దండకమును రచించాడు. 
ఇది వేంకటాచలపతికి అంకితమీయబడింది. ఈ విషయమున పెదతిరుమ 
లాచార్యులే కావ్యాంతమున ఇట్లు చెప్పకొన్నాడు. 

సన్నుతి దాళ్ళపాక పురశాసనుండన్నయ తిమ్మనార్యుండ 

త్యున్నతి చెప్పె దండకము దుగ్ధపయోనిధి కన్యకా రతి 

స్ఫిన్న మృగీమదాంకునకు వేంకటభర్తకు నవ్యభోగ సం 

పన్నున కారవీందుకుల పర్వత తారకమై చెలంగ గాన్‌! 


ఈ దండకము శ్రీకారముతో ప్రారంభమై తగణములలో సాగి గుర్వంతమై 
ముగిసింది. దండకము అంకితాంక పద్యముతో ముగియుటను భోగినీ 
దందకమున పోతన ప్రారంభించినాడు. ఈ పద్ధతిని పెదతిరుమలయ్య 
అనుసరించాడు. స్వతంత్ర దండక లఘుకావ్యములు అంకితాంక పద్యముతో 
ముగియుట అనివార్య లక్షణమైంది. 


పెదతిరుమలాచార్యులు ఈ శృంగార దండకమున ప్రారంభమున 
శ్రీ వేంకటేశ్వరుని గుణ విశేషములస్తుతి, రూపవర్ణనము ముక్తపద[గ్రస్తాలం 
కారములో చేసి దండకమంతయు అంత్యానుప్రాసతో కొనసాగించాడు. 
దండకము “త్రీ వేంకటక్ష్మాధరోత్తుంగ శృంగాగ్ర నిత్య స్థిరాగారు, 
గారుత్మతోదీర్ణ సౌవర్ణ్జభూషా విశేషోజ్జ్వలాకారు, గారుణ్య తారుణ్య లావణ్య 
సారప్రభాసద్మ పద్మా ధరా ధీర లీలాకరో దారసంసారు, సారూప్యసామీష్య 
సాలోక్య సంలోక్య సద్భక్త ముక్తవ్రజ స్తోత్ర పాత్రీ కృతాచారు, జారుక్రియా...” 
అని ప్రారంభమై *...శ్రీ వేంకటేశుండు సంప్రాప్త సంతోషుడై కామకోటీద్యుతి 
స్థాపితాశేషుదై సౌరతానేక చేష్టాలసద్భూషుడై సారనర్మప్రియాచారు సంభాషుడై 
సమ్మతిం గ్రమ్మరం గొమ్మతో గూడి తాముందు పెంపొందు నయ్యిందిరా 
మందిరంబైన యాత్మీయ గేహంబునందుం బ్రవేశించి యుండెం దగన్‌” 
అని ముగిసింది. 


నాల్గవ సంపుటం ం4/ 


ఇట్లు 150 పంక్తులలో రచింపబడిన శృంగార దండకము ఆద్యంతము 
రసవంతమైయున్నది. ఇందలి కథ అన్నమాచార్యులు, 'పెదతిరుమలాచార్యులు 
రచించిన శృంగార మంజరి, చక్రవాళకమంజరి యందలి ఇతివృత్తము వంటిదే. 
వేంకటనాథుని గుణగణములను నాగాంగనలు కీర్తింపగా విని ఒక నాయిక 
మోహించుటయు, మరపించుటకై ఆమెను చెలులు జలక్రీడలకు తీసుకొని 
వెళ్ళారు. అక్కడ వారు మండలాకారమున క్రీడించుచుండగా కొందరు 
వేంకటేశుని చేరి అతనికి తగిన వధువు తమనాయికయే యని విన్నవించారు. 
వేంకటేశుడు సౌధాగ్రమును ఎక్కి నాయికను జూచి కామించినాడు. నాయిక 
తాను మున్ను విన్న వేంకటేశుడితదడే యని భావించి *గాలి నాడించు 
కేళలీపటంబందు నందంబుగా విన్నపంబుల్‌ దగం గస్తూరిన్‌ వ్రాసి 
సూత్రంబునం గట్టి యాచక్రి సౌధంబు చాయన్‌ ముదంబార నాడింపగా” 
వేంకటేశుడు దానిని పట్టుకున్నాడు. నాయిక (ప్రేమలేఖ చదువుకొని 
వేంకటేశుడు తన ప్రేమ సందేశమును కేలీపటం ద్వారా నాయికకు చేర్చినాడు. 
పిమ్మట నాయిక విరహావస్థలను అనుభపవించుచుండగా శైత్యోపచారములతో 
స్వస్థత చేకూరనందున చెలులు శ్రీ వేంకటేశునికి తమ చెలి విరహతాపమును 
విన్నవించి, ఆమెను రక్షింపుమని ప్రార్ధించారు. వారి మాటలను విని 
వేంకటేశుడు దయతో శృంగారపు పూదోటకు వచ్చి నాయికను అనుగ్రహించి 
శృంగార రసాట్టి నోలలాడించి, ఆమెతో కూడి ఇందిరా మందిరంబైన ఆత్మీయ 
గేహమును చేరినాడు. దండకము ముగిసింది. 


ఈ శృంగార దందకమున జలకేళిని వర్ణించుట, నాయికానాయకులు 
సౌధాగ్రముల మీదినుండి గాలిపటముల (కేళీపటము) ద్వారా ప్రేమ 
రాయబారములు సాగించుట నూతనాంశములు. దండకమున శృంగార 
రసాధి దేవతయగు విష్ణుదేవుడు నాయకుడు. ఇతివృత్తము శృంగార 
రసప్రధానముగ నుండుటచే ఇది శృంగార దందకమనుటకు తగియున్నది. 


348 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఆం(ధ్రలాక్షణికులు పెక్కురు తగణములతో గుర్వంతముగా రచింపబడిన 
దందడకమును *తాః గౌ కామబాణ” అని కామబాణమను దండక భేదముగా 
చెప్పినారు. ఈ శృంగార దండకమును కామబాణమనుట సముచితముగా 
ఉంది. ఇందలి కథ వేంకటాచలమాహాత్యము నందలి పద్మావతీ శ్రీనివాసుల 
కల్యాణ కథను అనుకరణముగా నుండుటచే ఈ దందకము తిరుమలలో 
జరిగే వేంకటేశ్వరస్వామివారి వైవాహికోత్సవములందు సంస్తుతి చేయుటకు 
రచింపబడినట్లున్నది. 


క 


10. చక్రవాళమంజరి - పెదతిరుమలాచార్యులు 


తాళ్ళపాక పెదతిరుమాలచార్యులు చక్రవాళమంజరి అను లఘు 
కావ్యమును రచించి శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చాడు. ఇందలి 
ఇతివృత్తము అన్నమాచార్యులు రచించిన శృంగార మంజరిలోని ఇతివృత్తము 
వంటిదే. ఈ రెండు కావ్యములు మంజరి ద్విపదలో రచింపబడినాయి. 
అయితే శృంగార మంజరి విస్పతమగు రచన కాగా చక్రవాళ మంజరి 
సంగ్రహ రచనగా ఉంది. ఇందు 226 పాదములు ఉన్నాయి. ఈ కావ్యము 
చక్రవాళము అను కావ్యభేదము యొక్క రచనా రీతిలో మంజరీ ద్విపద 
ఛందమున రచింపబడింది. కనుక చక్రవాళ మంజరి అను పేరు సార్థకము. 
ఇది శృంగార రసమయకావ్యం. చక్రవాళ కావ్యవిశేష లక్షణమును అప్పకవి 
ఇట్లు చెప్పినాడు. 

“తొలి సమసనాంత్య వర్ణయు 

గళమే పునరుక్తిగాగ గైకొని సామీ 

ప్యలసత్సమాసము మొదల 

నలరించిన జక్రవాళమగు దాశార్దా।” - అప్పకవీయం, 4-361 


నాల్గవ సంపుటం ౩49 


ముక్తపద[గ్రస్తము వలె తొలిసమాసము యొక్క అంతము నందున్న రెండు 
అక్షరములను (గ్రహించి మలిసమాసమును రచించుట (అంతాది) 
చక్రవాళమగుచున్నది. ఈ లక్షణమునకు అనుగుణముగా ఈ కావ్యం ఇట్లు 
ప్రారంభమైంది. 


శ్రీలలనాధారు జన్మయాకారు 
గారుణ్యవర్తి వేంకటగిరిమూరి 

మూర్తి త్రయ శరీరు ముని జనోదారు 
మూర్తి ద్ధారు 
ధారుణీ సంగు నుత్తమ శోభితాంగు 
నంగుష్ట భవసింధు యదలోకబంధు 
బంధుర బలశూరు భక్తవిచారు 
జారు చక్రాబ్జ్దాంకు సమరనిశృ్ళంకు 
శంకు కర్టాధ్యక్షు జలజ పత్రాక్తు 
నక్షుద్రగుణసారు నఖిల సంసారు 
సారూప్యకృతిసింధు శయనితసింధు” 


ఇట్లు ముక్తపద[గ్రస్తమాను అలంకారముతో కొనసాగిన కావ్యము మంగళ 
మహాశ్రీలతో అంతమయింది. 


“రవికోటి తేజోవిరాజితు పేర 

బేరగు జవరాలి పెనిమిటి పేర 

బేర గీర్తన కెక్కి బెరసి నందవర 
వరముఖ్యుడై భరద్వాజ సంతాన 
తానకుండన నెన్న దగు తాళ్ళపాక 
పాకశాసనుడు వైభవముల నొనరు 
నరులలో బూజ్యుదన్నయవర్య తనయ 
నయశాలి తిమ్మయ నవచతురతల 


350 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


దలచి మంజరి చెప్పిదద్‌జ్ఞు లింపార 
నారవి తారాబ్దమై యొప్పు జగతి 
గతియైన విష్ణు మంగళమమా శ్రీల ॥ 


ఈ చక్రవాళమంజరి శ్రీలతో ప్రారంభమై శ్రీలతో అంతమయింది. 
చక్రవాళమనగా మండలము, పరివేషము *౦” అను అర్ధములు గలవు, ఈ 
కావ్యము మండలాకారమున ఉండుటచే చక్రవాళమను పేరు సార్థకము. 


ఈ చక్రవాళమంజరిలో వియోగ శృంగారము, వసంతవనవిహారాది 
వర్ణనలు హృద్యముగా చేయబడినవి. 'పెదతిరుమలాచార్యులు కావ్యరచనలో 
నవచతురతలను సమర్థతతో ప్రదర్శించాడు. అన్నమాచార్యులు రచించిన 
శృంగారమంజరిలోని కథా వస్తువునే చక్రవాళరచనారీతిలో పెదతిరుమ 
లాచార్యులు రచించుటకు కారణము ప్రతిసంవత్సరము జరిగే వేంకటేశ్వరుని 
వైవాహికోత్సవములో నవ్యతను పాటించదలంచుట తోచుచున్నది. 


ఈ కావ్యమున నాయకుడు వేంకటేశ్వరుడు నాయిక పుత్తదిబొమ్మయగు 
నొక కొమ్మ. కవి నాయిక పేరు చెప్పలేదు. నాయకుని రూపగుణములే 
విపులముగా వర్ణింపబడినవి. పెదతిరుమలాచార్యులు రచించిన చక్రవాళ 
మంజరి ఆద్యంతము ముక్తపద[గ్రస్త యమకాది శబ్బాలంకార భూయిష్టమైన 
చిత్రకావ్యముగా ఉంది. 


క 


11. శృంగార వృత్తపద్యాల శతకము - పెదతిరుమలాచార్యులు 


వేంకటేశ్వరుని శృంగార విలాసములను లీలను వర్ణించుచు 'పెదతిరుమ 
లాచార్యులు శృంగార శతకమును రచించాడు, ఇందులో ఉత్పలమాల 
(52), చంపకమాల (30), మత్తేభము (18), శార్జూలము (3) వృత్తములలో 
మొత్తము 108 పద్యములున్నవి. కనుక దీనికి శృంగార వృత్తపద్యాల 
శతకమను పేరు సార్థకము. ఈ శతకము వేంకటేశ్వరాంకితము. వృత్తములకు 


నాల్గవ సంపుటం 351 


అనుగుణముగా వేంకటేశ్వరా, తిరువేంకటేశ్వరా, వేంకటాద్రీశ్వరా, శేష 
గిరీంద్రనాయకా, వేంకటశైల నాయకా అను మకుటములు (సంబోధనలు) 
గలవు. శతకాంతమున అంకితాంక పద్యము లేదు. 


ఈ శతకము ఉత్పలమాల వృత్తముతో ముక్తపదగ్రస్త అలంకారముతో 
వేంకటేశ్వరస్తుతితో ఇట్లు ప్రారంభమైనది. 


ఉ|| శ్రీరమణీమణి ప్రమద జీవన, జీవనవాస, వాసవా 
ధార విశేష, శేషవసుధా ధర నాధ విహార, హారకే 
యూరవిరాజి, రాజిత మహోన్నత దేవభుజంగ, జంగమ 
స్మేర వికల్ప, కల్చ్పకమ మిమ్ము నుతించెద వేంకటేశ్వరా 11 


ఈ శృంగార శతకమున నాయకుడగు శ్రీ వేంకటేశ్వరుని దక్షిణ నాయకత్వము, 
దాక్షిణ్యము అనేక విధములుగా వర్ణింపబడింది. వేంకటేశ్వరుడు జగన్నాయకు 
డగుటచే తనను ప్రేమించిన జీవులందరికి సమముగా సంయోగానుభూతిని 
అనుగ్రహించును. కాని నాయికలు తమనే ఇతరులకన్న అధికముగా 
నాయకుడు ్రేమింపవలెనని కోరుకుంటారు. వారికి స్వామి దక్షిణ 
నాయకత్వము భరింపరానిది. వేంకటవిభుడు అలమేలుమంగా ప్రియుడు. 
అయినను స్వామి వలచిన వారికి వశమై (ప్రవర్తించుచుండును. 
అలమేలుమంగ స్వామి సర్వాంతర్యామిత్వము తెలిసినదగుటచే స్వామి 
దక్షిణనాయకత్వమును గౌరవించుచున్నది. పెదతిరుమలాచార్యులు తనను 
నాయికగా భావించుకొని స్వామి ఎడబాటును సహించలేక వేదన పొందుచు, 
ఆ భావావేశమున ఈ శతకమును ఆత్మాశయకావ్యముగా రచించినాడు. 
ఇందు నాయిక తిరుమలాచార్యుని జీవుడే. నాయకుడు వేంకటేశ్వరుడు. 
నాయిక విరవావేదనచే, (ప్రేమాతిశయముచే, నాయకుని దక్షిణ 
నాయకత్వమును విమర్శించుటయే ఈ శతకమందలి విషయము. 
తన్మూలమున జగన్నాయకుని దాక్షిణ్యమును కీర్తించుట శతకరచనా 
పరమార్ధము. తిరుమలాచార్యులు తన భావములను ఇట్లు వెల్లడించాడు. 


352 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఉ॥ ఆసలం బెండ్లియాడి మరియల్లినం జెల్లునె యెంత చేసినా 
వేసర నన్ను నీవు నిక వేరుగం జూడక మాటలాడుమీ 
దోసముగాదు నీగుణము తొల్లి నెరుంగుదు తోడివారిలో 
వాసికి నేం బెనంగెదను వంతలం బెట్టకు వేంకటేశ్వరా! -74 


నీవు ఎక్కడవున్నా అనుభూతులు హృదయమున నిలిచియున్నవని 
వేంకటేశ్వరునికి విన్నవించుచున్నాడు. 


చం[। మరువకయుండం జేసితివి మన్ననతో నుపకారమెప్పుడున్‌ 
గురుతులు చన్లవన్నిలిపి కోరిక చెల్లైిను రాకయుండి నం 
గొరతలులేవు పద్మమునకున్‌ రవికిన్‌ మరియాదకేడ నీ 
వరిమురి నెందు నున్న హృదయంబునం బాయవు వేంకటేశ్వరా [| 
-/2 


వేంకటేశ్వరుడు దాగుడుమూత లాడునెపముతో నాయికను మభ్యపెట్టి తన 
కోరికను తీర్చుకొనిన శృంగారచేష్టను పెదతిరుమలాచార్యులు ఇట్లు 
హృద్యముగా వర్ణించాడు. 
చం. వెలందులు గొల్వుసేయునెడ వేడుక యొక్కతి మీది నిల్పిని 
ట్టలముగ రత్నసౌధమున డాగిలిమూంతల నాచరింతుమా 
యలవడ నంచు నేగి చెలి నక్కడం గూడితి వెంతనేర్తువో? 
తెలియదు నీమొరంగని సతీమణులెంచిరి వేంకటేశ్వరా!  -79 


పెదతిరుమలాచార్యుల శృంగార శతకము నందలి కొన్ని భావములు 
అన్నమయ్య శృంగార సంకీర్తనలకును శృంగారామరుకావ్యమునందలి 
శ్లోకములకు ఛాయ లనదగియున్నవి. 


చం. అలుగుచు గాంత మారుమొగమై యటుచూచిన దర్పణంబునన్‌ 
బెళకక నీమొగంబు ప్రతిబింబము గానగ వచ్చె నంతలో 


నాల్గవ సంపుటం 353 


గలకల నీవు నవ్వితివి కాంతయు నవ్వెను మీకు నద్దమే 
యలుకలు దేర్చెం దోడిచెలు లచ్చెరు వందంగ వేంకటేశ్వరా 11-64 


అడవుల వేటలాడుచు బ్రియం బిగురొత్తగ నీదు కాంతకున్‌ 
నడుమిది సింహమంచు జఘనం బిభమస్తక మంచు నంచతే 
నడుపులటంచు జక్కవలు నవ్యకుచంబులటంచు నేయకే 
విడుతువువాని నీకె పయి వేడుక లెట్టివా వేంకటేశ్వరా ॥ -54 


ఇట్లు పద్యములందలి భావములు రమణీయములై నాయకుని దాక్షిణ్యమును 
క్రీర్తించుచున్నవి. 


12. శ్రీ వేంకటేశ్వర ప్రభాతస్తవము - పెదతిరుమలాచార్యులు 


సంస్కృతములో ప్రతివాది భయంకరన్‌ అణ్జన్‌ స్వామి రచించిన 
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమును, తమిళములో తొండరప్పడి యళ్వారు 
(విప్రనారాయణుడు) శ్రీ రంగనాథునికై రచించిన తిరుప్పళి యెళిచ్చిని 
(10 పాశురములు) ఆధారముగా గొని తెలుగులో పెదతిరుమలాచార్యులు 
శ్రీ వేంకటేశ్వర ప్రభాతస్తవమును ద్విపదఛందములో రచించినాడు. ఈ 
లఘుకావ్యములో 63 ద్విపదలు కలవు. ఈ ద్విపద మేలుకొలుపు 


“శ్రీ గురుం దర్ధితో శేషాద్రి యందు 
యోగనిద్రాకేళి నున్న యత్తటిని 
వనజాసనాదు లేగుదెంచి 

వినుతించి రప్పు డవ్విధ మెట్టి దనినొ 


అని శ్రీకృష్ణుని చరిత్రము బాల్యమాదిగా భాగవతములో వర్ణింపబడినట్లు 
స్తుతిరూపమున వర్తించుచు శ్రీ వేంకటేశరసాఇమికి మేలు కొలుపుగా 
త్తి లి ఈ వాల 

రచింపబడింది. 


35్‌డ్తీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఈ కావ్యమున ప్రతి ద్విపదాంతములో 'మేల్మ్కొనుము” అను ప్రబోధ 
వాక్యము అనుశ్రుత మగుచుండును. 

“వసుదేవదేవ వరగర్భజాత 

కిసలయాధర రామకృష్ణ మేల్కొనుము 

తపము పెంపున యశోదానందులకును 

గృపతోడ శిశువైన కృష్ణ మేల్కొనుము 

పూతనా క్రైతవ స్ఫురిత దుర్వార 

చైతన్య హరణ ప్రశస్త మేల్కొనుము” 
ఈ మేలుకొలుపులో బాలకృష్ణుని లీలలు - పూతన, శకటాసుర, తృణావర్త, 
ధేనుకాసుర, బకాసుర సంహారములు, యశోదకు విశ్వరూపమును చూపుట, 


“ఆఅననంబునం దల్లి కఖిలలోకములు 
పూని చూపిన యాది పురుష! మేల్కొనుము” 


కాళలీయమర్దనము, 


“కాళీయ ఫణి ఫణాంగణ నృత్యరంగ 
లాలిత చరణ విలాస మేల్కొనుము” 


చాణూర మర్దనము, 


“జెట్టిపోరను గిట్టి చీరి చాణూరు 
చట్టలు వాపిన శౌరి! మేల్కొనుము” 


అర్జునరథ సారథ్యము 
జ 


“చండభారతరణ చాతుర్యధుర్య 
గాండీవి సారథ్యకరణ! మేల్కొనుము” 


నాలవ సంపుటం 355 


కృష్ణరాయబారము, 


“వీర కౌరవసభ విశ్వరూపంబు 
ధీరత జూపిన దేవ! మేల్కొనుము” 


మొదలగు వృత్తాంతములు వర్ణింపబడినవి. తర్వాత అష్టమహిషుల వర్ణనలు 
మనోహరముగ శృంగార రసభరితముగా వర్ణింపబడినవి. 


“భోజకన్యాముఖాంభోజ ద్విరేఫ 

రాజీవనయనాభిరామ! మేల్కొనుము 

వరరూపవతి జాంబవతి తోడిరతుల 

నిరతిమై నోలాడు నిపుణ! మేల్కొనుము 

మంజుల సత్యభామా మనస్సంగ 

రంజితగాత్ర సరంభ! మేల్కొనుము 

లలిత కాళిందీ విలాస కల్లోల 

కలిత కౌళీలోల ఘను డ! మేల్కొనుము 

సారసుదంతా భుజకుముదహార 

చారుప్రభాపూర చంద్ర! మేల్కొనుము 

నేత్రరాగ విశేషనిచిత ప్రతోష 

మిత్రవిందా రసోన్మేష! మేల్కొనుము 

భద్రానఖాంకుర బాలచంద్రాంక 

ముద్రిత భుజతటీమూల! మేల్కొనుము 

లక్షణా పరిరంభ లక్షితోదార 

వక్షో విశాల కవాట! మేల్కొనుము” 
తర్వాత వేంకటేశ్వరుడు మేల్మాంచి, నిత్యకృత్యములను తీర్చుకొని, రత్న 
సింహాసనమున మేరువుమీది యథభంబు వోలె కొలువుదీరుట, బ్రాహ్మణుల 
ఆశీర్వాదములను పొందుట వర్ణింపబడినవి. 


356 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


నేడు కూడ తిరుమలదేవాలయములో సుప్రభాత సేవానంతరం, స్వామికి 
ఆగమ శాస్తోక్తముగ ఆవాహన అర్హ్యపాద్యాచమన తాంబూలా సనములను 
పంచవిధోపచారములు జరుపబడుచున్నవి. పిమ్మట స్వామివారి 
కౌతుకమూర్తి విగ్రహమునకు - భోగ శ్రీనివాసమూర్తికి - నిత్యాభిషేకము 
జరుగును. తర్వాత అలంకరణ, తోమాలసేవ ఆన్భానము జరుగును. 
స్వామివారికి మహారాజ మర్యాదలు - పంచాంగటణశ్రవణము, ఆదాయ 
వ్యయములవిన్నపం జరుగును. స్వామి అర్చకునకు మాత్రాదానము 
చేయును. అర్చకుడు దానమును స్వీకరించి స్వామివారిని “నిత్యైశ్వర్వోభవ” 
అని మంగళాసనము చేయును. 


అనంతరం, 


“మానవేశులు మహామహులు సేవింప 
ఘనతర నిత్యభోగంబులు వెలయ 
జనులకెల్ల మహాప్రసాదంబులొనర 
గోరినవారికి గోర్కు లీదేర 

నీరీతి జగముల నేలుచునుండు 

నని భక్తి దాళ్ళపాకాన్నమాచార్యు 
తనయుండు తిమ్మయ తగంబ్రస్తుతించె.” 


అని మేలుకొలుపు ద్విపద సంపూర్ణమయింది. ఈ చిన్న కావ్యములో భగవస్తుతి 
పెద్దగ చేయబడింది. 


ఈ మేలుకొలుపు ద్విపదను తిరుమలాచార్యులకాలములో (క్రీ.శ. 
1458-1554) వేంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉషుకాలసంధి సందర్భమున 
గానం చేసేవారు. తాళ్ళపాక అన్నమాచార్యులు మేలుకొలుపు సంకీర్తనలను 
పెక్కు రచించియున్నాడు. ఉదా॥ 2-224, 2-400, 2-403, 5-81, 
7-202, 9-254 మొ॥వి. 


నాల్గవ సంపుటం 3ర5ి/ 


శ్రీరామ, శ్రీకృష్ణులకు వేంకటేశ్వరునకు (శ్రీనివాసునకు) అభేదము. 
మువ్వురు విష్ణ్వ్రంశసంభూతులే. శ్రీమన్నారాయణుని అవతారపురుషులే. 
అంతే గాక శ్రీనివాసుడు పద్మావతిని దర్శించినప్పుడు తన పేరు కృష్ణుడని 
చెప్పినట్లు వేంకటాచలమాహాత్యములోని వరాహపురాణం ద్వితీయభాగం 
(4-44) వర్ణించింది. కనుక మేలుకొలుపు ద్విపదలో కృష్ణస్తుతి, లీలల 
వర్ణన అధికముగా గలదు. 


క 


18. శ్రీ వేంకటేశ్వరోదాహరణము - పెదతిరుమలాచార్యులు 


ఆంధ్రసాహిత్యములో విలక్షణమైన శాఖ ఉదాహరణము. భాషయందు 
గల సప్తవిభక్తులను, సంబోధనాప్రథమా విభక్తిని ఉదాహరించు దేవతాస్తుతి 
పరమైన లఘుకావ్యము ఉదాహరణము. ఇది మధుర కవితాశాఖకు 
చెందినది. 


ఉదాహరణములో వృత్తములు, కళికలు, ఉత్మళికలు, సార్వవిభక్తిక 
పద్యము, కవికృత నామాంకిత పద్యము అను అయిదు విభాగములు గలవ,. 
ప్రతి విభక్తికి ఒక వృత్తము, ఒక కళిక, ఒక ఉత్మళిక నియతముగా ఉందును. 
అందుచేత మొత్తం ఉదాహరణము లోగల కళికోత్మళికా వృత్త సంఖ్య 26 
(8౫%3= 24+1+1=26) కళిక అంటే మాత్రాఛందస్సునకు సంబంధించిన 
రగడ భేదము. ఉత్మలిక అందులో సగము (అర్ధకళిక) ఎనిమిది పాదములుగల 
కళికోత్మళికలు పాటలవలె ఉండును. అందుచే వీటిలో ఆదిప్రాసలు, 
అంత్యప్రాసలు ఉన్నాయి. అందుచేత ఉదాహరణ కావ్యస్వరూపం సంగీత 
సాహిత్య సమ్మేళనముగా ఉండును. ఈ లఘుకావ్యాన్ని రాగతాళములతో 
పాడవచ్చును. మహాకావ్యమునందలి నాయకుని వలె ఉదాహరణమందును 
నాయకుని గుణకీర్తనమే ప్రధానము. ఇట్లుమార్దదేశికవితల రామణీయకాన్ని 
నిలుపుకున్న దేవతా స్తుతిపరమైన లఘుకావ్యప్రక్రియ ఉదాహరణము. 


3568 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


“అల్పాక్షరముల ననల్పార్ధరచన 
కల్పించు టయ గాదె కవి వివేకంబు 


అన్నసూక్తికి ఉదాహరణకావ్యము లక్ష్యముగా ఉన్నది. 


తెలుగు సాహిత్యంలో పాల్కురికి సోమనాథుడు (క్రీ.శ. 1190-1260) 
రచించిన 'బసవోదాహరణము” మొట్టమొదటి ఉదాహరణకావ్యం. ఇందు 
వీరశైవమత ప్రవక్తయగు బసవేశ్వరుని మహిమలు వర్ణింపబడినవి. 
వైష్ణవవాజ్బ్యయ శాఖలో తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు రచించిన శ్రీ 
వేంకటేశ్వరోదాహరణం మొదటి ఉదాహరణ కావ్యం. ఇందు తిరుమలాచార్యులు 
తన ఇష్టదైవమైన శ్రీ వేంకటేశ్వరుని మహిమలు కీర్తించినాడు. భగవంతుని 
మాహాత్యమును ఉదాహరించు స్తుతిపరమైన కావ్యము కనుక ఈ 
కావ్యభేదమునకు ఉదాహరణమనుపేరు సార్ధకంగా ఉంది. 


పెదతిరుమలాచార్యులు రచించిన శ్రీ వేంకటేశ్వరోదాహరణము 
సమ(గ్రలక్షణోపేతమై మేలుబంతిగా ఉన్నది. ఈ ఉదాహరణము శ్రీ 
వేంకటేశ్వరస్వామికి అంకితమైనది. ఇందలి రచనా ప్రణాళిక ఇట్లున్నది. 


. సంబోధనాప్రథమ ఉత్పలమాల ద్విరదగతి రగడ ఇందులో సగము 
/ సార్వవిభక్తికము శార్జూలము 
10. అంకితాంకపద్యం ఉత్పలమాల 


విభక్తి వృత్తము కక ఉతృరక 
1. ప్రథమ ఉత్పలమాల వృషభగతి రగడ హరిణగతి రగడ 
2 ద్వితీయ ఉత్పలమాల ద్విరదగతి రగడ రగడలో సగము 
8. తృతీయ ఉత్పలమాల హయప్రచారరగడ ఇందులో సగము 
త్తే చతుర్ధి ఉత్పలమాల హరిగతి రగడ మధురగతి రగడ 
5. పంచమి ఉత్పలమాల ద్విరదగతి రగడ ఇందులో సగము 
6. షష్టి ఉత్పలమాల తురగవల్లన రగడ ఇందులో సగము 
7 సప్తమి ఉత్పలమాల ద్విరదగతి రగడ ఇందులో సగము 
రి 

9 


నాల్గవ సంపుటం 359 


పై వివరములను బట్టి శ్రీ వేంకటేశ్వరోదాహరణము సర్వసమ[గ్రలక్షణ 
లక్షితమని విశదమగుచున్నది. పూర్వోదాహరణములగు బసవోదాహరణము, 
త్రిపురాంతకోదాహరణములందు సమగ్రలక్షణము కనిపించదు. వీటియందు 
అంకితాంకపద్యము లేదు. 'పెదతిరుమలాచార్యుల సంప్రదాయమునే తర్వాతి 
కవులు కొనసాగించినారు. 


పెదతిరుమలాచార్యులు శ్రీ తిరువేంగళనాథ దేవునికి విన్నపము చేసిన 
ఉదాహరణ కావ్యమున సార్వవిభక్తిక పద్యం తర్వాత అంకితాంకపద్యము 
ఇట్లున్నది- 
ఉ. ఆరవి తారకంబుగ నుదాహరణంబు రచించె భక్తివి 

స్తారత దాళ్ళపాకపురశాసనుం దడన్నయ తిమ్మనార్యుండిం 

పారంగం జక్రనందక గదాంబుజ ధారికి శీవధూ మనో 

హారికి వేంకటాచల విహారికి శౌరికి నంకితంబుగాన్‌. 


పై పద్యములో కవిపేరు, కృతిపతి పేరు చెప్పబడినవి. వేంకటేశ్వ రోదాహరణ 
మందలి విషయము విష్ణుభక్తి ప్రతిపాదకమై పురాణములలో వర్ణించబడిన 
విష్ణుదేవుని దశావతార విశేషములకు, కథలకు సంబంధించినది. వృత్తములలో 
వేంకటేశ్వరుని గుణగణములు స్తుతింపబడినవి. కళికోత్మళికలలో గజేంద్ర 
మోక్షము, అహల్యాశాప విమోచనము, కాళలీయమర్దనము, గోవర్ధనోద్ధరణము 
మున్నగు శ్రీహరి లీలలు కీర్తింపబడినవి. కావ్యము శ్రీకారముతో ఇట్లు 
ప్రారంభమైనది. 


శ్రీ కరుణా కరుండగుచు జీవుల రీవులం బ్రోచి కాచుచుం 
గైకొని లోకముల్‌ మనిపి కర్తయు భర్తయునై మునుల్‌ సురా 
నీకము లోకముం బొగడ నీరజజాతుని తాత యైన సు 


శ్లోకుండు వేంకటేశ్వరుండు చూడంగ నొప్పెడు బ్రహ్మమింతకున్‌ 
పై పద్యమున ప్రథమా విభక్తిలో శ్రీ వేంకటేశ్వరుని పరబ్రహ్మ స్వరూపంగా 
కీర్తించాడు. 


వాం 


360 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


సంబోధనా ప్రథమా విభక్తిలో కళిక ఇట్లు కొనసాగింది. 


మరియు దరచగు సిరులమరుల కొసగెడు దాత 
కరకు విరినెరి విరుచు ఘన జనకజామాత 
వెక్కసపు రక్క్మసుల వేచి కాచినవాడ 

యక్కరగ నక్కడతయుబ్బుగిచ్చిన రేడ 

విదురు డెదురుగ జేయు విందు పొందుల జాణ 
ముదురు వెదురున బాట మూటగట్టిన గాణ 

లేటి శరకోటి నెడలించి త్రుంచిన రామ 

యేటి నాగేటి గదియించి చించిన రామ. 23 


తిరుమలాచార్యులు శ్రీమన్నారాయణుని అవతారములగు శ్రీరామ, 
శ్రీకృష్ణులతో వేంకటేశ్వరునికి అభేదము పాటించి వారి మహిమలను 
స్తుతించినాడు. 


పెద తిరుమలాచార్యులు చతుర్ధీ విభక్తి ఉత్మళిక ఇట్లు రచించినాడు. 


ధారుణి భారనివారణ కలక 

శోర విహార విచార మనెడికై 

తవమున జవమున బవిరి తిరుగుకై 

దువుగొని వివిధ సవిధ దానవకైై 

కసరుధిర సలిల మెసగ విసరికై 

వసముగ సురవిసరము నేలిన కై 

లాస నివాససతీ వంద్యున కై 

హాస సమున్నత బుధ వంద్యునకై ॥ -క్షే2 
ఉదాహరణము స్తోత్రరూపమగు కావ్యమగుటచేత, భగవంతుని స్తుతియందు 
విభక్తి ప్రత్యయములలో చతుర్ధివిభక్తి ప్రత్యయమును (క్రై పాటించుట 
సంప్రదాయముగ ఉన్నది. చతుర్ధి ఉత్మళికలో ప్రతి చరణాంతమున విభక్తి 


నాల్గవ సంపుటం 361 


రూపమునగాని, తదాభాసరూపమున గాని చతుర్ధీ విభక్తి ప్రత్యయము 
ఉండవలెనను లక్షణము గలదు. 


తిక్కన సోమయాజి రచించిన మహాభారతమున శాంతిపర్వమున భీష్మ 
ధర్శ్మజ సంవాదములో విష్ణుమంత్ర ప్రభావమును గూర్చి చెప్పుచు భీష్ముడు- 
“ప్రణవ పూర్వకమగు నమః పదము పొంత 
షద్ద్గుణైెశ్వర్య వాచక సర్వ వసన 
నిర్వచన శబ్దములు క్రమ నిష్టమెయి చ 
తుర్ధి గూర్చంగ మంత్రంబు దోచు బెరసి ॥ 
- భారతం, శాంతి, 4-218 


అని చతుర్థిని గూర్చిన సంప్రదాయమును వివరించినాడు. 


'పెదతిరుమలాచార్యులు ఈ ఉదాహరణ కావ్యములో సర్వవిభక్తులలో 
వేంకటేశ్వరుని ఇట్లు ప్రార్ధించినాడు. 


శా. నీ వీశుందవు నిన్నుంగొల్తు వరముల్‌ నీ చేతంగైకొందు నేం 
గై వారం బొనరింతు నీ కొణకు సంకల్పింపనీ డేరె మ 
త్సేవల్‌ నీ వలనన్‌ మహాయశము నిల్చెన్‌ నీకు నీ యందు ల 
క్షీ వాల్లభ్యము గంటి భక్తవరదా! శ్రీ వేంకటాద్రీశ్వరా! ॥ -265 


క 


14. శ్రీ వేంకటేశ్వర వచనములు - పెదతిరుమలాచార్యులు 


స్తుతి ప్రధానములగు స్తోత్రములు, దండకములు, సంకీర్తనలు, 
వచనములు మున్నగు కావ్యప్రక్రియలు ఆత్మాశయములై కవీశ్వరుని 
భవ్యావేశమును, భావోద్వేగమును, భగవద్శక్తిని ప్రదర్శించుటచే అనుభూతి 
ప్రధానములగుటచేత సహృదయపాఠకుల హృదయములనాకర్షించి 
చిరన్థాయి రచనలగుచున్నవి. ఈ శాఖలో విశిష్రమైనవెే 'పెదతిరుమలాచార్యులు 


జ్య 
ల 


362 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


రచించిన శ్రీవేంకటేశ్వర వచనములు. ఇవి వేంకటేశ్వరస్వామికి 
అంకితములు. ఇవి 166 మాత్రమే లభించినవి. 


తెలుగున లాక్షణికులు వచనరచనలను 


కం. కనుగొనం బాద రహితమై 
పనుపడి హరి గద్దెవోలె బహుముఖ రచనం 
బున మెరయు గద్యమది దా 
దెనుంగుం గృతుల వచనమనంగ దీపించుంగడున్‌ ॥ 


అని నిర్వచించినారు. ఛందోనియతి గల్దిన పాదరహితమై హరిగద్యవలె 
బహుముఖరచనతో విలసిల్లు గద్య తెలుగులో వచనమనబడుచున్నది. 
అన్నమాచార్యులు వచనములను తాళగంధి చూర్ణము అని పేర్మొాని ఇట్లు 
వివరించాడు. 


ధర గృమాచార్యాదిక 

పరికల్పితపదము తాళ బంధచ్చందో 

విరహితమై చూర్తాఖ్యం 

బరగునది నిరుక్త నామభాసిత మగుచున్‌. 
మరియు దచ్చూర్ల విధంబెట్టి దనిన 


ఛందో గణముల నియతిం 

బొందక తాళప్రమాణమున గడుజెలువై 

కొందరి చెందచ్చూర్ణ్హం 

బందముగా తాళగంధి యనంబొగడొందున్‌. 

జూ సంకీర్తనలక్షణము, 5%్క్క 55 పద్యములు 

ఛందో గణములనియతి లేక తాళప్రమాణమున నడచునది, స్వయం 
సంపూర్ణమైన భావము గలది వచనమని అన్నమాచార్యులు చెప్పినాడు. 
ఉదాహరణముగ కృష్ణమాచార్యుల సింహగిరి వచనములను పేర్కొన్నాడు. 


నాల్గవ సంపుటం 363 


వీటిలో శతకమువలె వచనాంతమున మకుటనియమము గలదు. ఇవి 
పాడుటకు తగియున్నవి. 


ఆంధ్ర సాహిత్యములో వైష్ణవమత సంబంధమైన వచనములలో 
కృష్ణమాచార్యులు రచించిన సింహగిరి వచనములు మొదటివి. ఆ తర్వాత 
తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు రచించిన శ్రీ వేంకటేశ్వర వచనములు 
పేర్ళొనదగినవి. వేంకటేశ్వర వచనములలో ప్రారంభమున ఒక భగవంతుని 
సంబోధన, అంతమున వేంకటేశ్వరా! అను మకటము తిరుమలాచార్యుడు 
విధిగా పాటించినాడు. వేంకటగిరిదేవా! అలమేలుమంగాపతీ! కోనేటినిలయా! 
విష్ణుమూర్తి! శరణాగతవజపంజరా! ఆనందనిలయా! అఖిలాండకోటి 
బ్రహ్మాండనాయకా! మున్నగు 166 సంబోధనలు గలవు. వస్తువు విషయమున 
వేంకటేశ్వరవచనములు ఒకదానితో మరొకటి సంబంధములేక వివిక్తములై 
వున్నవి. ఈ వచన కావ్యమందంతటను వైష్ణవమత సిద్ధాంతములు, 
శరణాగతి, దాసదాస్యభావము, వేంకటే శ్వరభక్తి నిండియున్నవి. కవి 
వీటిద్వారా వైష్ణవ ధర్మములను, భక్తిని ప్రచారము చేసినాడు. ఈ 
వచనములందు రామాయణ, భారత, భాగవతములలోని విషయ ప్రసక్తి 
గలదు. వేంకటేశ్వర వచనములందు పెదతిరుమలాచార్యులు మోక్షార్థులకు 
శరణాగతి పరమోపాయమని ప్రకటించినాడు. వచనములలో సత్యబోధకములు 
కొన్నిగలవు. ఉదా॥ పరుండువానికి భూమి యాధారంబు. నదులకు 
సాగరంబె గతి. పక్షులకు వృక్షంబె వసియింప జోటు. సస్యంబులకు వర్షంబు. 
నాకు నీవ. శ్రీ వేంకటేశ్వరా! (24 వచనం) కొన్ని లోకోక్తులు. ళం 
తాళముచే యొక వంకనుండగా తలపుతో పెనంగగా నేల?” (6 వచనం) 
“--- ఉల్లివాసన యంటిన పదార్ధంబున గస్తూరి పరిమళంబంటనేర్చునే?” 
(105 వచనం) వేంకటేశ్వర వచనములలో 147 వచనమున దేశమునగల 
108 దివ్య తిరుపతుల (వైష్టవక్షేత్రములు) పేర్లు పేర్కొనబడినవి. 166 


364 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వచనమున శ్రీమన్నారాయణుని వైభవమును, ఆ దేవుని దశావతార 
విశేషములను, అర్చావతార విశిష్టతను పెదతిరుమలాచార్యులు వర్ణించినాడు. 


పెదతిరుమలాచార్యులు 99 వచనమున తన కావ్య కన్యకా 
వివాహమును ఇట్లు వర్ణించాడు- 


“సిత్రావల్లభా! నా కవితాకన్యకు నీవు వరుండవ. దబైవమానుషంబులు 
గణపొంతనములు. నా జిహ్వయే పెండ్లి పీట నా మనస్సే తెర. నా 
సంతోషకళలే బాసికంబులు. నా భక్తియే కంకణంబు. అక్షరంబులే 
తలంబ్రాలు. శబ్దంబులే వాద్యఘాషణంబులు. స్కృతి స్వరంబులే పేరంటాండ్ర 
పాటలు. చూపులే మంగళహారతులు. నా వాక్యంబులే పువ్వుదండలు. నీ 
సహస్రనామములే బంధువులు. నీ యాత్మ గుణంబులే శోభనద్రవ్యంబులుగా 
గైకొని యీ రీతి వివాహం బైతివి. ఇంక నా కర్మబంధంబు లూడె గాదే. నీ 
విట్లు పాణిగ్రహణంబు చేసికొంటి విక నీ దేవులు నీవును చిరంజీవులై 
యుండి సంగీతసాహిత్య నానాలంకారాది పుత్రపౌత్రాభివృద్ధి వెలయుచు నీ 
దాసుల రక్షింపవే, శ్రీ వేంకటేశ్వరా!” 


'పెదతిరుమలాచార్యులు సంసార తత్వమును 110 వచనమున ఇట్లు 
వర్ణించాడు. 


“శ్రీనివాసా! దేహంబులై పొదిగెడిది నీ మాయ యట అందులోని 
చైతన్యంబు నీవట. కోరికోరి సుఖదుఃఖంబు లనుభవించువారు జీవులట. 
ఇన్ని చందంబులం గలిగెడు ఫలంబులు స్వర్ణనరకంబులట. ఇవి యొన్నటికి 
దెగని కర్మబంధంబులట. ఈ సంసారంబు చేసి కూడబెట్టంగా మిగిలిన 
లాభంబులు పుణ్యపాపంబులట. ఇవి నీకు లీలా వినోదంబులట. దీనికి 
తుద యేది మొదలేది? ఇటువలె ననాదియై సత్యమై జరుగుచున్నది 
ప్రపంచంబు. ఈ యర్థంబు దెలియదరముగాదు. ఇంక నేమని 
విన్నవించవచ్చు. మీ చిత్తయబు నా భాగ్యము! శ్రీ వేంకటేశ్వరా!” 


నాల్గవ సంపుటం 365 


వేంకటేశ్వరుడు జగన్నాటక సూత్రధారి, ఈ జగమంతా నాటకశాల. 
స్తీ పురుషులు అందరు పాత్రధారులు. సర్వేశ్వరుని వేడుక ఎంతకాలమో 
అంతకాలము ఈ నాటకము ప్రదర్శింపబడుచుండునని ఈ జగన్నాటకమును 
87 వచనములో తిరుమలాచార్యులు వర్ణించాడు ఇట్లు - 





“సర్వేశ్వరా! అవధారు; జగంబు నీ నాటకశాల, నెనెత్తిన తోలు జన్మంబులు 
నీ ముందర నాడెడి బహురూపంబులు, దారసుత బంధుజనంబులు 
మేళగాండ్రు, నిన్ను నుతించిన వేద శాస్త్ర పురాణంబులు తూర్యత్రయంబు. 
మాపాద ప్రచారంబులు నాట్యంబు సేయు చేతలు; ఆడెడిమాటలు 
(క్రియాభాషాంగంబులు; భోగవస్తువులు మీరు మెచ్చి యిచ్చిన యీవులు; 
ఈ రీతి నెంతగాలంబు మీకు వేడుక యంతగాలంబు నాడెదము. మీ 
కొలువు నర్తకులైన వారము మీకు వినోదము చేసికొని బ్రతుకవలయుగాని 
నెమ్మది మోక్షంబున నుండెదమనుట యె సంగతి? మీర దయదలంచి 
కృపచేసిన నపుడయ్యెడుగాక, యెజుకగల యెలిక గొల్చినవారికి నడుగ 
నేదిపని? ఇక నన్నిట నన్నిట మన్నింపవే; శ్రీ వేంకటేశ్వరా!” 


పెదతిరుమలాచార్యులకు అనంతరకాలమువాదైన మహాకవి 
షేక్స్‌పియర్‌ “జగంబునాటకశాల” అను భావాన్ని ప్రకటించియున్నాడు 
ఇట్లు- 


ఆ౬౦|665: "గీ! 1౧6 ౪/0గ16'5 & 51106, 
తీి౧౦6 2! 1౧6 ౧096౧ 2౧06 ౪/0౧06౧0 ౧661)/ 012/6[5, 
1౧6/ ౧౭/6 1౧61 6౫19169 2౧0 1061 6౧12౧౦6౩; 
తీ౧0009 %0240 10 019 1౧06 ౧1౪/5 ౧4౧౫/ ౧4౧౩." 
- "గి5 3/06 116 1 
- 1౫/111120 5%042%6906246, గీం+2, 90606 /7, 106 101691 
1069 : 139-142 
6.1..9.5. 1000600, 1964 


366 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తాళ్ళపాక పెదతిరుమలాచార్యులు క్రీ.శ. 1456-1554 మధ్య 
జీవించాడు. తిరుమల వాసి. విలియం షేక్స్‌పియర్‌ క్రీ.శ. 1560-1616 
మధ్య జీవించాడు. లండన్‌ నగరనివాసి. వీరిద్దరి మధ్య దేశకాలభేదము 
లున్నాయి. అయిన వీరి కవితావేశంలో భావసామ్యత కనిపించుట 
ఆశ్చర్యకరము. అద్భుతావహము. వీరిద్దరికి జగమంతా నాటకరంగముగా 
కనిపించింది. అంతా భగవంతుని లీల! 


శ్రీ వేంకటేశ్వరుని అనంత కల్యాణ గుణములను సాక్ష్యములతో 
'పెదతిరుమలాచార్యులు ఇట్లు వర్ణించాడు. 


“అనంత కల్వాణ గుణనిధీ! నీవు భక్తవత్సలుడవనుటకు సందేహమేలా? 
అందులకు బ్రహ్లాదులే సాక్షి! శరణాగత వజ్రపంజర బిరుదుకు సందేహం 
బేలా? అందుకు విఖీషణుందే సాక్షి! దురితదూరుండ వనుటకు 
దర్శవాదంబుల లేలా? అందు కహల్యయే సాక్షి! నీ యుదార గుణంబున 
కనుమానంబేల? ఇందుకుం బాంచాలియే సాక్షి ఆరజనపరాయణుండ 
వగుటకు శంకయేలా? ఇందులకుం గరిరాజే సాక్షి అగణితములయిన 
వేదనల నవసాదించుటకు సత్యంబులేలా? అందుకు ధధ్రువుండే సాకి! 
ఇవన్నియు నీ మహిత ప్రభావంబగుట యొరింగి నీ నామోచ్చారణకే శరణు 
సొచ్చితిని. శ్రీ వేంకటేశ్వరా! -153 


వేంకటేశ్వర వచనములకు మూలమనదగిన వచనము ఒకటి పోతన 
భాగవతములో ఉన్నది. “దేవా! సకల పురుషాంతర్వామి రూపత్వంబువలన 
బరమ పురుషుండ వయ్యు, నపరిచ్చిన్నత్వంబు వలన మహాత్ముందవయ్యు 
నాకాశాది భూత సమాశ్రయత్వంబువలన భూతవాసుండవయ్యు, భూత 
మయత్వంబు వలన భూతశబ్దవాచ్యుందవయ్యు, గారణాతీతత్వంబు వలన 
బరమాత్ముండవయ్యు, జ్ఞానవిజ్ఞాన పరిపూర్ణత్వంబు గలిగి, నిర్దుణత్వ 
నిర్వికారత్వంబువలన బ్రహ్మంబవయ్యు, టబ్రకృతి ప్రవర్తకత్వంబు వలన 
ననంతశక్తివై యప్రాకృతుండవయ్యును, గాలచక్ర ప్రవర్తకత్వంబున గాలుం 
దడవయ్యు, గాలశక్తి సమాశయత్వంబు వలనం గాలనాభుందవయ్యు, 


నాల్గవ సంపుటం 367 


జిన్మయత్వంబువలన మహాత్మకుందవయ్యు సృష్టి జీవన సంహారాది దర్శితంబు 
వలనం గాలావయవ సాక్షివయ్యు, నొప్పు నీకు నమస్మరించెదము.” 
ఆ దశమస్మంధము, పూర్వభాగం, 678 వచనం 


సంస్కృతములో భగవద్రామానుజాచార్యులు రచించిన గద్య త్రయము- 
శరణాగతిగద్య, శ్రీరంగ గద్య, శ్రీవైకుంఠగద్య - ప్రోత్సాహము కల్లించగా 
పెదతిరుమలాచార్యులు విశిష్టాద్వైత సిద్దాంతములను ప్రవర్తింపజేస్తూ శ్రీ 
వేంకటేశ్వర వచనములను రచించినాడు. వీటికి విన్నపములను నామాంతరము 
గలదు. 


తాళ్ళపాక పెదతిరుమలాచార్యుల 108 వేంకటేశ్వర వైరాగ్య 
వచనములకు సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి సంస్కృతీకరణము చేసి 
భారతి (మాసపత్రికలో ప్రచురించారు. (భారతి, 49-10, అక్టోబరు, 1972 
౧:76) 


క 


తి. తాళ్ళపాక చినతిరుమాలాచార్యులు (16 శతాబ్దం) 


'పెదతిరుమలాచార్యుల పెద్దకుమారుడు చినతిరుమలాచార్యులు. ఇతడు 
వేంకటేశ్వరాత్మక సాహిత్యములో తండ్రితాతలవలెనే శృంగార సంకీర్తనలను 
అధ్యాత్మ సంకీర్తనలను, అష్టభాషా దందకమును రచించాడు, ఇతడు 
సంస్కృృతాంధ్రభాషలలో మహాకవి. మహావిద్వాంసుడు. చినతిరుమలాచార్యులకు 
'అష్టభాషాకవి చక్రవర్తి అను బీరుదము గలదు. ఇతడు శ్రీ వేంకటేశ్వర 
స్వామికి చాలా కైంకర్యములు చేసినాడు. వాటిని స్మరించిన కీర్తనలు ఉన్నవి. 
క్రీ.శ. 1540 సంవత్సరములో తమ అగ్రహారమైన శ్రీనివాసమంగాపురము 
నందున్న కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయ జీర్దోదణము చేసినాడు. 
(శాసన సంఖ్య : 4-144 తేది : 22-3-1540 తి.తి.దే. శాసన సంపుటాలు, 
1998) 


368 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


15. అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
- తాళ్ళపాక చినతిరుమలాచార్యులు (క్రీ.శ. 1490-1560) 


చిన తిరుమలాచార్యులు రచించిన సంకీర్తనలలో 60 అధ్యాత్మ 
సంకీర్తనలు, 119 శృంగార సంకీర్తనలు లభించినాయి. వీటిని తి. తి. దేవస్థానము 
ఒక సంపుటంగా (ప్రకటించింది. (తాళ్ళపాక పదకవుల సంకీర్తనల 
సంపుటాలు, సంపుటం: 10, 1998) 


“నున స్పె వశమైతేగా మరిమీదటి పనులు 
తనువు లోపలి హరిదయ యింతె కాకా 1॥పల్లవి॥ 


వొద్దనె పుత్రమిత్రాదులువ్విళ్లూరించగాను 

అద్గా వైరాగ్యమేమి ఆటపాటలా 

కొద్ది లేని విషయాలు గుంపుగూడు కుండగాను 

వద్దని కడకు దోయ వశమవునా? 11మన॥। 


వొాయ్యనె ధనధాన్యాలు వొద్దుకొని వుండగాను 

అయ్యో సుజ్ఞానము లల్లాడబదెనా 

గయ్యాళి కోరిక లెల్లా గమిగూడకుండగాను 

వుయ్యక దూలయాసల బోదలవసమా? 11మన॥। 


పల్లదపుటాకలిది పాయక వుండగాను 
చెల్లబో వోరుపులింత చెడబోయనా 
నల్లని శ్రీ వేంకటనాథుడె యందరికిని 
తల్లిదండ్రియై కావగా తప్పు వాసెగాకా” 1॥1మన॥ 
ఆ అధ్యాత్మ సంకీర్తన, 21 సంపుటం : 10 
శ్రీహరి మన శరీరంలో అంతర్వామిగా ఉన్నాడు. హరిదయ ఉండే మనసు 
వశమౌతుంది. తర్వాత మీదటి పనులు నెరవేరుతాయి అని చినతిరుమ 


లాచార్యులు శ్రీ వేంకటేశ్వరుని దయవలన ముక్తి లభిస్తుందని వర్ణించాడు. 


నాల్గవ సంపుటం 369 


వేంకటనాథుడా మేలుకో దాసులను పాలించుటకు, (బ్రతికించుటకు 


మేలుకొనవయ్యా అని చినతిరుమలాచార్యులు మేలుకొలుపు సంకీర్తనను 
ఇట్లు శృంగార రసమిళితంగా రచించినాడు. 


“గోవింద మేల్క్ళొనవయ్యా 
కావించి భోగము కడమా నీకు 1॥పల్లవి॥ 


కమలజ చల్లని కౌగిట దగిలి 

సమరతి బాయగ జాలవూ 

కమల భవాదులు కడు నుతియింపగ 

విమలపు శయనము విడువగ తావు 11గోవిందా॥ 


భూపతి తోడుత పొందులు మరిగి 

వేసరవిదె నీ వేడుకలా 

వాసవ ముఖ్యులు వాకిట నుండగ 

పాసివుండనని పవళించేవూ 11గోవిందా॥ 


నీళా మనసిజ లీలల దగిలి 

నాలితోడ మానగ లేవూ 

వేళాయను శ్రీ వేంకటనాథుడ 

పాలించి దాసుల బ్రతికించగనూ 11గోవిందా।! 
జా అధ్యాత్మ సంకీర్తన, 57 సంపుటం: 10 


చినతిరుమలాచార్యులు వేంకటనాథుడు శ్రీ భూ, నీళలతో కూదియున్నాదని 
వర్ణించాడు. 


“నీల మేఘమునందు నిలిచిన క్రొక్కారు 
మెరుపు రీతిని సిరి యురము నందుం 
గుడి భాగమున నీళు యెడదమభాగంబున 
భూదేవి...” 
- శ్రీ వేంకటాచల మాహాత్యమున (2-67) 


370 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తరిగొండవెంగమాంబ కూడ వేంకటేశ్వరుడు శ్రీ భూ నీళలతో కూదియున్నా 
దని వర్ణించింది. 


చినతిరుమలాచార్యులు శృంగార సంకీర్తనలలో వేంకటనాథుని 'వగల 
మగతుమ్మెదిగా వర్ణించాడు. 


“వలపుల కలగంప వానికేమె 
వలరాజు గన్న తండ్రి వానికేమె 11పల్లవి॥। 


వాడికగా దానె యెవ్వతెనైనా వలపించు 

వాడని వాసన పువ్వు వానికేమె 

వోడడెందరికి నైనా వుత్తరువె చెప్పని 

వాడమగువల విందు వానికేమె 1॥॥వల॥ 


తగిలి యెక్కడనైనా దనమేలెచూచుకొను 

వగల మగతుమ్మెద వానికేమె 

తగినట్టిందరి తోడ దరిదీపులె సేసు 

వగకాడల్లారు ముద్దు వానికేమె 1వల॥ 

యెనసి యొక్కడనైనా యిచ్చకమె సేసుకొను 

వనితల పెనుబాతి వాని కేమె 

ఘనుడు దానె శ్రీ వేంకటనాథుడు వచ్చి 

వనజాక్షి నను గూడె వాని కేమె.” 1॥1వల॥ 

- శృంగార సంకీర్తనలు, 10-31 

ఒక నాయిక (అలమేలుమంగ) వేంకటేశ్వరుని శృంగారానుభవమున 
అటమటకాదడని (యోసగాడు), ఆచారము లేనివాడని, అతని దూత శృంగారాన్ని 
అధిక్షేపించుటను చినతిరుమలాచార్యులు సహజరమణీయంగా వర్ణించాడు 
ఇట్లు- 


నాల్గవ సంపుటం ం/1 


“ఎటువంటి దొరవైతి వేమయ్య నీవు 
అటమటముల నీకు నాచార మేది? 1॥పల్లవి॥। 


వెనక నాయడపమువెలది మోవానితివి 

అనువుగ నేగంటి నద్దములోన 

తనియక నాకు నిట్టె తమ్ముల మిడ వచ్చేవు 

యెనసి వూడిగపు దానెంగిలి కోపుదునా? 1 ఎటు! 


ముచ్చట నాకాళాంజి ముదిత గాగిలించితి 

వచ్చుగా నేరత్నపు గోడావల గంటి 

యిచ్చకాన నామీద నిట్టె చెయి వేసేవు 

చెచ్చెర 'సేవకురాలి చెమట కోపుదునా? 1 ఎటు! 


వొద్దనె నాకుంచదాని నొగి దోటలో గూడగా 
నిద్దపు గౌళాకూళి నీటిలో గంటి 
గద్దరివైనన్ను శ్రీ వేంకటనాథ కూడితివి 
అద్దో పరిచారకురాలంటుకు నోపుదునా? ఎటు! 
- శృంగార సంకీర్తనలు, 10-91 
శం 2 


16. అష్టభాషా దండకము - చినతిరుమలాచార్యులు 


భవ్య కవితావేశమునకు, భావోద్వేగమునకు అనుగుణమై ఛందముతో 
శ్రవణసుభగమైన రసోల్లసితమైన రచన దందకము. ఇది ప్రధానముగా 
భక్తిమయము. ఆత్మాశ్రయ కవితారీతికి చెందిన లఘుకావ్యము దండకము. 
'అష్టభాషాకవి చక్రవర్తి అను సార్ధక బిరుదముగల చినతిరుమలాచార్యులు 
శ్రీ వేంకటేశ్వరుని స్తుతించుచు అష్టభాషలలో దందకమును రచించినాడు. 
అందువలన ఇది అష్టభాషాదండకమను సార్ధ్థకనామ ధేయముతో 
ప్రసిద్ధమైంది. 1. సంస్కృతము, 2. ప్రాకృతము, 3. శౌరసేనీ, &ఓ మాగధి, 


ర ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


5. పైశాచీ, 6. ప్రాచీ, 7. అవంతీ, 8. సార్వదేశీ అనునవి అష్టభాషలు. ఈ 
దండకము రాగి రేకులపై లిఖింపబడింది. దండకము చివర రాగిరేకులపై 
చెక్కిన తిధివారములు చెప్పబడినవి. అది 77-11-1537 తేదీ అగుచున్నది. 


ఇట్లు చినతిరుమలాచార్యులు ఈ దందకమును రచించుటకు కారణము 
ఇట్లున్నది. శ్రీ వేంకటేశ్వరుని మహిమలు భారతదేశమున నానాదిక్కుల 
నరులనెల్ల ఆకర్షించియుండటచే ఆ భాషలను మాట్లాడు భక్తులు 
వేంకటేశ్వరుని స్తుతించుటకు అనువుగా అష్టభాషలలో రచింపబడింది. 
వీటిలో ఆంధ్రభాష లేకుండుట విశేషము. 


అష్టభాషా దందకము లక్షణబద్ధమగు రచన. ఇది శ్రీకారముతో 
ప్రారంభమై తగణములో కొనసాగి గుర్వంతముగా సంపూర్తి అయినది. 
'పెదతిరుమలాచార్యులు రచించిన శృంగార దండకలక్షణమును అనుసరించి 
చినతిరుమలాచార్యులు దండకాంతమున అంకితాంక శ్లోకము రచించినాడు. 
అష్టభాషాదండకము వేంకటేశ్వరాంకితము. అంకితాంక శ్లోకము ఇట్లున్నది- 


వాణీ వీణానినాద ప్రతిమచతురవాక్‌ తాళ్ళపాకాన్నయార్య 
స్తత్పుత్ర స్తిమ్మయార్యో జితఫణి భణితిం స్తత్సుతేనాష్టభాషః 
క్లు ప్తోయం తిమ్మయేనా రచిత పదగతి ర్వేంకటాద్రీంద్రభర్తు 
స్త స్యోద్యత్మీర్తికేతు ర్దగతి విజయతాం దండకం పండితేధ్యః 11 


చినతిరుమలాచార్యులు దండక ప్రారంభమున ఇష్టదేవతా ప్రార్థనగా 
వేంకటేశ్వరస్వామిని స్తుతించుచు రెండు ప్రగ్దరా వృత్తములు రచించినాడు. 
వీటిలో మొదటి వృత్తము సంస్కృృతములోను, రెండవృత్తము ప్రాకృ 
తాపభ్రంశములందు రచించినాడు. ఇది దందకము సంస్కృతములోను, 
షడ్విధ ప్రాకృత భాషలలోను రచింపబడుచున్నదని తెలియజేయుచున్నది. 
దండకమున ప్రారంభవృత్తము ఇట్లున్నది- 


శ్రీకాంతాకాంత వక్షోమణి ఘృణి రవి సంఫుల్ల కంజాత నాభీ 
రాకాలోకానుకారిస్మితవికచరమా నేత్ర నీలోత్పల స్ప్సన్‌ 


నాల్గవ సంపుటం ం/2 


సాకం నాకేశ సంఘై ర్నత విధి హర ముఖ్యార్చితాం[ఘ స్యమంతా 
దాకంఠోత్క్మంఠ దాస ప్రియ కరణపటుః పాతునో వేంకటేశః ॥ 


దందడకమునందు కోటి కందర్పలావణ్య మూర్తియగు వేంకటాద్రీశుని 
శృంగారవర్జనము, సంస్తుతి సుందరముగా ఉన్నవి. సంసృృతమునందు 
వలెనే మిగిలిన భాషలందు దండకరచన గౌడీరీతిలో, ఓజోగుణ ఛరితమై 
వినసొంపుగా ఉన్నది. 
సంస్కృతభాషా దండకమిట్లున్నది- 

శ్రీ వేంకటాద్రీశ జీమూత నీలాంజన గ్రావబ్బంద ప్రభాభాసమానాంగ 
శృంగార శృంగారరూపోల్లసత్మోటి కందర్పలావణ్య వారాన్నిధ్రే మన్నిధే, 
సన్నుత్రాశేష శేషాదిభాషా విశేషార్ధగంభీర జంభారి శంభుస్వయంభూ 
ముఖామర్య జూట ప్రభాసేవ్య దివ్యాప గాభవ్యపాదాబ్ద కేకారవాపాదకా 
కీర్ణ...దానవారే హరే కొనువావచ్యతె తే నుతిం మానవః కేన వావచ్యతె 
తేసుతి రిహ్వయా దైత్య శిక్షాక్సృతం దాసరక్షారతం మమ్మన స్స్ఫత్వకం మానసే 
సర్వదా ॥ 

ఇట్లు చినతిరుమలాచార్యులు అష్టభాషాదండకములో మార్గ దేశిఛందో 
రీతులకు (ప్రర్ధరావృత్తములు, దండకము) సమన్వయం చేసినాడు. ఇది 
అష్టభాషాదండకము విశిష్టత. 


క 


4& రేవణూరి వేంకటార్యుడు (16 శతాబ్దం) 


రేవణూరి వేంకటాచార్యుడు తాళ్ళపాక అన్నమాచార్యుల దౌహిత్రుడు. 
అన్నమాచార్యుల పత్రిక తిరుమలాంబ, రేవణూరి తిరుమల కొందయాచార్యుల 
పుత్రుడు. ఇతడు శకుంతలాపరిణయమను మూడాశ్వాసముల శృంగార 
ప్రబంధమును, నాలుగు ఉల్లాసములలో శ్రీపాదరేణువను నిస్సహాయ 
కావ్యమును రచించి శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చి కృతారుడయి 
నాడు. 


ర 6 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


17. శ్రీపాదరేణు ప్రభావము - రేవణూరి వేంకటార్యుడు 


ఈ కావ్యము వేంకటేశ్వరస్వామివారి పాదరేణు ప్రభావమును 
చమత్మారంగా వర్ణించింది. శ్రీపాదరేణు ప్రభావమున 1. మన్మథ నారద 
సంవాదము 2. దత్తిల తుంబుర సంవాదము 8. రంభా ఇంద్రుల సంవాదము 
త్తే సరస్వతీ బ్రహ్మదేవుల సంవాదము అను నాలుగు సంవాదములు నాలుగు 
ఉల్లాసములలో వర్ణింపబడినవి. ఈ సంవాదములలో మొదటివారు ఒక 
అంశమును తీసికొని, దానికి ఐహిక సంబంధమైన లౌకిక కారణమును 
చెప్పగా రెండవారు దాని ఉత్కర్షకు ఆముష్మికమైన శ్రీ వేంకటేశ్వరస్వామి 
వారి పాదరేణు ప్రభావము కారణమని చెప్పి, దానిని మొదటివారిచే 
అంగీకరిపంజేయగా మొదటివారు శ్రీవారి పాదరేణువు ప్రభావమును 
కొనియాడి తరించినట్లు వర్ణింపబడింది. ఈ కావ్యమున వెంకటార్యుని 
కవితాశైలి శబ్బరామణీయకంతో, అర్ధగాంభీర్యముతో ప్రాఢముగా 
మనోహరంగా ఉంది. 


మొదటి ఉల్లాసమున మన్మథుడు లౌకిక దృక్పథంగలవాడు. 
సౌందర్యోపాసకుడు. ప్రపంచంలోని ప్రతి వస్తువును ప్రీపరంగా చూచేవాడు. 
నారదుడు నిరంతరం శ్రీహరినామస్మరణతో ప్రపంచమును అలౌకిక దృష్టితో 
చూచేవాడు. వీరి దృక్పథములు, ఆలోచనాసరళి పరస్పర వ్యతిరేకములు. 
వీటిని సమన్వయపరచి అన్నింటికి వేంకటేశ్వరస్వామివారి పాదరేణు 
ప్రభావమే కారణమని వెల్లడించుటలో కవి ప్రతిభ వ్యక్తమౌతుంది. ఆశ్చర్యం 
కల్గిస్తుంది. 

మన్మథుడు కలికిమోవి ద్రాక్షపండువలె తియ్యనైనది అని వర్ణింపగా 
నారదుడు శ్రీ వేంకటేశ్వరస్వామిపాదతీర్ధము అంతకంటె తియ్యన. త్రాగి 
చూడుమని చెబుతాడు. (1-11) ప్రీ చెయ్యి తగిలితే శిలలు కూడ 
పులకించునని మన్మథుడు చెప్పగా నారదుడు వేంకటేశ్వరుని పాదధూలి 


నాల్గవ సంపుటం 3/4 


సోకిన రాయి ప్రీ అయింది కదా అని శ్రీరాముని పాదధూళిచే అహల్యా 
శాపవిమోచనము కలిగెనని ప్రబలకారణాన్ని తెలిపినాడు (1-15) ఇట్లు 
అనేక విధములుగా నారదుడు శ్రీపాదరేణుప్రభావమును స్తుతించగా ఆ 
మాటలు విని మన్మథుడు తన లౌకిక దృక్పథమును విడనాడి భక్తితో 
శ్రీపాదరేణువును ప్రస్తుతించినాడు (1-87-50). నారదుడు శ్రీపాదరేణు 
ప్రభావమును ఇట్లు ప్రస్తుతించినాడు. 


శ్రీమదలమేలు మంగా 

భామాలింగనత నొడలి పట్టికలు కురం 

గీ మదమున నగు వేంకట 

ధాముని పదరేణువున్‌ సదా సేవింతున్‌. - 1-82. 


ద్వితీయోల్లాసములో దత్తిల తుంబుర సంవాదము గలదు. దత్తిలుడు 
నాట్యాచార్యుడు. లోకజ్ఞానము లేనివాడు. తుంబురుడు సంగీతాచార్యుడు. 
లోకజ్ఞానము గలవాడు. విష్ణుభక్తుడు. స్వర్గలోకంలో సువాసనలు వ్యాపించుటకు 
రంభనృత్యము చేయగా వెలువడు పుష్పపరాగము, ఆమె మైపూతలు 
కారణమని దత్తిలుని అభిప్రాయము. దీనిని ఖండించి, భూలోకమున 
వేంకటేశ్వరుడు నటింప పైకెగదన్నిన పాదరజః ప్రభావమే దివిలోని 
సువాసనలకు కారణమని తుంబురుడు చెప్పినాడు. (2-2). ఈ విధముగా 
దత్తిలుడు ప్రతిసువాసనకు, శృంగార చేష్టకు తనకు తోచిన లౌకిక 
కారణములు చెప్పగా, తుంబురుడు వాటికి శ్రీవారి పాదరేణు ప్రభావమే 
కారణమని తెలిపినాడు. తుంబురుడు శ్రీపాదరేణు ప్రభావమును రగడలో, 
దండకములో ఇట్లు ప్రశంసించినాడు. 


రగడ: - శ్రీమదలమేల్మంగ నిటలపుంజేరుచుక్కయి నిల్చు రేణువు 
భూమి నీళాసతుల చన్లవ పూంతగంధపుం దావిరేణువు 
తాత యార్య సమర్ప్య తులసీ దళమిలద్ధనసార రేణువు 
ధాతచేతుల శీతలోదక ధార జారంగ గడంగు రేణువు 


ర ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


భూతనాథుని కన్నురెప్పల భూతిపూంతలంగప్పు రేణువు 
వాతపోతము జోతలెత్తెడి వాడిచేతులంగప్పు రేణువు 
కుండలీంద్రుని పడగలడుగుల కొలంది యలతగందీర్చు రేణువు 
తొండమాధిపు వదనకమలము దోంగి మూగి తలిర్చు రేణువు 
కురువనంబి ఘటించు మృణ్మయ కుసుమవిసరము గసరు రేణువు 
శిరముమోపిన గోపినాథుని సిగ నిగన్నిగ ముసరు రేణువు 
మూంక వాక్చతి గాంగ రసనిక మోకలాకులంబెట్టు రేణువు 
సోకవాకర లుడిగి పాకపు జోకతిమ్మిరి బుట్టు రేణువు 
గండపెండెపు గండుతావులం (గ్రాలు జాలుతలిర్చు రేణువు 
గండుతుమ్మెద మెండు కదుపుల కడుపులెడపులు దీర్చు రేణువు 
సున్నపొన్నల చిన్ని వెన్నెల చుట్టుపట్టుల గెంటు రేణువు 
కన్న కన్నెల కన్ను సన్నల కాపుదూపుల నెట్టు రేణువు 
గంగగౌరుల కొంగు చుంగుల గట్టిపెట్టిన గట్టి రేణువు 
రంగుపొంగుల దొట్టు మట్టియరాపురేపుల మట్టి రేణువు 
శంకలేకయ యస్మదీయపు సంకటంబులంగొట్టు రేణువు 
వేంకటేశ్వరు సత్పదంబుల వెల్లదమ్ములంబుట్టు రేణువు ॥ 

- శ్రీపాదరేణు ప్రభావము, 2-21 


గంగా గౌరులు కూడ శ్రీపాదరేణు ప్రభావమును గుర్తెరింగి కొంగు 
చుంగుల గట్టినారని తుంబురుడు వర్ణించినాడు. దీనికి కూడ తృప్తి పదని 
దత్తిలునకు తుంబురుడు శ్రీకృష్ణుని అష్టమహిషుల కష్టములను దీర్చి 
శ్రీపాదరేణువు కాపాడినట్లు ఒక దండకములో వర్ణించి చెప్పినాడు. ఈ 
దందకము వేంకటార్యుని బహుముఖ కవితా వైదుష్యమును వెల్లడించుచున్నది. 


దండకము : శ్రీమన్మహా మంగళం బయ్యె నే రేణువన్‌ శ్రీ మహాలక్ష్మి 
సీమంత సీమంతపుం గుంకుమం బయ్యె నే రేణువున్‌, భూమి దేవీకుచా 
భ్యంతరన్యస్తకస్తూరికా చందన శ్రీ విభాసింప పాటీర చూర్జాయతిన్‌ బొల్బె 
నే రేణువున్‌, జాల నీలా కపోలంవు డాల్తేట పన్నీటి మేల్‌డాల్‌ బచారించు 


నాల్గవ సంపుటం 3/6 


వ్రాల్‌ నీలపై జాలమై కప్పె నే రేణువున్‌, రుక్మిణీ స్వాదు బింబాధరాత్యంత 
దంతక్షతుల్‌ బాపె నే రేణువన్‌, నిత్యమున్‌ సత్యభామావిలాసార్థలీలా 
కళాన్థానపుం జీరలున్‌ దీరగాం ద్రోచెనేరేణువున్‌, జాంబవత్యక్షి పక్ష్మాంజన 
స్ఫూర్తి రంజిల్లె నేరేణువున్‌, చిత్రమై మిత్రవిందాను చుంబద్దతిన్‌ సారె 
నోరూర గావించె నే రేణువున్‌, ముందు కాళిందిమై ఘర్మబిందు క్రాశంబు 
నొందించె నేరేణువున్‌, భద్రమౌ భద్రపెన్సొప్పు పుపష్పొళ్ళకున్‌ జల్లు పుట్టించె 
నే రేణువున్‌, అంత నంతన్‌ సుదంతావసంతోత్సవ క్రీడకున్‌ గోడె జోడయ్యె 
నే రేణువున్‌, లక్షణాహ స్తలాక్షానుబంధిన్‌ ద్రవత్వంబు సంధిల్లై నే రేణువున్‌, 
వేద చోరాసురున్‌ 'ముచ్చిలిన్‌ మచ్చగాం జేసె నే రేణువున్‌, మందరా 
మందమానాహి హాలహలజ్యాలికిన్‌ బొంగు న ప్పాల పొంగార్చి నే రేణువున్‌, 
ధారుణీఖాతసంఘాతగ ర్తచ్చటస్స్ఫూర్తికిన్‌ మించె నేరేణువున్‌, తొల్లి ప్రహ్ణాద 
మై దట్టపున్‌ గుట్టకున్‌ జెట్టుకుం బూంత వుట్టించె నే రేణువున్‌, శ్రీ బలీంద్రో 
త్తమాంగస్థ రత్నంపుటున్‌ మస్ప్టు బోనాడె నే రేణువున్‌, క్ష్రత్రమసోపసోపాన 
సంధుల్‌ బ్రబంధించె నే రేణువున్‌, దుష్మలం కేశలం కేశవంశంబులన్‌ 
బూద్చె నే రేణువున్‌, నీలనీలాంబర శ్రీల మేల్‌ డోలికల్‌ దూంగె నే రేణువున్‌, 
తైపురప్రీఘనోన్మాద మంత్రానుసంధాన సంసిద్ధ సమ్మోహనానంగభన్మోద్ధతిన్‌ 
దెట్టెనేరేణువున్‌, భూనభోత్ధప్రవల్గద్భవిష్యదృయారట్ట రింఖాసముద్ధట్టనో 
ట్టంకితక్షోణిపాంసు ప్రభన్‌ మంగ నూహించె నే రేణువున్‌, సర్వమాంగల్య 
దీక్షానుషంగంబు నై పుట్టె నె నట్టి మంగామనోనాథుండై నట్టి శ్రీ వేంకట 
స్వామి శ్రీపాదరేణున్‌ బ్రశంసింతు, మజ్జిహ్వికాదివ్య మందారవల్లిన్‌ మహా 
భారతీపత్మిసాలప్రసాదప్రసూనాయతై కాక్షరస్వాదు ఘుంఘుంఘుముల్‌ బల్‌ 
గుబాళింప శ్రీ శ్రీనివాసాం[ఘి రేణుస్ఫురద్వస్తు మస్తంబుపైంజేర్తు దా 
నుత్తమాంగంబుగా, భాష శేషాద్రిరాట్పాద విన్యాస భాస్వత్చరాగంబు గాంభీర్య 
మాహాత్యముల్‌ జాలగా నాలకింతున్‌ శ్రుతుల్‌ నిశ్చయంబౌ (శ్రుతుల్‌ గాగ, 
నారాయణాహార్యరాట్‌ చారణంబైన భూరేణువున్‌ జక్షులన్‌ నిక్రిపింతున్‌ 
జగత్య్వక్ష్యులై రంజబిలన్‌, అంజనక్ష్యాధర శ్రీశపాదూశలాకాభికర్నంపుంబ్రాగెంపు 


ర ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


రా పొళ్ళ నా యొళ్ళ నిండింతుం బూవిళ్లుగా, గారుడాగస్థలాధ్యక్షపక్షున్ని 
ధారుణ్య? ధారాళధూళీక కల్యాణ నాళంబునన్‌ రక్ష బంధింతు బద్బాహువన్‌ 
రాహువై యొప్ప నప్పయ్యరై యద్గు పొందమ్ములన్‌ బిందు సింధూరపున్‌ 
మందు సేవింతునే ముందుగా మందరోగంబులెల్లన్‌ బటాపంచలై పోవ 
దేవాదిదేవాంచితా గార సంచారతారాజిత శ్రీ రజోభూతిచే భూతబేతాళ 
రక్ష పిశాచాదులన్‌ బారగాందోలుదున్‌ మాలతీపుష్పదామంబులన్‌ రామ 
పాదంబు లందున్‌ దుమారంబు రేపింతు మన్మానసారామ కేలీవిహారంబులన్‌ 
శ్రీలు వర్థిల్లగాన్‌ ॥ - శ్రీ పాదరేణు ప్రభావము, 2-22. 


తాళ్లపాక కవులు శ్రీ వేంకటేశ్వరస్వామి అలమేలుమంగల తర్వాత 
శ్రీకృష్ణునికి, అష్టమహిషులకు ప్రాధాన్యమిచ్చినారు. తాళ్ళపాక చిన్నన్న 
అష్టమహిషీ కల్యాణమను ద్విపదకావ్యమును రచించాడు. ఆదిశేషుడు 
వేంకటేశ్వరస్వామికి పవళింపుపానుపై శేషాద్రిగా అవతరించుటలోని 
పరమార్థము శ్రీపాద రేణువును లెస్సగా పొందుటయే యని వేంకటాచార్యుడు 
నిశ్చయించినాడు (2-30). ఇది కవి భావనలోని వైచిత్రి. తర్వాత 
వేంకటాచార్యుడు ఒక రగడలో (2-40) రామాయణ కథనంతయు 
క్రమముగా స్తుతించి, దత్తిలుడు శ్రీపాదరేణువునకు శరణుజొచ్చినట్లు 
తరించినట్లు వర్ణించాడు. 


వేంకటార్యుడు తృతీయోల్లాసమున రంభా ఇంద్రుల సంవాదమును 
మనోహరముగా వర్ణించాడు. రంభ సందేహములు, వాటికి ఇంద్రుని 
సమాధానములు వారి మనస్తత్వమునకు తగినట్లు ఉన్నవి. ఇంద్రుని 
ప్రీలోలత్వము ప్రసిద్ధము. ఈ సందర్భమున కవి ఇంద్రుని వేంకటేశ్వరస్వామి 
భక్తునిగా వర్ణించాడు. రంభ అహల్యాసమాగమమును, గౌతముని శాపమును 
వర్ణించి, అట్టీ దోపివైన నీకు యాగఫలభాగము ఎట్లు అబ్బినదని ప్రశ్నించింది. 
శ్రీపాదరజోదకమును గ్రోలుట చేతనే తనకు గౌతముని శాపము తొలగి, 
యాగ ఫలభాగము లఖీంచినదని ఇంద్రుడు సమాధానము చెప్పినాడు. 
(8-10). 


నాల్గవ సంపుటం 3/6 


పిత్యూణము తీర్చుటకు భగీరథుడు దివి నుండి భువికి గంగను తెచ్చిన 
ఘట్టమును వేంకటాచార్యుడు రమణీయంగా వర్ణించాడు (3-27). గంగ 
విష్ణుదేవుని పాదమున పుట్టి పవిత్రతనొంది, శివుని శిరస్సున నిలిచింది. 
ఈశ్వరునికి శిరోధారయైన గంగకు జన్మస్థానమైనది విష్ణుపాదము గనుక 
ఆ పాదరేణువు పవిత్రమైనదని ఇంద్రుడు ప్రస్తుతించినాడు ఇట్లు- 


శ్రీ వేంకటేశ సత్పద 

పావన తీర్థంబు మౌళిపైం గల శివుండే 

కావలె సర్వజ్ఞుండు నే 

'సేవించెద వేంకటేశు శ్రీపద రేణున్‌. - ౩-29 
వేంకటాచార్యుడు వైష్ణవ మతాభిమానముతో దేవేంద్రునిచేత శ్రీపాదరేణువు 
మహిమను పంటలను పెంచునట్టి ఎరువుతో పోల్చి మనోహరంగా ఇట్లు 
వర్ణింప చేసినాడు. - 

తిరుమంత్రాఖ్య హలంబుం బూని కృషి కృద్ధీమంతుండాత్మీయ హృ 

ద్ధరణిన్‌ దున్ని ద్వయార్ధ బీజములు నిండంజల్ల నంకూరమై 

పరంగన్‌ బూచిన మోక్షశాలికిని బైపై సత్తువల్‌ నింపు దా 

నెరువై శేషగిరీంద్రపాదరజ మూహింపంగ నిద్ధారుణిన్‌. - ౩-89 


ధీమంతుడైన కర్షకుడు మోక్షార్ధియై అష్టాక్షరీ మంత్రమను (ఓం నమో 
వేంకటేశాయ లేక ఓం నమో నారాయణాయ) నాగలితో తన హృదయమను 
భూమిని దున్ని ద్వయమను మంత్రాక్షరములు (శ్రీమన్నారాయణ చరణా 
శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమఖ) చల్లగా మొలక3ిత్తి, పెరిగి, 
వెన్ను దొడిగి మోక్షమను పంటను ఇచ్చుటకు వేంకటేశ్వరస్వామి వారి 
పాదరేణువు మంచి యెరువని, శ్రీపాదరేణు ప్రభావమును ఇంద్రుడు 
స్తుతించాడు. 


ఇంద్రుడు అష్టకమను విశేష ఛందస్సులో శ్రీపాదరేణు ప్రభావమును 
కీర్తించినాడు. వెంకటాచార్యుడు పదునెనిమిది అష్టకములలో శ్రీపాదరేణు 


380 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ప్రభావమును వర్ణించినాడు (8-44) ఈ అష్టక రచనకు వేంకటార్యునికి 
కందుకూరి రుద్రకవి రచించిన జనార్దనాష్టకము (ప్రేరకమైయుండును. ఈ 
18 అష్టకములలో పదముల పొందిక, శబ్ద రామణీయకము, భావగంభీరత 
ప్రశంసనీయంగా ఉన్నవి. కవి ప్రతిభకువేంకటార్యుని యెడ స్వామికి గల 
వాత్సల్యము, కవికి గల వేంకటేశ్వర భక్తి కారణములుగ ఉన్నవి. 


నాల్గవ ఉల్లాసమున సరస్వతీ బ్రహ్మదేవుల సంవాదము వర్ణింపబడింది. 
ఈ ఉల్లాసము అసంపూర్ణముగా లభించింది. ఇందులో 35 పద్యములే 
గలవు. ఇందు సరస్వతి స్వాతిశయంతో తన ప్రభావము వల్లనే లోకమున 
సర్వము సిద్ధించుచున్నదని పలుకగా, బ్రహ్మ ప్రపంచమున శ్రీపాదరేణు 
ప్రభావము వలననే అన్నియు సిద్ధించుచున్నవని సమాధానం చెప్పినాడు. 
బ్రహ్మ జిహ్వలయందు తానుంది పలికించుచుండుటచే అతడు నాలుగు 
వేదాలను ఉచ్చరించుచున్నాడని సరస్వతి పలుకగా శ్రీనివాసుని పాదరేణువు 
'సేవవలన తన జిహ్వలతలందు వేదపుష్పములు విరిసెనని బ్రహ్మసమాధానం 
చెప్పినాడు (4-2). సరస్వతి బ్రహ్మయొక్క రజోగుణ మునకు కారణం 
తన పాదపద్మములవంటి పద్మమునందు జన్మించుటయే యని వాదించగా 
బ్రహ్మ తాను వేంకటేశ్వరుని పాదములను పద్మములతో పూజచేయగా, 
వాటి రజస్మము రజోగుణముగ తన శరీరమును ఆక్రవించెనని శ్రీపాదరేణు 
ప్రభావమును కీర్తించినాడు (4-24) సరస్వతి శ్రీపాదరేణు ప్రభావమును 
గూర్చి తనకు గల్గిన అనుమానములను ప్రశ్నల రూపంలో వెల్లడించగా 
బ్రహ్మ తగిన సమాధానములు చెప్పినాడు. ఇవన్నియు ఉత్మళిక రూపంలో 
రేవణూరి వెంకటార్యునిచే రచింపబడినవి (4-25-384). సరస్వతి 
శ్రీపాదరేణు ప్రభావమును తెలిసికొని చూర్ణికలో ప్రశంసించింది. ఈ చూర్ణిక 
అసంపూర్ణంగా ఉంది. ఇక్కడ నుండి గ్రంథపాతం జరిగింది. 


ఇట్లు శ్రీపాదరేణుప్రభావమును అనన్య భక్తితో రసరమ్యంగా ప్రాఢ 
ప్రబంధరీతిలో రచించి వేంకటార్యుడు శ్రీ వేంకటేశ్వరస్వామికి అంకిత 
మిచ్చి ధన్యజీవి అయినాడు. 


క 


4.3.4. శ్రీ వేంకటేశ్వర సాహిత్యము - పరిశిష్ట కావ్యములు 


1. శ్రీ వేంకటేశ సుప్రభాతము మొదలగుస్తోత్రములు 
- ప్రతివాది భయంకర అణ్జన్‌ స్వామి 
(క్రీ.శ. 1861-1454) 


భగవంతుని ఆశయించుటకుగల కర్మ, జ్డాన, భక్తి మార్గములలో భక్తి 
మార్గము అందరికి సులభసాధ్యమైన మోక్షోపాయము. శ్రవణం, కీర్తనం, 
స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం 
అను నవవిధ భక్తిమార్గములలో భగవంతుని ప్రసన్నుని చేసికొనుటకు 
విశిష్టమైన మార్గం కీర్తనం. ఇందుకు భగవన్నామ, గుణమహిమాతి 
శయములను వర్ణించు స్తోత్రములు పఠించుట ఆవశ్యకము. భగవంతుని 
కల్యాణ గుణములను మహిమాతిశయములను అనుభవించిన మహాభక్తులు, 
వారి అనుభూతిని స్తోత్రరూపమున పొందుపరచి ఇతరులకు మార్గ 
దర్శకులయినారు. 


ప్రపంచ వాజ్బ్యయములలో మొదటి దగు బుగ్వేదము అంతా ప్రకృతి 
దేవతల స్తోత్రములతో నిండియున్నది. ఇందు అగ్ని ఇంద్ర, వరుణ, సవితృ, 
విష్ణు, రుద్ర, మరుత్తు, ఉషస్సుమున్నగు దేవతాస్తుతులు ఉన్నవి. బుక్‌ 
శబ్దము బుచస్తుతౌ అను స్తుత్యర్థక ధాతువు నుండి ఏర్పడింది. కనుక 
బుక్కు అనగా స్తోత్రము అని అర్ధము. కాలక్రమమున ఆగమ, పురాణ 
వాజ్బ్యయములలో విష్ణు, శివ, దేవీ పరములగు సోత్రములు అనేకములు 
గలవు. సుప్రసిద్ధమైన విష్ణుసహస్ర నామస్తోత్రమునకు మహాభారతము 
ఆకరముగ ఉన్నది. భక్తుల అభిరుచిని అనుసరించి వెలువడిన భగవంతుని 
ద్వాదశనామ స్తోత్రములు, ఏకవింశతినామ స్తోత్రములు, అష్టోత్తర శతనామ 
సోత్రములు, సహస్రనామ స్తోత్రములు పురాణ వాజ్బ్యయములో అనేకములు 
గలవు. 


382 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


భగవంతుని ఆరాధించుటలో ప్రాతః స్మరణీయమైనది సుప్రభాత 
స్తోత్రము, చివరిది మంగళా శాసనముగా ప్రసిద్ధములు. 'స్తూయతే అనేన 
ఇతి స్తోత్రమ్‌” అను వ్యుత్పత్తి వలన స్తోత్రము భగవంతుని స్తుతించుటకు 
అనువైనదిగ ఉన్నది. స్తుతి, నుతి, స్తవము అనునవి స్తోత్రమునకు పర్యాయ 
పదములు భక్తుడు అభీష్ట దైవమును ప్రసన్నుని చేసికొనుటకు, స్వామి 
అనుగ్రహమును పొంది తన కోరికలను నెరవేర్చుకొనుటకు భక్తితో, ఆర్తితో 
భగవంతుని కల్యాణ గుణములను, స్వామి దయాకటాక్ష వైభవమును వర్ణించు 
నామములు/వాక్యములు సోత్రము అని పిలువబడుచున్నవి. 


బుగ్వేదమునుండి ప్రారంభమైన సంస్కృత స్తోత్ర వాజ్మయంలో గల 
వివిధప్రక్రియలలో సుప్రభాత స్తోత్రములకు విశళిష్టస్థానమున్నది. యోగ 
నిద్రలో నున్న భగవంతుని మేలుకొలుపుట సుప్రభాత స్తోత్రము యొక్క 
ప్రయోజనము. సుప్రభాత స్తోత్రమున భక్తుని హృదయము వాత్సల్యభక్తి 
పరవశమై బాలరామచంద్రుని ప్రేమతో నిద్రలేపు కౌసల్యాదేవి మాతృ 
హృదయమువలె భాసించును. ప్రాభాతిక సంధ్యలోని అరుణకాంతులతో 
ప్రకాశించుచున్న ఆకాశము, ఆ సమయమున వీచు మలయమారుతము, 
సూర్యకిరణముల ప్రభావముచే ప్రకృతిలో గలుగు మార్పులు మొదలగు 
ప్రకృతి సౌందర్య వైభవము, పర్యావరణ సన్నివేశ వైభవము సుప్రభాత 
స్తోత్రములో తప్పక వర్ణింపబడును. అంతేగాక భక్తజనరక్షణ దీక్షతో 
అవతరించిన భగవంతుడు నిద్రలేచి ఆర్హులగు భక్తులకు యోగక్షేమములను 
అనుగ్రహించవలసిన అవసరము కలదని స్వామి బాధ్యతను, అవతార 
ప్రయోజనాన్ని సవినయముగా, భక్తితో జ్ఞాపకము చేయుట సుప్రభాత 
స్తోత్రములందు ముఖ్యాంశముగ ఉన్నది. 

భగవంతుని అద్భుత కల్యాణ గుణములను, అప్రమేయములగు దివ్య 
కర్మలను ప్రశంసించు స్తోత్రము కూడ సుప్రభాతస్తోత్రములో ఒక భాగముగా 
ఉన్నది. ప్రపన్న రక్షకుడగు భగవంతుని మేలుకొలిపి 'నేను నీకు ప్రపన్నుడను. 


నాల్గవ సంపుటం 383 


నీవే తప్ప నితః పరంబెరుగ మన్నింపదగుం దీనునిన్‌, శరణార్థిని నన్ను 
గావవే' అని ప్రార్ధించి స్వాత్మార్చణము చేసి, ఆత్మనివేదన రూపమగు భక్తిని 
ప్రకటించు “ప్రపత్తి అను అంశము సుప్రభాత సోత్రములో ఒక భాగంగా 
ఉంది. వాత్సల్య భక్తితో స్వామికి ఎల్లప్పుడు మంగళము కలుగవలెనని 
ఆశించుట మంగళాశాసనము. ఈ భక్తుని ఆకాంక్ష సుప్రభాత స్తోత్రములో 
చివరి అంశముగా ఉన్నది. పైన వివరించిన నాలుగు అంశములతో 
కూడియున్న శ్రీ వేంకటేశ సుప్రభాత స్తోత్రము స్తోత్రవాజ్బయంలో విశిష్ట 
న్ధానమున విరాజిల్లుచున్నది. 


సుప్రభాతమనగా మెలుకొలుపు అనునది సామాన్యార్థము. ప్రభాత 
మనగా తెల్లవారుటకు ముందు నాలుగు గడియలు గల కాలము, వేకువ 
అని నిఘంటువు చెప్పుచున్నది. ప్రకృతిలో అంతవరకు గల చీకటిని 
తొలగించు సూర్యుని వెలుగు ప్రారంభమగుకాలము సుప్రభాతము. భక్తుని 
హృదయములో ఆవరించియున్న అజ్ఞానాంధకారము భగవంతుని 
అనుగ్రహము అను జ్ఞానజ్యోతిచే తొలగిపోవుకాలమును సుప్రభాతమన 
వచ్చును. “శోభనం చ తత్‌ ప్రభాతం చ సుప్రభాతమ్‌ అను వ్యుత్పత్తిచే 
సుందరమైన ప్రభాత (వేకువ) సమయము సుషప్రభాతమని తాత్పర్యము. 


సాధారణముగా సుప్రభాత స్తోత్రములలో భగవంతుని 'తవ సుప్రభాతమ్‌” 
అని స్తుతించుట గలదు. ఇక్కడ శుభోదయము అను సామాన్యార్థము గాక 
భగవంతుని యెడ ఆసక్తి గలిగిన భక్తుడు, స్వామిని సమీపించి మేలుకొలుపు 
సమయము శుభోదయము పలుకు సమయము సుప్రభాతమను విశేషార్ధము 
గలదు. తనయందు ఆసక్తి గలిగిన భక్తుడు తనను చేరి కీర్తించు సమయము 
భగవంతునికి సుప్రభాతమగుచున్నది. భగవంతుడు ఆ్రితాఖిలాషి. 

భగవంతుని సేవించి, తరించ దలంచిన భక్తుడు ఆశ్రయించు సేవలలో 
సుప్రభాతము ప్రథమ గణ్యమైనది. సుప్రభాత స్తోత్రమును పరిశీలించినపుడు 
(క్రింద పేర్కొనిన లక్షణములు కనబడుచున్నవి. 


3రి4ీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


1. ప్రభాత కాలమున ప్రకృతిలో కనిపించు సుందర దృశ్యములను 
వర్ణించుట. 


ల, మేల్మాంచిన భగవంతునికి తత్మాలమున చేయదగు కార్యములను 
జ్ఞాపకము చేయుట. 


8. భగవంతునియందు గల షద్దుణములను ప్రశంసించుచు భక్తరక్షణకు 
సిద్ధమగునట్లు వేడుకొనుట. 


4 అనన్య భక్తితో నీవే తప్ప నాకు వేరు దిక్కు లేదని భగవంతుని 
ఆశ్రయించి, ప్రపత్తి చేయుట. 


5. వాత్సల్య భక్తితో సర్వదా శ్రీవారి వైభవము అభివృద్ధి చెందవలెనని 
మంగళమును ఆశంసించుట 


శ్రీ వేంకటేశ సుప్రభాత స్తోత్రము 


శ్రీ వేంకటేశ సుప్రభాతమును, స్తోత్రమును, ప్రపత్తిని, మంగళా 
శాసనములను ప్రతివాది భయంకర అణ్జన్‌స్వామి (1361-1454) 
రచించినాడు. వీరికి వాదిఖీకర మహాగురువు అను నామాంతరము గలదు. 
ఇతడు శ్రీవెష్టవాచార్యుడైన (కృష్ణమాచార్యులు) మనవాళ మాముని 
(క్రీ.శ. 1370-1448) శిష్యుడు. మనవాళమాముని తిరుమల వేంకటేశ 
ఆలయమును దర్శించినపుడు గుర్వాజ్ఞను అనుసరించి అణ్జన్‌ స్వామి 
సంస్కృత భాషలో ఆశువుగ శ్రీవేంకటేశ సుప్రభాతం, వేంకటేశ స్తోత్రము 
ప్రపత్తి, మంగళా శాసనములను రచించాడు. నాటినుండి నేటికీ తిరుమల 
శ్రీవేంకటేశ్వరాలయంలో ప్రతివాది భయంకర అణ్జన్‌స్వామి రచించిన 
సంస్కృత సుప్రభాతము మొదలగునవి పఠింపబడుచున్నవి. ఈ సుప్రభాత 
రచనకు ముందు తిరుమల శ్రీవారిసన్నిధిలో విప్రనారాయణుడు (తొండరడి 
ప్పొడి ఆళ్వారు) రచించిన శ్రీరంగనాథుని ప్రాబోధకీ స్తుతి (తిరుప్పళ్ళి 
యెళుచ్చి) పదిపాశురములు పఠింపబడుచుందేవి. ఇవి తమిళ భాషలో 


నాల్గవ సంపుటం 385 


ఉన్నవి. ఇప్పుడు శ్రీవారి ఆలయములో ఒక్క ధనుర్మాసమున మాత్రము 
శ్రీరంగనాథుని ప్రాబోధకీస్తుతి (తిరుప్పళ్ళి యెళుచ్చి) సంపూర్తిగా, పిమ్మట 
గోదాదేవి (ఆండాళ్‌) రచించిన తిరుప్పావైలో రోజూ ఒక్క పాశురము 
చదువబడుటతో శ్రీ వేంకటేశ్వరస్వామివారి సుప్రభాతసేవ జరుగుచున్నది. 


ప్రతివాది భయంకర అణ్జన్‌ స్వామి రచించిన శ్రీ వేంకటేశ సుప్రభాతము 
(29 శ్లోకములు) వసంత తిలకా వృత్తమున, స్తోత్రము (11 శ్లోకములు) 
తోటక వృత్తమున, ప్రపత్తి (16 శ్లోకములు) ఉపజాతివృత్తమున, 
మంగళాశాసనము (14 శ్లోకములు) అనుష్టుప్‌ శ్లోకమున మొత్తం డెబ్బది 
శ్లోకములతో సంపూర్ణమైనది. ఇందు సప్తసంఖ్య సప్తగిరులకు, పూర్ణసంఖ్య 
సప్తగిరినాథుని తెలియజేయుచున్నవి. శ్రీ వేంకటేశ సుప్రభాతము 
శ్రీమద్రామాయణములో ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన 

“కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే । 

ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ 11” 

- బాలకాండ, 28-2 శ్లోకము 
ప్రాభాతికస్తుతితో ప్రారంభమగుచున్నది. ఈనాడు ప్రచారములో ఉన్న వివిధ 
దేవతా సుప్రభాతములు శ్రీ వేంకటేశ సుప్రభాతమునకు అనుకరణములుగా 
నున్నవనుటలో సందేహము లేదు. 


క 
2. సమీక్ష 
శ్రీ వేంకటేశ సుప్రభాతమందలి మొదటి శ్లోకము వాల్మీకి రామాయణము 
నుండి [గ్రహింపబడింది. శ్రీ వేంకటేశుని సుప్రభాతము శ్రీరాముని 
మేలుకొలుపుతో 'ప్రారంభమగుచున్నది. రెండవ శ్లోకము “ఉత్తిష్టోత్తిష్ట 
గోవింద!” అని శ్రీకృష్ణుని మేలుకొలుపుగ ఉంది. ఈ రెండు శ్లోకములు 
వేంకటేశ్వరుడు విష్ణుదేవుని విభవావతారములగు శ్రీరామ (త్రేతాయుగము), 


386 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


శ్రీకృష్ణ (ద్వాపరయుగము) అవతారములకు తరువాతిదైన అర్హావతారమని 
తెలియజేయుచున్నవి. “కలౌ వేంకటనాయకః” అను ఆర్యోక్తి ప్రకారము 
వేంకటపతి కలియుగావతారమని స్పష్టమగుచున్నది. తిరుమల వేంకటేశ్వ 
రాలయ గర్భగృహములో శ్రీవారి విగ్రహములతో పాటు శ్రీసీతారామ 
లక్ష్మణుల ఉత్సవమూర్తులు. రుక్మిణీ శ్రీకృష్ణుల ఉత్సవమూర్తులు గలవు. 
గర్భాలయంలో శ్రీవారితో కూడ శ్రీరామ, శ్రీకృష్ణుల ఉనికి వీరందరు 
విష్ణుదేవుని అవతారమూర్తులేయని తెలియజేయుచున్నవి. సంవత్సరంలో 
ప్రతిదినము, ప్రతిరాత్రి ఏకాంతసేవలో “పవ్వలింపు” సేవ వేంకటేశ్వరుని 
ధ్రువమూర్తికి ప్రతినిధిగానున్న కౌతుకమూర్తికి - భోగత్రీనివాసమూర్తికి - 
జరుగుతుంది. కాని ప్రతిధనుర్మాసంలో మాత్రము ఈ పవళింపుసేవ 
గర్భాలయంలోనే ఉన్న శ్రీకృష్ణమూర్తికి జరుగుతుంది. ధనుర్మాసంలో 
శయనబేరముగా శ్రీకృష్ణుని ఉత్సవమూర్తిని ఉపయోగించుట శ్రీవారితో 
శ్రీకృష్ణునికిగల సన్నిహిత సంబంధాన్ని సూచించుచున్నది. తిరుమల శ్రీ 
వేంకటేశ్వరస్వామికి జరిగే వసంతోత్సవములలో, ఫ్లవోతృ్సవములలో ఒక 
రోజు శ్రీ కోదందడరామునికి, ఒక రోజు కృష్ణునకు కూడ జరుగుచున్నాయి. 
తిరుమలలో జరిగే వార్చిక బ్రహ్మోత్సవాలలో, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 
శ్రీ వేంకటేశ్వరస్వామి శ్రీరామునిగ, శ్రీకృష్ణునిగ దర్శనమిస్తాడు. 


సుప్రభాతమందలి మూడు, నాలుగు శోకములు శ్రీనివానుని 
(విష్ణుదేవుని) వక్షస్థలము నధిస్టించియున్న లక్ష్మీదేవికి మేలుకొలుపుగ ఉన్నవి. 
ఈ శ్లోకములలో లక్ష్మీదేవి జగన్మాతగా, దివ్యస్వరూపిణిగా, ఆశ్రితుల 
కోరికలను తీర్చీ దానశీలగా దయానిధిగా స్తుతింపబడింది. పిమ్మట “శేషాద్రి 
శేఖర విభో తవ సుప్రభాతమ్‌ అను మకుటముతో ఎనిమిది శ్లోకములు 
(5-12), శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌” అను మకుటముతో 
పదునాలుగు శ్లోకములు (18-24 27, 28) 'వేంకటపతే తవ సుప్రభాతమ్‌” 
అనుమకుటముతో ఒక శ్లోకము (25), తవ వేంకటసుప్రభాతమ్‌” అను 


నాల్గవ సంపుటం 387 


సంబోధనతో ఒక శ్లోకము (26), ఫలటశ్రుతి శ్లోకము (29) ఒకటి మొత్తము 
29 శ్లోకములతో సుప్రభాతము చెప్పబడింది. 26 శ్లోకమున 'తవ వేంకట 
సుప్రభాతమ్‌” అను ప్రయోగముచే వేంకటాచలపతికి వేంకటపర్వతమునకు 
అభేదము సూచింపబడింది. శ్రీ వేంకటేశ అష్టోత్తర శతనామావళిలో కూడ 
శ్రీ వేంకటేశాయ నమః (1), శ్రీ వేంకటాయ నమః (22) అని స్వామికి, 
పర్వతమునకు అభేదము చెప్పబడింది. 


శ్రీనివాసుడు వెలసిన పర్వతమునకు కృతయుగమున వృషాద్రి అని, 
త్రేతాయుగమున అంజనాచలమని, ద్వాపరయుగమున శేషాద్రి అని, 
కలియుగమున వేంకటాచలము అనే నామములు యుగభేదములచే గల్గినవని 
భవిష్యోత్తరపురాణము ఇట్లు వర్ణించింది. 


శ్లో॥ కృతే కృషాద్రిం వక్ష్యంతి శత్రేతాయాం అంజనాచలమ్‌ । 
ద్వాపరే శేషశైలేతి కలౌ శ్రీ వేంకటాచలమ్‌ ॥ 
నామాని యుగ ఖేదేన శైలన్యాస్య భవంతి హి ॥ 

- అధ్యాయం - 86, 87 శ్లో 
అణ్జన్‌స్వామి ఈ పర్వతమునకు గల ద్వాపరయుగ నామ ప్రసిద్ధిని, 
కలియుగనామ ప్రసిద్ధిని గుర్తించి ఎనిమిది శ్లోకములలో శ్రీనివాసుని శేషాద్రి 
విభుడని, అందుకు రెట్టింపు (16) శ్లోకములలో వేంకటాచలపతి అని 
సంబోధించినాడు. 


సుప్రభాత స్తోత్రమున ప్రాభాతిక ప్రకృతి సౌందర్యమును వర్ణించుచు 
భగవంతుని మేలుకొలుపుట సంప్రదాయము. అణ్జున్‌స్వామి శ్రీ వేంకటేశ 
సుప్రభాతములో కొద్దిగా వికసించిన పద్మములనుంచి, అరవిచ్చిన కొబ్బరి, 
పోక మోవుల నుంచి ప్రసరించిన సువాసనలతో కూడి మందమందంగా 
వీస్తున్న మలయమారుతాన్ని మకరందము త్రాగి మైమరచిన తుమ్మెదలు 
స్వామిని 'సేవించుటకై రుంకారగీత ధ్వనులతో సమీపమున ఉన్న సరస్‌ీ 


388 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కమలాలనుండి వెలువడుటను, పల్లెలోని గొల్లవనితలు పెరుగు చిలుకు 
తున్నప్రుడు గలిగిన దధిమంధన ధ్వనులను, సూర్యుడు ఉదయించుటను, 
కమలములు వికసించుటను, పక్షుల కలకల నినాదములను సుందర 
మనోహరంగా వర్ణించి వేంకటేశ్వరస్వామికి సుప్రభాతం పలికినాడు. 


ఇందు వేంకటాచలపతిని సప్తబుషులు, సకలదేవతలు 'సేవించుటకై 
నిరీక్షించుచున్నట్లుగా, వేంకటేశుని సప్తగిరీశునిగా, దయానిధిగా, జగదేక 
శరణ్యమూర్తిగా, శరణార్థులకు కల్పవృక్షముగా, వేదాంత వేద్య వైభవము 
గలవానిగా అణ్జన్‌స్వామి శ్రీనివాసుని వైభవాన్ని వర్ణించాడు. 


శ్రీ వేంకటేశ స్తోత్రములో మొదటి ఎనిమిది శ్లోకములను అణ్జన్‌స్వామి 
రచించి, చివరి మూడు శ్లోకాలను మార్మండేయ పురాణములో మార్మందేయ 
మహర్షి తిరుమలయాత్రచేసి, వేంకటేశ్వరుని దర్శించి, చేసిన స్తోత్రమునుండి 
(అధ్యాయం-2-19, 20, 21 శ్లోకములు) గ్రహించినాడు “శృంగార ఏవ 
మధురః పరప్రహ్ష్లాదనో రసః” అని ధ్వన్యాలోకము శృంగారమే అత్యంత 
మధురము, ఆనందజనకమగు రసమని నవరసములలో శృంగార 
రసప్రాముఖ్యాన్ని కీర్తించింది. అంతేగాక శృంగార రసమునకు విష్ణుదేవుడే 
అధిదేవత. జగత్తులో జనసవూహము యొక్క అవిచ్చిన్నతకు, 
లోకకల్యాణమునకు హేతువైనది శృంగారము. కనుక వేంకటేశ స్తోత్రము 
లక్ష్మీదేవి కుచములమీది కుంకుమతో అరుణకాంతులతో విరాజిల్లుతున్న 
నీలదేహము కలవాడా! అని ప్రారంభమైంది. ఉత్తర రామచరిత్ర నాటకకర్త 


“తపస్వీ కాం గతో౭_ వస్థా మితి స్మేరాననా వివ। 
గిరిజాయాస్తనౌ వందే భవభూతి సితాననౌ!;” 


అని శివపార్వతుల రమణీయ శృంగారానుభవ విశేషాన్ని దర్శించి, వర్ణించి 
“భవభూతి” అనుసార్థక నామధేయాన్ని సంపాదించుకొన్నాడు. ఈ స్తోత్రములో 


నాల్గవ సంపుటం 389 


స్వామి శరణాగతవత్సలుడని, కరుణాసముద్రుదడని, పరదైవతమని, 
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అయిన వేంకటవిభుని తప్ప వేరోక దైవాన్ని 
ఆశ్రయించనని, వెంకటేశుడు తప్ప వేరొక దైవము లేడని, స్వామినే ఎల్లప్పుడు 
ప్రార్థిస్తానని ప్రపత్తి చేయబడింది. అజ్ఞానినైన నా అపరాధములను క్షమించి 
నిత్య సేవాఫలాన్ని అనుగ్రహించమను ప్రార్ధన కూడ ఉన్నది. 


వేంకటేశ ప్రపత్తిలో మొదటి శ్లోకము జగన్మాతయగు లక్ష్మీదేవిని 
స్తుతించుచున్నది. మిగిలిన 15 శ్లోకములు 'శ్రీ వేంకటేశ చరణౌ శరణం 
ప్రపద్యే' అను మకుటముతో రచింపబడినవి. ప్రపత్తిలో వేంకటాచలపతి 
భక్తవత్సలుదని, సర్వశేషియని, స్వామిపాదములు ధ్వజ, అమృతకలశ, శంఖ, 
చక్రాది శుభచిహ్నములతో అలంకృతములని, అరుణారుణ కాంతులను 
వెదజల్లుచున్నవని, సుకుమారములని, అమృతాయమానములని శ్రీవారి 
పాదముల వైభవము కీర్తించబడింది. అణ్జన్‌స్వామి తన గురువైన 
మణవాళమహాముని చూపించినట్టి శ్రీనివాసుని దివ్యపాదములను శరణు 
వేడినాడు. ప్రపత్తిలో పదవ శ్లోకమున “విష్ణోఃపదే పరమ మధ్వ ఉత్స” 
అను బుగ్వేద మంత్రమును (1-154-5) సార్ధకంగా అణ్జన్‌స్వామి 
ఉపయోగించుకున్నాడు. శియఃపతి యగు శ్రీనివాసుడే ఆశితులకు 
ప్రాప్యము, ప్రాపకుడు. కనుక వేంకటేశ్వరస్వామియే కుడిచేతితో తన 
పాదములను ఆఢశ్రయించుడని భక్తజనులకు ఉపదేశించుచున్నాడు. అట్టి 
పరదేవత దివ్యపాదపద్మాలను ఆశ్రయించుట తప్ప భక్తులకు వేరు మార్గము 
లేదని అణ్జన్‌స్వామి ప్రకటించినాడు. పదకొండవ శ్లోకమున భగవద్గీతలో 
శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించిన చరమ శ్లోకార్థము (18-66) స్వచరణా 
శరణం వ్రజ సంగ్రహముగ బోధింపబడింది. చివరి (16) శ్లోకమున లక్ష్మీదేవి 
యొక్క పురుషకార స్వరూపము ప్రతిపాదించబడింది. ఇట్లు అణ్జన్‌న్వామి 
వేంకటేశుని నీ దాసుడను, అనుగ్రహించమని ప్రపత్తి చేసినాడు. 


390 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వేంకటేశ మంగళాశాసనమున సర్వశేషి నిత్యుడు, సచ్చిదానంద 
స్వరూపుడు, సమస్త ప్రాణులకు అంతర్యామి, పరబ్రహ్మ, సర్వశక్తి 
సంపన్నుడు, సర్వసులభుడు, దయామృత కటాక్షములు గలవాడు అని 
శ్రీనివాసభగవానుని కల్యాణగుణ వైభవము ప్రశంసింపబదింది. కలియుగమున 
భక్తజనులను అనుగ్రహించుటకై వైకుంఠము మీద విరక్తి చెంది, వేంకటాద్రిపై 
స్వామిపుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో విహరించుచున్న వేంకటేశ్వరస్వామికి 
ఎల్లప్పుడు మంగళము కలుగవలెనని ఆశాసించబడింది. అణ్జన్‌స్వామి 
“రమ్యజామాతృముని అని ప్రసిద్ధి చెందిన మణవాళమాముని వద్ద ద్రావిడ 
వేదాంతమును అభ్యసించినాడు. అందుచే అణ్జన్‌స్వామి సర్వలోకనివాసి 
యైన శ్రీనివాసభగవానుని 'శ్రీమత్సుందరజామాతృముని మానసవాసిగా 
(13 శ్లోకం) అథీవర్ణించినాడు. భగవంతునికి మంగళాశాసనము పలుకుటలో 
ఆసక్తులైన మా ఆచార్యులు - మనవాళమాముని - మొదలైన పూర్వాచార్యు 
లందరి చేత సత్కృతుదైన వేంకటేశునకు మంగళము కలుగుగాక అని 
ఆశించుటతో సుప్రభాత స్తోత్రము సుసంపన్నమైనది. ప్రతివాది భయంకర 
అణ్జన్‌ స్వామి అపరవయస్సున తమ గురువులు పరమపదించిన పిమ్మట 
శ్రీరంగము నుండి తిరుమల చేరి, వేంకటేశ్వరస్వామిని సేవించుచు, 98 
సంవత్సరముల వయస్సున పరమపదము చేరినారు. ప్రాచీన సుప్రభాత 
సోభత్రగంథములలో 


“శ్రీరమ్యజామాతృమునీంద్ర శాసనాత్‌ 

యో మంగళాశాసన సౌప్రభాతికే 

చక్రౌ ప్రపత్తించ వృషాచలే౭_ శ్రితుః 

తం వాది భీకృద్దురు మాశ్రయా మ్యహమ్‌ ॥” 


మంగళాశాసన 'ప్రారంభమున అణ్జన్‌స్వామి “నిత్యతనియ'” శ్లోకము ఉండేది. 
నేటి సుప్రభాత స్తోత్రములో పై శ్లోకము అదృశ్యమైనది. 


నాల్గవ సంపుటం 391 


సుప్రభాత స్తోత్రమునకు సాంగోపాంగమైన సమగ్ర రూపకల్పన 
శ్రీ వేంకటేశ సుప్రభాత స్తోత్రముతో ప్రారంభమైంది. భక్తి సాహిత్య 
శాఖయందు, వివిధ దేవతా సుప్రభాతములకు ప్రతివాది భయంకర అణ్జున్‌ 
రచించిన శ్రీ వేంకటేశ సుప్రభాతస్తోత్రము ఒజ్ఞబంతిగా గౌరవింపబడింది. 
ప్రాభాతిక లక్షణముల వర్ణనలో, భాష వృత్త, మకుట, భావనాదులందు 
తర్వాత రచింపబడిన సుప్రభాతములు శ్రీవేంకటేశ సుప్రభాత స్తోత్రమునకు 
అనుకరణములుగ, అనుసృజనలుగా పరిఢథవిల్లినవి. 


“భ్రాహ్మేముహూర్తే చోత్ధాయ చింతయే దాత్మనో హితమ్‌” అన్నట్లు 
ఉషః కాలమున - బ్రాహ్మ ముహుర్తమున - నిదుర లేచి మానవుడు 
పరమాత్మ చింతన చేయుట (ఇష్ట దైవమును ప్రార్ధించుట) ఆత్మకు హితమైన 
కార్యము. సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనము అను నాలుగు 
భాగములు శ్రీనివాసభగవానుని దయకు భక్తులను యోగ్యులుగ జేసి ధర్మ, 
అర్ధ, కామ, మోక్షములను చతుర్విధ పురుషార్ధములను ప్రతిపాదించుచున్నవి. 
సుప్రభాతము భక్తునికి భగవంతుని స్తుతించుట అను ధర్మమును, స్తోత్రము 
నిత్యసేవారూపమగు అర్ధమును, ప్రపత్తి శ్రీవారి సేవవలన ధర్మావిరుద్ధమైన 
కామమును, మంగళాశాసనము పరతత్తాను భవరూపమైన మోక్షమును 
కలిగించునని శ్రీవైష్ణవాచార్యుల ఉపదేశ సారముగ ఉన్నది. 

“ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌” అనుటలో నిత్య 
కర్మానుష్థాన రూపమగు ధర్మమును, “'సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం 
ప్రయచ్చ' అనుటలో జీవిత పరమార్ధమగు అర్ధమును, “ఈశానాం జగతోలి_ 
స్య వేంకటపతేర్విష్టోః పరాం ప్రేయసీం, తద్వక్షస్థ్రృల నిత్యవాస రసికాం 
తత్‌ క్షాంతి సంవర్ధినీమ్‌” అనుటలో ధర్మానపేతమగు కామమును, “నిత్యాయ 
నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ 
మంగళమ్‌॥[ అని పలుకుటలో నిత్య, నిరవద్య, సత్యానంద చిదాత్మకమైన 


392 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


పరమాత్మ స్వరూపమగు మోక్షము సూచింపబడినవి. ఈ సుప్రభాత 
స్తోత్రమును ప్రభాతసమయమున పరమభక్తితో అనుసంధానం చేయువారికి 
పరార్థ సులభమైన ప్రజ్ఞ (బుద్ది) గలుగునని ఫలశ్రుతి చెప్పబడింది. 


సుప్రభాతకర్త ప్రతివాది భయంకర అణ్జన్‌ స్వామి శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి పాదపద్మముల వైభవమును వర్ణిస్తూ శ్రీ వేంకటేశ ప్రపత్తిలో 

“విష్ణోః పదే పరమ” ఇత్యుదిత ప్రశంసా 

యౌ “మధ్వ ఉత్స” ఇతి భోగ్యత యాప్యుపాత్తౌ। 

భూయ స్తథేతి తవ పాణితల ప్రదిష్టా 

శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే (10) 


అను శ్లోకమున ఖగోళంలోని విష్ణు పదమును వర్ణించిన బుగ్వేద మంత్రాన్ని 
ఉపయోగించుకున్నాడు. ఆ మంత్రము ఇట్లునది. 


తదస్య ప్రియ మభి పాథో అశ్యాం 

నరోయత్ర దేవయవో మదంతి 

ఉరుక్రమస్య సహి బంధురిత్తా 

విష్ణోః పదే పరమే మధ్వజఉిత్సః ॥ - బుగ్వేదం, 1-154-5 
ఖగోళమున విష్ణుదేవుని పరమపదమునందు తేనె పట్టును బోలు ఒక చక్కని 
దృశ్యం (నక్షత్రముల గుత్తి ఉన్నది. ఆకాశమున విష్ణమండల నిర్ణయమునకు 
ఈ మధు మక్షిక దృశ్యం చక్కని ఆనవాలుగ ఉన్నది. 


“దివీవ చక్షురాతతం 
సదా పశ్యంతి సూరయః 


తద్విష్టోః పరమం పదమ్‌” - బుగ్వేదం, 1-22-20 


అను బుగ్వేదమంత్రము ఆకాశమున కన్నువంటి ప్రదేశమొకటి గలదు. 
సూరిజనులు ఎల్లప్పుడు దానినే చూచుచుందురు. అదే విష్ణుదేవుని 


నాల్గవ సంపుటం 393 


పరమపదము అని ఖగోళమందలి విష్ణుపదమును వర్ణించింది. ఆకాశమున 
ఉత్తరభాగమున ధ్రువనక్షత్రమునకు, సప్తబుషి మండలమునకు ఊర్చోత్తరమున 
స్వాతి శ్రవణా నక్షత్రములమధ్య విష్ణుపదము ఉన్నది. ఈ పరమపదమును 
“ఊర్జోత్తరాం బుషిభ్యస్తు 
ధ్రువోయత్రాస్తి వై సతః | 
ఏతద్విష్తుపదం దివ్యం 
తృతీయం వ్యోమ్ని భాస్వరమ్‌ 11” 
అని విష్ణుపురాణం వర్ణించింది. 
శ్రీ వేంకటేశ మంగళాశాసనములో అణ్జన్‌ స్వామి 


“శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే, 
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌.” (12) 
అని వర్ణించాడు. వేంకటేశుడు వైకుంఠమందలి విరక్తితోస్వామి పుష్కరిణీ 
తీరమున లక్ష్మీసహితుడై విహరించుచున్నాడు అను శ్లోకభావము శ్రీ 
వేంకటాచలమాహాత్య (గగ్రంథమున పలుచోట్ల (పలుపురాణ భాగములలో) 
వర్ణింపబడియున్నది. 
“మాయావీ పరమానందః త్యక్త్వా వైకుంఠముత్తమమ్‌ | 
స్వామిపుష్కరిణీ తీరే రమయా సహ మోదతే 1” 
- హరివంశాంతర్గత శేషధర్మము, 48-14 శ్లో! 
“వైకుంఠా త్పరమోహ్యేష వేంకటాఖ్యో నగోత్తమః । 
అతైవ నివసామ్యేవ శ్రీభూమి సహితో హ్యహమ్‌ 11” 
-వరాహపురాణం, ప్రథమభాగం, 85-12 


ర. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అణ్జన్‌స్వామి సుప్రభాత రచనకు ముందు తిరుమల వేంకటేశుని 
దేవాలయములో విప్రనారాయణుడు (తొండరడిప్పొడి యాళ్వారు) రచించిన 
“'తిరుప్పళ్ళి యెళుచ్చి'ని గానం చేసే వారని క్రీ.శ. 1-11-1486 నాటి 
తిరుమల శిలాశాసనం (2-86) తెలియజేస్తున్నది. విప్రనారాయణుని 
'తిరుప్పళ్ళి యెళుచ్చి' (ప్రాబోధకీ స్తుతి) ని తాళ్ళపాక అన్నమాచార్యుల 
మనుమడు పెదతిరుమలాచార్యుల కుమారుడు చిన్నన్న తను రచించిన 
“'పరమయోగివిలాసము” అను ద్విపదకావ్యంలో తెనిగించినాడు. తాళ్ళపాక 
అన్నమాచార్యులు సుప్రభాత సంకీర్తనలు (మేలుకొలుపు పాటలురచించాడు. 
తాళ్ళపాక 'పెదతిరుమలాచార్యులు ద్విపదలో మేలుకొలుపు పాటను 
రచించాడు. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానంవారు “శ్రీ వేంకటేశ్వర 
సుప్రభాతస్తవము” అను పేరున ప్రకటించారు. ఇందు శ్రీకృష్ణుని లీలలు 
అధికముగా వర్ణింపబడియున్నవి. 


క 


8. సుప్రభాత అనువాదములు (తెలుగు) 
1. ప్రతివాది భయంకర వేదాంతాచార్యులు 


క్రీ.శ. 15 శతాబ్దంలో ప్రతివాది భయంకర అణ్జన్‌స్వామి సంస్కృత 
భాషలో రచించిన శ్రీ వేంకటేశ సుప్రభాతమ్‌, సోత్రమ్‌, ప్రపత్తి, మంగళా 
శాసనములు అను నాల్లింటిని (70 శ్లోకములు) ప్రతివాది భయంకర 
వేదాంతాచార్యులు తెలుగు వృత్త పద్యాలలో అనువదించారు. ఈ సుప్రభాతము 
శ్రీరామానుజ కీర్తి కౌముది గ్రంథమాలలో ఆరవ భాగమున ప్రచురించ 
బడింది (1985) ఇందు మూల శ్లోకములు లేవు. తెలుగు పద్యాలు 
మాత్రమున్నవి. 


కౌసల్యా సుప్రజారామ... అను శోకమును 


నాల్గవ సంపుటం 395 


శా॥ కౌసల్యా సుకృతోద్భవా! సకలలోకత్రాణ! రామా! హరీ! 
ఆసన్నంబు ప్రభాతకాల వరసంధ్యామూర్తి యిప్పట్టునన్‌ 
వాసిన్‌ దైవము నాహ్నిక క్రియను సల్పంబూనం గర్తవ్య మెం 
తో; సుస్తిన్విడి లేవయ్య! నరశార్జూలా! మహోత్స్యాహివై ॥ 
అని శార్జూల వృత్తములో అనువదించారు. 
భాస్వానుదేతి వికచాని సరోరుహాణి (26) అను శ్లోకమును 


మ॥। అదిగో భానుడు వెల్లుతోడ నుదయంబయ్యెన్‌ సరోజావళుళ్‌ 
విదితంబాయెం బ్రఫుల్లతన్‌, విహగముల్‌ నిం పెన్నినాదమ్ములన్‌ 
బది దిక్కుల్‌ సతతంబు మంగళములన్‌ బ్రాపింప శ్రీ వైష్ణవుల్‌ 
మది నాశన్నిలుచున్నవారు దయలెమ్మా! వేంకటాద్రీశ్వరా! (26) 

అని మత్తేభవృత్తములో అనువదించారు. 
వేంకటేశ స్తోత్రములో కమలాకుచచూచుక కుంకుమతో అను 

శ్లోకమును 


తే. లచ్చిచనుమొనకుంకుమ రంగువలన 
ఎజుపువారిన నీల దేహాధ్య, దేవ! 
సరసిజదళోపమ విశాల చారునేత్ర! 
వేంకటాద్రీశ్వరా! నీకు విజయ మగుత! 


అని తేటగీతిలో రమ్యంగా తెనిగించారు. 
వేంకటేశ ప్రపత్తిలోని ఈశానాం జగతో?౭_ స్య అను శ్లోకమును 


శా. లోకాధీశ్వర వేంకటేశ హరియారూఢ ప్రియార్దాంగికిన్‌ 
ఆ కంజాక్షు నురోనివాస రసికన్‌ వ్యాప్తంబుగా దక్షతన్‌ 
జేకూర్చంగ వలంతి, సారసకరన్‌, నీరేజ ధన్యాననన్‌ 
శ్రీకాంతన్‌, జగదంబం బ్రేమమయ నేం జేమోద్చి సేవించెదన్‌ ॥ 


అని మూలములోని భావములు పొల్లు పోనీయక అనువదించారు. 


396 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ప్రపత్తిలోని “విష్ణోః పదే పరమ” ఇత్యాది శ్లోకము 

మ. తొలి వేదానం బ్రశంస సేయంబడె నెంతో విష్ణు పాదమ్ములే 
అలఘు ప్రాభవమందు నన్నిటికి మిన్నంచున్‌ దదాస్వాదనా 
ఫలమే యయ్యెడు దేనె యాడియనియున్‌ భావ్యంబదే యన్ననీ 
పలుకుల్‌ హస్తపునః ప్రదర్శితము తత్పాదంబులే మద్గతుల్‌. 


అని వేంకటేశ్వరస్వామి కనిపించు తీరును, స్వామివారి పాదముల విశిష్టతను 


ప్రశంసించారు. 
మంగళాశాసనములోని ప్రారంభ శ్లోకమును 


తే. మంగళము శ్రీరమా మనోమందిరునకు 
సర్వశుభగుణకలిత విశ్వప్రభునకు 
శరణుగోరిన వారి రక్షక నిధికిని 
వేంకటాచల శ్రీనివాసునకును. 


అని తేటగీతిలో తెనిగించారు. ప్రతివాది భయంకర వేదాంతాచార్యులు 
మూలములోని 'శ్రీవైకుంఠ విరక్తాయి అను శ్లోకమును 


సిరుల విలసిల్లు వైకుంఠపురము వీడి 
స్వామి పుష్కరిణీ తీరవర్తియగుచు 
శ్రీరమామణి గూడి క్రీడా రతమున 
వెలయు వేంకటపతికి నెవ్వేళ శుభము. 


అని మూల విధేయముగా వేదాంతాచార్యులు అనువదించారు. వీరి 
అనువాదము మూలవిధేయముగా, భావబంధురముగా రమణీయంగా, 
పఠనీయంగా కొనసాగింది. సంస్కృత సుప్రభాతము, ఆంధ్ర సుప్రభాతముల 
రచనలు ప్రతివాది భయంకర వంశము వారే రచించుట వేంకటేశుని 
అనుగ్రహ వైభవ లీలగా వున్నది. 


నాల్గవ సంపుటం 39 


2. కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి 


సుప్రభాతమును శుభోదయము” అను పేర కాలనాథభట్ట వీరభద్ర 
శాప్రి అనువదించారు. వీరు సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి మంగళా 
శాసనములను 70 తేట గీతములలో రచించారు. 


సుప్రభాతములోని ప్రథమ శ్లోకమును 


శ్రీ రఘువర కౌసల్య కుమారరత్న 

తెల్ల వారెను చీకటి తెరలు తొలగె 

సకల జీవులు మేల్మాంచె సన్నుతింప 

దైవ పూజలు సలుపగా లేవవయ్య! 
అని తెనిగించారు. మూలములో లేని సకలజీవులు మేల్మాంచె సన్నుతింప 
అనుభావమును చేర్చినారు. 


భాస్వానుదేతి (26) ఇత్యాది శ్లోకమును 


పద్మ బాంధవుడుదయాద్రి భాసిలంగ 

మధుర శబ్దంబున చిలుక మాటలాడ 

మంగళము వైష్ణవులు పాడ మాధవుండ 

లెమ్ము సుప్రభాతంబాయె! లెమ్ము దేవ! 
అని అనువదించారు. ఇందు మూలములో స్వామికి వైష్ణవులు మంగళములు 
కోరుచుండగా అనువాదములో పాడుచున్నట్లు తెలుపబడింది. 

వేంకటేశ స్తోత్రములోని ప్రథమ శ్లోకము 


కమల నేత్రి స్తనాగ్ర కుంకుమము కతన 
నెరుపు మిళితమై వికసించు నీలవర్ణ 
పద్మలోచన! శ్రీరమా ప్రభు వరేణ్య 
వేంకటేశ్వర! నీకగు! విజయమెపుడు 


398 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అని మూలానుగుణంగా తెనిగించారు. వీరభద్రశాస్త్రి ప్రపత్తిలోని ప్రథమ 
శ్లోకమును 


సర్వలోకాల రాణివి చంద్రవదన 

విష్ణుదేవుండు వేంకట విభుని హృదిని 

వాసినీ! దివ్య రూపిణి! భాగ్యలక్ష్మి, 

నీకు వందనమో! జగతేక మాత! 
అని సరసంగా అనువదించారు. అనువాదకులు వీరభద్రశాస్త్రి విష్ణోఃపదే 
(10) అను శ్లోకమును 


సకల వేదశాస్రములందు 

విష్ణు దేవుడు గాంచె నుతృష్ణ పదము 
పరమయోగ్యంబు మోక్ష సోపానమంచు 
వరదహస్తంబు జూపెడి పదమె శరణు ॥ 


అని భక్తి భావభరితంగా అనువదించారు. 
మంగళాశాసన ప్రారంభ శోకమును 


లక్ష్మివల్లభు డఖీల కల్యాణమయుడు 
భక్తవత్సలుండు పరమభాగ్యశాలి 
వేంకటాచలవాసుండు విమలశీలి 
పార్థసారథీ! మంగళం బగును నీకు! 


అని వీరభద్రశాపి అనువదించారు. 
శ్రీ వైకుంఠవిరక్తాయ... అను శ్లోకమును 


ఎపుడొ వైకుంఠ లోకంబు నిష్టపడక 
పుష్కరిణి నదీ తీరపు పుణ్యతటిని 
వేడ్మరమతో వినోదించు వెంకటేశ! 
మంగళారతి గొనుము మధురమలర 


నాల్గవ సంపుటం 399 


అని అనువదించారు. ఇందు వీరభద్రశాస్రిస్వామి పుష్కరిణిని నదిగా 
వర్ణించుట పొరపాటు. “పుష్కరిణి సరస్తీరపు పుణ్యతటిని” అని సరిదిద్దినచో 
ఆ పొరపాటు పరిహరమగును. 

ఈ విధంగా కాలనాథభట్ట వీరభద్రశాప్రి సుప్రభాతమును సంపూర్ణముగా 
తేటతెలుగులో, తేటగీతి పద్యములలో వర్ణించి కృతార్ణ్ధులయినారు. 


ఏతి. మద్దులపల్లి పాండురంగం 


సుప్రభాతమును మద్దులపల్లి పాండురంగం పద్యాలలో అనువదించారు. 
సుప్రభాతమందలి ప్రారంభ శ్లోకమును 


రామ కౌాసల్యనందనా! రామచంద్ర! 
తెల్లవారగ వచ్చెను మెల్లగాను 
మేలుకో పురుషోత్తమ! మేలుకొనుము 
దేవతార్చన వేళాయె లేవు మింక! 
అని అనువదించారు. “లేవవయ్య!” అనుట సమంజసము. 


సుప్రభాతములో భాస్వానుదేతి... (26) ఇత్యాది శ్లోకమును 


తూర్పు దిక్కున సూర్యుడు, తొంగిచూచె 

విచ్చి విచ్చని కమలముల్‌ విచ్చుకొనియె 

విహగ కల కల ధ్వని వినువీధి నిండె 

మంగళము సప్తగిరవాస! మంగళంబు! (27) 
వైష్ణవోత్తమ బ్రాహ్మణుల్‌ వచ్చిరదిగొ 

వేచియున్నారు వాకిట వేంకటేశ! 

శేష శైల శేఖరవిభో శ్రీనివాస! 

సుప్రభాతము గోవింద సుప్రసన్న! (28) 


త్వీ00) ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అని అనువదించారు. ఒక శ్లోకమును రెండు తేటగీతులలో తెనిగించారు 
పాండురంగం. ఇందు పాండురంగం సుప్రభాతములోనే మంగళం చెప్పడం, 
వైష్ణవోత్తమ బ్రాహ్మణుల్‌ అని ప్రయోగించుట పాదపూరణకై ప్రయత్నించిన 
ట్లున్నది. “సుప్రభాతము గోవింద! సుప్రసన్న” అను పాదము మకుటముగా 
21, 26, 28, 80 పద్యములలో వుపయోగించియున్నారు. 


వేంకటేశ స్తోత్రములోని ప్రథమ శ్లోకమును 


పుట్టు నీలి వానిబట్టి యొజ్జగ చేయు 
బిజ్బ కౌగలించు వెర్రి లచ్చి 
అ 
ఎంత కౌగిలించ ఎఖజ్జింగ గావాయె 
జయము కమలనయన జయము జయము. 


అని పాండురంగం, నల్లనయ్యను ఎగర్రనివానిగా చేయు లక్ష్మీదేవి వ్యర్థ 
ప్రయత్నాన్ని విమర్శించారు. 
వేంకటేశ ప్రపత్తిలోని ప్రారంభ శ్లోకమును 


వేంకటాచలమున వెలసిన శ్రీహరి 

ఓర్పుగుణము పెంచు నేర్చు గలిగి 

హరియురంబు నందు నా సక్తి నున్నట్టి 

సిరిని భక్తితోడ చేరి కొలుతు. (1) 


జగము లేలునట్టి జగదంబ శ్రీదేవి 

అవతరించినట్టి ఆదిలక్ష్మి 

భక్తజనులయందు వాత్సల్యమున్నట్టి 

సిరిని భక్తితోడ చేరికొలుతు. (2) 


పద్మ మధ్య మందు పద్మాసనంబున 
పద్మహస్త మైన పద్మవదన 


నాల్గవ సంపుటం త్వం] 
పద్మనాభురాణి! పదినీ! భగవతీ 
వందనంబుం జేతు భక్తితోడ 11 (8) 


అని మూడు ఆటవెలది పద్యములలో మూలానుగుణంగా అనువదించారు. 
మూల శ్లోకములోని భావములను సంపూర్ణంగా తెనిగించారు. 


ప్రపత్తిలోని విష్ణోఃపదే ఇత్యాది శ్లోకమును (10) 


విష్ణు పదములే పరమంబు విమలమైన 

తేనె ఊటగ వేదముల్‌ తెలియజెప్పి 

చరణములవైపు కరముంచి సంజ్ఞసేయు 

శరణు శ్రీవేంకటేశ మీ చరణయుగము. (12) 


అని మూలాను గుణముగా పాండురంగం తెనిగించారు. 
మంగళాశాసనములో మొదటి శ్లోకమును అనువదించక 


శ్రీరామణామంగళమ్‌ వేంకటరమణా మంగళమ్‌ 
భయహరణా మంగళమ్‌ శుభకరణా మంగళమ్‌ 


అని స్వేచ్చగా మంగళము పలికినారు. ఇందులోని శ్రీవైకుంట విరక్తాయ... 
ఇత్యాది శ్లోకమును 
వైకుంఠమందు విరక్తి కలిగి 
పుష్కరిణీ తటి వెలసిన ఓస్వామీ 
అని అనువదించారు. 
4. బండి నాగరాజు 1980 


శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమును కీ.శే. నా సహాధ్యాయి, మిత్రుడు బండి 
నాగరాజు గేయకావ్యంగా రచించారు. సుప్రభాతమును ముత్యాల సరముల 
ఛందస్సులో మనోహరంగా అనువదించారు. 


త్వీ్ర2 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కౌసల్యా సుప్రజారామ ఇత్యాది శ్లోకమును 


రామ! కౌసల్యా సుపుత్రా! 
తూర్పు తెలతెల వాజుచున్నది 
మేలుకో పురుషోత్తమా! దై 
వాహ్నికము దీర్చన్‌. 


అని సంగ్రహంగా అనువదించారు. భాస్వానుదేతి ఇత్యాది శ్లోకమును 


నాగరాజు 


ప్రొద్దు పొడుచుచునున్నయది తా 
మరలు విచ్చుచు నున్నయవి ది 
క్కులను బక్షులు కలకలలతో 
నింపుచున్నవి నిరంతరమును 
మంగళార్థులు ఆ వైష్ణవులు -నీ 
దివ్యధామము నాశ్రయించిరి 
వేంకటాచలనాథ! నీ కిదె 
సుప్రభాతమ్ము. 
అంటూ మూలవిధేయంగా తెనిగించారు. సుఫప్రభాతమునకు ఫలశ్రుతి చెప్పిన 


తర్వాత బండినాగరాజు 


ఈ విధమ్ముగ దెలుగుబాసను 
భక్తితో నీ సుప్రభాతము 
నాగరాజు రచించి మించెను 
వేంకటేశుని యనుగ్రహమున 
దెనుగువారలకై 


అని స్వవిషయమును ఆశ్వాసాంత గద్యవలె పలికినారు. 


నాల్గవ సంపుటం 403 


స్తోత్రములోని ప్రారంభ శ్లోకమును 


(శ్రీకుచాగ్ర కుంకుమపూత చేత విడువ 
కెర్రనై మించు తులలేని కృష్ణ తనుడ 
అంబు జాయతలోచన! యఖిలనాథ! 
విజయుడవు గమ్ము స్వామి! శ్రీ వేంకటేశ! 


అని తేటగీతములో నాగరాజు అనువదించారు. 


వేంకటేశ ప్రపత్తిలోని ప్రారంభ శ్లోకమును 


ఈ జగత్తున కీశ్వరియు వేం 
కటేశుడు విష్ణునకు ముఖ్య 
ప్రేయసియు, నాతని యురమ్మున 
నెపుడు నుండెడు రసికురాలును 
అతని యోర్పును బెంచు నదియును 
బద్మములచే నలంకృతమగు 
పాణి పల్లవయుగము బద్నా 
సనము నందుండునది - వాత్స 
ల్యాది గుణములం బకాళించెడు 
జగన్నాతకు, భగవతికిం, బ 
ద్మావతికి శ్రీదేవికిదె వం 
దనముం జేసెదను. 


అని ముత్యాల సరములలో నాగరాజు అనువదించారు. 


ప్రపత్తిలోని విష్ణోః పదే పరమ (10) ఇత్యాది శ్లోకమును 


విష్ణపదము పరమముగా బు 
గ్వేద మది కొనియాడుచుండగ । 
దేనెయూటని - పరమ భోగ్యము 
గా గనున్‌ వర్ణింపబడగా 


శ్వీగ్రడ్తీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


మరల నదియట్లే యటంచును 
బాణి తలమున నీవు సూపెడు 
వేంకటేశ్వర! న్‌ పదమ్ముల 
శరణు పొందెదను. 


అని ముత్యాల సరములలో మూల విభేయముగా అనువదించారు. 
మంగళాశాసనములోని ప్రథమ శ్లోకమును. 


శ్రీదేవి కాంతునకు గల్యాణ నిధనునకు 
నర్గులకు నిధియైన వానికిని శ్రీ వేంక 
టాచల నివాసునకు శ్రీనివాసునకు మంగళము 


అని స్వచ్చంద త్రిపదలలో నాగరాజు అనువదించారు. 
శ్రీ వైకుంఠ విరక్తాయ ఇత్యాది శ్లోకమును 


వదలి శ్రీ వైకుంఠమును స్వామిపుష్కరిణి 
యొద్దునను శ్రీదేవి తోడ గ్రీడించు చు 
న్నట్టి వాడగు శ్రీ వేంకటేశ్వరున కగుత మంగళము 


అని మూలభావమును సమగ్రంగా అనువదించారు. 


బండినాగరాజు రచించిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము తొలుత 
ప్రజామత (వారపత్రిక)లో జులై 1964 నుండి మార్చి 1965 వరకు 
ధారావాహికంగా ప్రచురించబడింది. తర్వాత డిసెంబరు 1980 లో నాగరాజు 
స్వయంగా తి.తి.దే ఆర్థిక సహయంతో ప్రచురించారు. 


5. లంకా వేంకప్ప శాస్త్రి, 1980 


లంకా వేంకప్పశాపస్ర్రి “శ్రీ వేంకటేశ్వర సుప్రభాత మంజరి” అనుపేరుతో 
సుప్రభాతమును సంపూర్ణంగా అనువదించారు. ఈ నాలుగు స్తోత్రములు 
మంజరీ ద్విపదలో భక్తులు పాడుకొనుటకు అనువుగ రచింపబడినాయి. 


నాల్గవ సంపుటం 405 


సుప్రభాతమందలి ప్రారంభ శ్లోకమును 


కౌసల్య వరపుత్ర! కమనీయ గాత్ర 
శ్రీరామ! తొలిసంధ్య చెన్నారె నయ్య 
నిత్యాహ్నికాదుల నెరవేర్చ వలయు 
మేలుకో గోవింద! మేలుకో తండ్రి! 


అని వాత్సల్యము ఉట్టిపడునట్లుగా అనువదించారు. 
సుప్రభాతములోని భాస్వానుదేతి ఇత్యాది శోకమును (26) 


పద్మబాంధవుడదె ప్రభవించుచుందె 
పద్మాలు వికసించి భాసిల్లం దొడగె 
పక్షుల రుతములు ప్రకృతిలో నిండె 
శ్రీ వైష్ణవోత్తముల్‌ చిత్తమ్ములందు 
నిత్యకల్యాణము నీకు నర్థించి 
ప్రార్ధించుచుండిరి ప్రముదాత్ములగుచు 
మేలుకో గోవింద! మేలుకో తండ్రి! 


అని మూలమందలి భావములను చక్కగా అనువదించారు. స్తోత్రమందలి 
ప్రారంభ శ్లోకమును 


శ్రీదేవి కుచపాళి చెన్నాందునట్టి 

కుంకుమ రాగమ్ము కొమరొప్ప సతము 

ఎల్జినై యెనలేని యెదయొప్పుచుండ 
అజా 

నీలమౌ తనుశోభ నెగడొందు చుండ 

కమలాల సరిపోలు కనులున్న దేవ! 

జయమౌను వేంకటస్వామి! నీ కెపుడు. 


అని భావానువాదము చక్కగా చేశారు వేంకప్ప శాస్త్రి 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వేంకటేశ్వర ప్రపత్తిలోని ప్రారంభ శ్లోకమును 


సకలలోకాలకు సామ్రాజ్హి వగుచు 
విష్ణుస్వరూపుడౌ వేంకటాద్రీశు 
వక్షస్థ్రలమ్మున వసియించి సతము 

ఆ న్వామి కానంద మమరంగం జేయ 
అర్ద్ధాంగివై యొప్పి యా దేవదేవు 
సక్షమ శీలమ్ము సంవృద్ధి పరచి 
పల్లవమ్ములంబోలు వరహస్తయుగళి 
పద్మాల ధరియించి భాసిల్లు దేవి! 
పద్మాలయమ్మున పరమానురక్తి 
ఆసీనురాలవై యలరారు తల్లి! 
నిండారు సుగుణాలు నెగదొందుచుండ 
భక్తాళిం బ్రోచెడి వరలక్ష్మి! నీకు 
కైమోడ్డు భక్తితో కరుణింపు నన్ను. 


అని లంకావెంకప్పశాస్తి మూలమందలి భావములను విస్తరించి భక్తిరస 
వ్లావితముగా రచించారు. 


విష్ణోః పదే పరమ ఇత్యాది శోకమును (10) 


వేద శాస్తాలచే వినుతింపబడుచు 
ఉత్కృష్ట మహిమతో నొప్పారి సతము 
తియ్యని తేనెతో దీటైనవగుచు 
భక్తకోటికి ముక్తి పదమౌచు చెలగి 
సొంపుగా నీచేత జూపింపబడిన 

నీ పాద కమలాల నిత్యమ్ము నేను 
'సేవింతు శరణంచు చిత్తమ్ము నందు 
చేకొని ననుబ్రోవు శ్రీ వేంకటేశ! 


నాల్గవ సంపుటం తిం 


అని మూలమందలి భావములను వ్యాఖ్యాప్రాయముగా వెంకప్పశాస్త్రి 
అనువదించారు- 


మంగళా శాసనములోని ప్రారంభ శ్లోకమును 


సకలసౌభాగ్యముల్‌ సమకూర్చు నట్టి 
సిరి వల్లభుందవా శ్రీ శ్రీనివాస! 
శుభగుణోద్దీపితా! సుందరాకార! 
నిజభక్తకోటికి నిధియైన దేవ 

ఉరు వేంకటాద్రీశ! ఉద్దామ తేజ! 
మహితాత్మ! నీ కెప్పు మంగళం బగుత! 


అని మూలమందలి భావమును విస్తరించి వర్ణించారు. 
వైకుంఠ విరక్తాయ (12) అను శ్లోకమును 


వైకుంఠమందున వరలక్ష్మిలేమి 
ఏకాంతవాసమ్ము వృథయంచు నెంచి 
వైరాగ్యమే రూపు వహియించె ననంగ 
ఏకాకియై వచ్చి యేడుకొండలకు 
దివ్యపుష్కరిణీ ప్రదేశమ్మునందు 
శ్రీదేవితోం గూడి చిత్తముప్పొంగ 
క్రీడించుచుండెదు శ్రీశ్రీనివాస! 
వేంకటేశ ప్రభు! వృషభాద్రినాథ! 
మహితాత్మ! న్‌ కెప్పు మంగళం బగుత! 


అని వెంకప్ప శాస్త్రి మూలమునకు మెరుగులు దిద్ది అనువదించారు. 
మూలమున వైకుంఠముపై శ్రీనివాసునకు ఎందుకు విరక్తికలిగినదో పూర్వులు 
కారణము చెప్పలేదు. వెంకప్పుశాస్త్రి వెకుంఠమందున వరలక్ష్మిలేమి, ఏకాంత 
వాసమ్ము వృధయంచు నెంచుట కారణముగా వర్ణించారు. అందుచే శాస్త్రి 
అనువాదము హృద్యముగ నున్నది. 


408 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమంజరి యందు మూలము - సంస్కృత 
శ్లోకములు లేవు. అనువాదము మాత్రము ఉన్నది. 


6. కారంశెట్టి లక్ష్మీనారాయణ 1975 
అ 


సంస్కృత వేంకటేశ సుప్రభాతమును కారంశెట్టి లక్ష్మీనారాయణ 
“శ్రీ వేంకటేశ్వర సుప్రభాతామృతము” అనుపేరుతో అనువదించారు. ఇది 
పద్యకావ్యం. 

సుప్రభాత ప్రారంభ శ్లోకమును 


కం॥ శ్రీసతి రమణా! రామా! 

కౌసల్యాముద్దు తనయ కనులనుదెరుమా 

మాసెను చీకటు లిప్పుడు 

మూసిన కనుదెరచి యలు ముల్లోకములన్‌ ॥ 
అని లక్ష్మీనారాయణ అనువదించారు. శ్లోకమునకు విధేయమగు 
అనువాదము లేదు. కొన్ని పద్యములు స్వతంత్రముగా రచింపబడదినవి. 
భాస్వానుదేతి ఇత్యాది శోకమునకు (26) అనువాదము లేదు. 
సుప్రభాతామృత మంతయు కందపద్యములలో (29) రచింపబడింది. 


వేంకటేశ స్తోత్ర ప్రారంభ శ్లోకమును 


తే॥ కమల కుచకుంభములమీది కుంకుమంబు 
నీల కాంతులు విలసిల్లు నీదు యురము 
తగిలి తళ తళ మెరసెను తామరాక్ష! 
విజయమగుదేవ! నీ కెపు వేంకటేశ! 


అని లక్ష్మీనారాయణ అనువదించారు తేటగీతి పద్యములో, ప్రపత్తియందలి 
ప్రథమ శ్లోకమును 


నాల్గవ సంపుటం శ్వీ౮9 


ఉ॥ తల్లివినీవు ముజ్జగముల్దప్పక నేలెడి వేల్చ్పురాణివై 
యుల్లమునందు నిల్చియును యుక్తియు శక్తియు గల్గజేయు శ్రీ 
వల్లభు ముద్దురాణివగు వారిజలోచని, నీకును మొైొక్కుచుంటినో 
చల్లని తల్లి! లక్ష్మి! నను చక్కగ చూడుము భక్త పాలనీ ॥ 


అని లక్ష్మీనారాయణ ఉత్పలమాల వృత్తములో స్వేచ్చానువాదము చేశారు. 
పత్తిలోని “విష్ణోః పదే పరమ” అను శ్లోకమునకు (10) అనువాదములేదు. 
ప్రపత్తిలో మూలానుసరణముకంటె స్వేచ్చారచన, భక్తి చోటుచేసుకున్నది. 


గర్‌ 


1 


మంగళాశాసనములోని ప్రారంభ శ్లోకమును 


ఆ|| శ్రీనివాస నిన్ను చింతింతు మదిలోన 
సన్నుతాంగ నిన్ను సన్నుతింతు 
శుభము లొసగునట్టి సుందరాంగుడవయ్య 
వేంకటేశ నీకు మంగళంబు 


అని ఆటవెలది పద్యములో అనువదించారు. 


ఆ|| వదలినావు నీవు వైకుంఠనగరము 
లక్ష్మిదేవి తోడ లక్షణముగ 
తిరుమలందు నీవు తిరుగాడుచున్నావు 
వేంకటేశ నీకు మంగళంబు. 


అని లక్ష్మీనారాయణ వైకుంఠ విరక్తాయ (12) ఇత్యాది శ్లోకమును 
అనువదించారు. 


కారంశెట్టి లక్ష్మీనారాయణ రచించిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతామృతము 
మూలాతిరిక్తముగ, స్వేచ్చగా రచింపబడింది. కావ్యమంతయు భక్తి భావ 
భరితముగావుంది. ఇందు మూలశ్లోకము లేవు. 


త్తీ0 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


7 మాసంద్రం కృష్ణ 1982 

శ్రీ వేంకటేశ్వర సుప్రభాత సంగీతలహరి అను పేరుతో సుప్రభాత 
సంస్కృతమూలశ్లోకములకు శాప్రీయ సంగీతము సమకూర్చి తెలుగులో 
గేయానువాదం చేశారు. మూలము, అనువాద గేయాలు పాడుకొనుటకు 
అనుగుణముగా సరళశైలిలో వున్నవి. 


సుప్రభాత ప్రారంభ శ్లోకము 


కౌసల్యాతనయ రామా! 
తూర్పుగిరి పై సంధ్యకాంతులు 
అరుణకాంతితో ప్రస్తరించెను 
దైవకార్యము లాచరింపగ 
మేలుకోవయ్యా! మేలుకోవయ్యా! 


అని గేయముగా అనువదింపబడింది. 
సుప్రభాతములోని భాస్వానుదేతి ఇత్యాది (26) శోకమును 


తూర్పు దిక్కున సూర్యుడుదయించుచుండగా 
కొలకులంబద్మముల్‌ వికసించుచుండ 
పక్షులన్నియు మధుర కూజితమ్ముల తోడ 
దిక్కులన్నిట శోభ చేకూర్చుచుందె 
శ్రీవైష్ణవులు సదా మంగళంబులు కోరి 

నీ దివ్య ధామమును నాశ్రయించినవారు 

శ్రీ వేంకటేశ! సుప్రభాతము నీకు 

మేలుకో తండ్రి! మమ్మేలుకోవయ్యా! 


అని మాసంద్రం కృష్ణ మూలానుగుణంగా గేయం రచించారు. 
సోత్రములోని ప్రథమ శ్లోకమును 


నాల్గవ సంపుటం ర్తీశే 1 


శ్రీదేవి కుచాగ్రకుంకమచే కడు 

నెజ్జగ మారిన వినీలవర్ణ శరీరము గల్గిన 
శ్రీనివాసా! సప్తగిరీశా! పద్మపత్రాక్షా! పద్మాక్షా! 
శ్రీ వేంకటగిరి ప్రభువర్యా! 

జయము జయమ్మగు జయజగదీశా! 


అని కృష్ణ అనువదించారు. 


ప్రపత్తిలోని ప్రారంభ శ్లోకము 


ఈ జగతి కంతకు యజమానురాలివి 
శ్రీ వేంకటాచలపతి ప్రేయసివి నీవు 
అతని వక్షమున విహరించు దేవివి, తల్లి 
నీ జంట చేతులను జలజ పుష్పమాల 
అందాల నొలికించు, అరుణపల్లవపాణి 
పద్మసింహాసనాసీన! భగవతివి నీవు 
ప్రమమయివైన ఓ ప్రియ జగన్నాతా! 
శ్రీలక్ష్మి శుభలక్ష్మి వందనంబులు నీకు 


అని అనువదించబడింది. ఇందులోని విష్ణోః పదే పరమ (10) ఇత్యాది 
శ్లోకము ఇట్లు గేయముగా రచింపబడింది. 


ఏ దివ్య పదాంబుజంబులు సర్వవేద పురాణములలో 
పొగడబడెనో, తేనెకన్నను మధురతరమగునట్టి దేదియొ 

అదియె కద నీ అభయ హస్తము, అదియెకద నీ చరణ యుగమును 
చూపుచున్నదో అట్టిదగు నీ చరణయుగమే నాకు 

శరణము శ్రీనివాసా! సుప్రకాశా! 


మంగళాశాసనములోని ప్రారంభశ్లోకము 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


శ్రీ లక్ష్మీ రమణునకు 
కల్యాణ గుణాకరునకు 
నిజ భక్త వత్సలునకున్‌ 
వేంకటనగనివాసునకు 
మా థ్రీనివాసునకున్‌ 
మంగళ మనరే 

జయ మంగళ మనరే. 


అని గేయరూపం దాల్చింది. వైకుంఠ విరక్తాయ అను శ్లోకము (12)ను 


వైకుంఠపుర నివాసము 
విసువును కల్షింపగా 
పుష్కర తీర తటమ్మున 
వినోదముగ విహరించెడి 
తిరు వేంకట నగపతికిని 
శ్రీకర శ్రీనివాసునకు 
మంగళమనరే జయ జయ 
మంగళమనరే 


అని మాసంద్రం కృష్ణ గేయముగా, భక్తులు పాడుకొనుటకు అనుగుణంగా 
అనువదించారు. 


ఈ శ్రీ వేంకటేశ్వర సుప్రభాత సంగీతలహరిలో మూలసంస్కృత 


శ్లోకములు కూడ కలవు. అనువాదము సరళసుందరముగా వుంది. 
8. చేబ్రోలు సుబ్రహ్మణ్యశర్మ 1978 


మహాకవి చేబ్రోలు సుబ్రహ్మణ్యశర్మ 'సచిత్ర శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము” 


అనుపేరుతో సుప్రభాతము, స్నోత్రములను మాత్రము అనువదించారు. ఈ 


నాల్గవ సంపుటం శీ1ం 


చిన్న పొత్తములో సంస్కృత శ్లోకములు, వాటి గేయానువాదము, ఆ 
భావమునకు తగిన చిత్రము లున్నాయి. ఈ బొమ్మలు కుందవరం హెవీ 
సమకూర్చారు. ఈ గ్రంథములో వేంకటేశ ప్రపత్తి, మంగళాశాసనములకు 
అనువాదము లేదు. 

సుప్రభాత ప్రారంభ శ్లోకమును 

కోసలేశ్వరు సుతకు బుట్టిన 

పుత్రరత్నమ! రామచంద్రమ! 

తూర్పుదెస తొలిసంజ వెలుతురు 

సంక్రమించెను నరవరోత్తమ 

దైవమాహ్నిక మాచరింపగ 

మేలుకొనవయ్యా! మేలుకో! 
అని సుబ్రహ్మణ్యశర్మ సరళముగా అనువదించారు. 

“'భాస్వానుదేతి ఇత్యాది శ్లోకమును (26) 

సూర్యునుదయము తోడ పద్మము 

లెల్ల విరిసెను దిక్కులందున్‌ 

విహగనాదము పిక్కటిలైను 

వైష్ణవోత్తము లెల్ల వేళల మంగళంబులు 

నీకుగోరుచు నీదు ధామము నాశ్రయించిరి 

వేంకటేశ్వర! సుప్రభాతము 

మేలుకొనవయ్యా! మేలుకో! 
అని మూలానుగుణము సులభగ్రాహ్యముగా తెనిగించారు. 


శ్రీ వేంకటేశ స్నోత్రములోని ప్రారంభ శ్లోకమును చేబ్రోలు సుబ్రహ్మణ్య 
శర్మ 


ర్త ర్తీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఇందిరాకుచ చూచుకోపరి 

కుంకుమంబుల నెల్లవేళల 

నరుణితమ్మును నతులితమ్మును 

నైన నల్లని తనువు దాల్చిన వేంకటేశ్వర 

విరియు తమ్ముల వలె విశాలము 

లయిన నయనములలరు వేంకట 

నాథ! విజయుడవగుము జగముల వందనం బిది 
అందు కొనుమయ్యా అందుకో! 


అని మూలమందలి భావమును సరళశైలిలో అనువాదము చేశారు. 
9. ఎం.జె.సీతారామ శాస్త్రి వ్రాతప్రతి 


శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమును మాత్రము స్వామి మేలుకొలుపు 
అను పేరుతో ఎం.జె.సీతారామ శాస్త్రి గేయములుగా అనువదించారు. 
ఇది అముద్రితము ప్రథమ శ్లోకమును. 

కౌసలేయా! రామచంద్రా! 

అరుణకాంతులు దెసల నిండెను 

దైవ మాహ్నిక విధిని దీర్చగ 

మనుజసింహా! మెలుకొనుమా! 

... స్వామీ! మేలుకోవయ్యా! 


అని సీతారామశాస్త్రి సరళసుందరంగా అనువదించారు. 
సుప్రభాతములోని భాస్వానుదేతి (26) అను శ్లోకమును సీతారామ 
శాస్త్రి 
ప్రొద్దు పొడిచెను విరులు విరిసెను 
విహగనాదము దెసల నిండెను 


నాల్గవ సంపుటం శ్వీ15 


వైష్ణవులు సన్మంగళార్థులు 
చేరినారిదె నీ సుధామము 
నగ స్వామీ! మేలుకోవయ్యా! 


అని మూలానుగుణముగ అనువదించారు. సుప్రభాతము (29) చివర 29 
గేయముల తర్వాత 


జయము శ్రీమద్వేంకటేశా! 

జయము శ్రీ పద్మావతీశా! 

జయము భక్తుల పాలి పెన్నిధి! 

జయము నీ పదసన్నిధి!! 
అని వేంకటేశ్వరస్వామికి జయము పలికినారు. 
10. పొట్లాబత్తిని సత్యనారాయణ - 1980 


సంస్కృత సుప్రభాతమును పొట్లాబత్తిని సత్యనారాయణ 80 తరల 
వృత్తములలో స్వేచ్చగా అనువదించారు. ప్రథమ శ్లోకమును 


తొలగె చీకటి పూర్వ సంధ్యయు దోచె, దుందుభి మోసెడిన్‌ 
వెలుగువచ్చె ప్రభాతమయ్యె, త్రివిక్రమాది చరిత్రలన్‌ 
దెలుపుచుండిరి పద్మగర్భుడు దేవతాది గుణంబులున్‌ 
అలఘు శ్రీ రఘురామ మేల్కొనుమయ్య నిద్దురమానుమా! 


అని స్వతంత్రముగా భావవిస్తారముతో రచించారు. తర్వాతి తరాల 
వృత్తములన్నింటికి (29) “మేలుకొనుమో వేంకటేశ్వర మేలుకొనవయ్యా” 
అను మకుటము గలదు. ఈ [గ్రంథమున సుఫప్రభాతమునకు స్వేచ్చానువాదము 
మొదటి భాగముగా ఉంది. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమను పేరుతో 17 
హంసగతి వృత్తములు స్వామిని మేల్ళొనుమా అని కోరుచూ రచింపబడినవి 
రెండవ భాగములో చివర కవి గద్యలో స్వవిషయము దెలిపినారు. 


416 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


11. వి. నారాయణ రాజు (1982) 


సంస్కృత సుప్రభాతమును అనుసరించి వి. నారాయణ రాజు తేటగీతి 
పద్యములలో (28) శ్రీ వేంకటేశ్వర విమల సుప్రభాతమును స్వేచ్చగా 
రచించారు. ఈ సుప్రభాతమునకు “విమల సుప్రభాతము వెంకటేశ” అను 
మకుటము గలదు. దీనికి మొదట శ్రీరాముని మేల్కొలుపు పద్యము లేదు. 
పద్యములన్నియు సరళమైన శైలిలో సులభగ్రాహ్యముగా నున్నవి. ఇందు 
సోత్రము, ప్రపత్తి మంగళాశాసనములు లేవు, నారాయణ రాజు రచించిన 
విమల సుప్రభాతమున ప్రారంభ పద్యమిట్లున్నది. 


తే. శ్రీనివాస నీ నామము శ్రీకరమగు 
భక్తకోటి జనులకెల్ల పావనంబు 
సర్వలోకేశ శ్రీహరి సరసిజాక్ష! 
విభవ తిరుమల గిరివాస! వేంకటేశ. 


దీనికి (సుప్రభాతమునకు) అనుబంధముగ శ్రీ వేంకటేశ్వర 
దశావతారములు విభవ తిరుమల గిరివాస వేంకటేశ అను మకుటములో 


వర్ణింపబడినాయి. 


ప్రభాత వర్ణనలో “చల్ల గాలులు వీచెను మెల్లగాను” (21), “కమలములు 
వికసించెను కమ్మగాను” (23) “ఉదయగిరిమీద భానుండు ఉదయమాయె” 
(24) అని ప్రభాత సమయములో ప్రకృతిలో జరుగుచున్న మార్పులను 
నారాయణరాజు రమణీయముగా వర్ణించారు. ఈ ప్రభాత వర్ణనలో పేర్కొన్న 
“చల్లగాలులు వీచెను మెల్లగాను” (21) అను ప్రయోగము భక్తకవి పోతన 
భాగవతములో శ్రీకృష్ణుని జన్మ సందర్భమున వర్ణించిన “కమ్మని చల్లగాలులు 
మెల్లన వీచె” అను ప్రయోగమును (భాగ. దశమ 1-106) జ్ఞప్తికి 
తెచ్చుచున్నది. 


నాల్గవ సంపుటం ర్తీశే/ 


అణువు బ్రహ్మాండముల నెల్ల నిండి, ఆది మధ్యాంతములు లేని ఆదిదేవుని 
“నిద్ర లేపెడి వారమా” (25) అని పరమార్ధ ప్రతిపాదకముగా ప్రశ్నించుట 
ఎంతయు సమంజసముగా నున్నది. ఈ ఒక్క వాక్యము సుప్రభాతమునకు 
కొసమెరుపుగా నున్నది. సుప్రభాతము చివర “సిరుల శుభముల నిమ్ము శ్రీ 
శ్రీనివాస” (31) అని సిరిసంపదలు కోరుచు ఫలశ్రుతి చెప్పబడింది. 


12. శ్రీనివాసపురం అనంతాచార్య (19938) 


ప్రతివాది భయంకర అణ్జన్‌ స్వామి రచించిన సంస్కృత సుప్రభాతమును 
అనుసరించి సంస్కృత భాషలో శ్రీనివాసపురం అనంతచార్యులు “శ్రీనివాస 
సుప్రభాతమ్‌”ను రచించారు. వారే దీనికి ఆంధ్ర తాత్పర్యము రచించినారు. 
ఈ శ్రీనివాస సుప్రభాతము 

శ్రీనివాస! దయాసింధో! ప్రాతస్సంధ్యాప్రవర్తతే | 

ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ ॥| 
అని ప్రారంభమగుచున్నది. ఇందు రాముని మేలుకొలుపు స్వీకరింపబడలేదు. 
వాల్మీకి మహర్షి శోకమును అనుసరించి శ్రీనివాస సుప్రభాతము 
ప్రారంభమైంది. కొన్ని శ్లోకములు “శ్రీ వేంకటేశ భగవాన్‌! తవ సుప్రభాతమ్‌” 
అను మకుటముతో రచింపబడినవి. శ్రీనివాస సుప్రభాతము వేంకటేశ 
సుప్రభాత క్రమములోనే 29 శ్లోకములలో రచింపబడింది. ఇందలి 
భావములు స్వతంత్రములు, భక్తి భావభరితములు. విస్టతములగను ఉన్నవి. 
కవి “అనంత శ్రీ దీనిని నివేదన నామక శ్రీనివాస సుప్రభాతం అని 
పేర్కొన్నారు. సంస్కృత శ్లోకములకు కవియే తాత్పర్యము వివరించారు. 
చివర ఫలతశ్రుతితోపాటు కవి స్వవిషయమును తెలిపియున్నారు. 


స్తోత్రము ఇట్లు ప్రారంభమైంది. 


418 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


బలేర్వంచనే దర్శితాశ్చర్య శక్తిం 
ఖలానాం సదా శిక్షణే బద్ధదీక్షమ్‌, 
కలేర్నాశనే లోలుపం వేంకటేశం 
హలేనాయుధేన ప్రసిద్ధం నమామి. 


వామన, కల్కి అవతారముల ప్రయోజనములను, వేంకటేశ అవతార 
ప్రయోజనమును వివరించారు. వేంకటేశ్వరుడు హలాయుధధారి అని 
వర్ణించుట విశేషము. 


ప్రపత్తి ప్రారంభ శ్లోకము 

కందర్ప దర్ప హర శర్వముఖైస్సుపర్పు 
సంఘైరుపేత్య వరదాన కృతే౭_ర్థ యద్శిః | 
సంసేవ్యమాన మఘకానన పావకం తం 
శ్రీ వేంకటాద్రి నిలయం శరణం ప్రపద్యే 11 


అని ప్రారంభమైంది. ఇందున్న తొమ్మిది శ్లోకములు “శ్రీ వేంకటాద్రి నిలయం 
శరణం ప్రపద్యే” అను మకుటము కల్లియున్ననవి. విష్ణోః పదే పరమ ఇత్యాది 
శ్లోక (10) భావమును వదలివేశారు. 


మంగళాశాసన ప్రారంభ శ్లోకమున 


శ్రీ పాణిగ్రహణోపాత్త మహావైభవశాలినే । 
తులసీదామ భూషాయ శ్రీనివాసాయమంగళమ్‌ ॥ 


అని పద్మావతి (లక్ష్మీదేవి అవతారము) శ్రీనివాసుల వివాహమహోత్సవ 
వైభవమును కీర్తించారు. శ్రీ వైకుంఠ విరక్తాయ శ్లోకము గ్రహించలేదు. 
క్రొత్తగా మరొక శ్లోకము రచించలేదు. 

శ్రీనివాసపురము అనంతాచార్యులు (అనంత శ్రీ) స్వతంత్రముగా 
సంస్కృతములో రచించిన శ్రీనివాస సుప్రభాతములో సుప్రభాతమున 29 


నాల్గవ సంపుటం శీ 


శ్లోకములు, స్తోత్రమున 9 శ్లోకములు, ప్రపత్తియందు 9 శ్లోకములు, 
మంగళాశాసనమున 9 శ్లోకములు గలవు. ప్రపత్తికిదక్క మిగిలిన 
విభాగములకు ఫలశ్రుతి, కవి స్వవిషయము రెండు శోకములలో 
రచించినారు. 


18. శిష్టా బాలకోటీశ్వరరావు (1979) 


సుప్రభాతమును మేలుకొలుపు పేరుతో శిష్ణా బాలకోటీశ్వర రావు 
తెలుగులో పాటలుగా రచించారు. మొదటిపాటలో 


శ్రీకరా! శుభాకార! పుణ్యాకరా! 
పురందరాది బృందారక బృందవంద్య! 
శాశ్వతా! దేవదేవ! విశ్వంభరా! 
సనాతనా! పావనా! 

జగన్నాథ దీనబాంధవా! 
సుజనావన! పద్మనాభ 

పరమపురుష దామోదర 

వారిజాక్ష భక్తసులభ! నారాయణా! 


అని వేంకటేశ్వర స్వామిని కీర్తించారు. ఈ కావ్యంలో 18 పాటలు వున్నాయి. 
చివరిపాట 


చేయువాడవు నీవు 

చేయూత ఇచ్చి 

చేయించు ప్రోడవు నీవు! 
హితుడవై గుబాళించి 
నిద్రాణ భారతము కనుమా! 
జాగృతము ఒనరించవలదా? 
కలియుగ కల్యాణ చక్రవర్తి! 


త్వీం(0) ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కృతయుగ ధర్మదేవత 

రవళించి తనుపు ననుము! 

మేలుకొనుము! మేలుకొనుము! మేలుకొనుము! 
మేలుకొనుము! మేలుకొనుము! మేలుకొనుము! 


అని సంపూర్ణమయింది. కావ్యమంతయు వేంకటేశ్వర స్వామిని కీర్తించే, 
పాటలమయము. 


మేలుకొనుము! అను ప్రార్ధన ఉంది. మేలుకొలుపు అను పేరు తప్ప 
ఇందులో సుప్రభాత లక్షణములు లేవు. ఈ కావ్యం నేతిబీరకాయవలె ఉంది. 


14 కాటూరి వేంకటేశ్వరరావు 


కాటూరి వేంకటేశ్వర రావు హరిజన దేవాలయ ప్రవేశ సమస్యపై 
“గుడిగంటలు అను ఖండకావ్యం రచించారు. ఇందులో వేంకటేశ్వర స్వామిని 
మేలుకో అని ప్రార్ధించుచున్న అయిదు పద్యములున్నవి. వీటిలో సుప్రభాతం 
లక్షణమైన మేలుకోగదే అను సంబోధనతో స్వామిని కాటూరి వేంకటేశ్వర 
రావు ప్రబోధించారు. 


ఏలికవై జగమ్ములకు నేడుమలల్‌ పయికొమ్మ మీద శ్రీ 

నీళలు జోలవాడ శయనించిన దేవర! మేలుకో! కృపా 

వాల! టశ్రితానుకూల! (శ్రుతి పారచరత్పదపద్మ! మేలుకో! 
నీలసరోజపత్ర రమణీయ విలోకన! మేలుకోగదే! క్ష 


నైగమ మూలమంత్రములు నాంది ముఖమ్ములు విశ్వసృష్టితో 
యోగసమాజ మానసగుహోదిత మంగళ దీపికారుచుల్‌ 
సాగరకన్యకా హృదయ సారస షట్పద గీతికారుతుల్‌ 

నీ గుడిగంట సవ్వడులు నింగి చెలంగెం బ్రబుద్ధలోకముల్‌. 2 


తిరుపతి తుంగశ్ళంగ వసతీ! వినవచ్చెను సుప్రభాత గీ 
తరవము, సౌఖశాయనిక దాసజనుల్‌ కపురంపుటారతుల్‌ 


నాల్గవ సంపుటం ర్తీం 1 


కరములం దాల్చినిల్చిరి, జగమ్ములు న్స్‌ కనువిప్పు వేచెడిన్‌ 
సరగున మేలుకో, కొలువుసాలను దర్శనమిచ్చి యేలుకో! త్రి 


అరుణ గభస్తి నీ గిరులయం('ఘ్రులు ముట్టి ప్రదక్షిణించి, గో 

పుర శిఖరమ్ములంబొదివి పుష్కరిణీ జలజాత కోశముల్‌ 
విరియగంజేసి, పుప్పొడులు వేయికరమ్ములం దాల్చి నిల్చె దే 
వరతిరుమజ్ఞ్జనమ్ము తజివార్చి జగత్పతి! మెలుకోగదే. శ్తీ 


తిరుమలవాస! వేంకటపతీ! తిరుమజ్జనమాడి, భూషణో 

తృరములు పైడిపుట్టములు దాలిచి, లోకవిమోహనమ్ముగా 

దిరుమణిబొట్టు నెన్నాసట దిద్ది సహస్రమయూఖ కోటి భా 

సురమకుటమ్ముతో భువనసుందర దర్శన భాగ్య మీగదే! ర్‌ 
అలభ్యములు - 

(15) తాదిపూడి శ్రీరామచంద్రకీర్తి వేంకటేశ్వర గీతాంజలి (పద్యకావ్యం) 
అను పేరుతో సుప్రభాతమును అనువదించారు (1962), 

(16) విశ్వనాథ నరసింహము శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము (1962) 
ను అనువదించారు, 

(17) బాపట్ల హనుమంతరావు శ్రీ వేంకటేశ్వర సుప్రభాత గీతములు 
(పద్యకావ్యం, రచించారు (1997. పై మూడు [గ్రంథములు అలభ్యములు. 
వేంకట మేలుకొలుపులను ౧920) లాలాకన్నయ్య దాసు వేంకటేశ్వర 


మేలుకాలుపులను (1921) క.చెంగయ్య దాసు ఈ గ్రంథములు అలభ్యములు. 
వీటి ఆచూకి ఆంధ్రవాజ్బయ సూచిక (1926) వలన తెలిసింది. 


18. వెలమకన్ని శ్రీరామమూర్తి (1982) 


శ్రీనివాస వైభవమ్‌ అను గ్రంథమును వెలమకన్ని శ్రీరామమూర్తి 
రచించారు. ఇందులో సుప్రభాత వైభవము, పూజావైభవము, తీర్ధవైభవము 


త్వీ22 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


అను విభాగములు గలవు. సుప్రభాత వైభవములో సుప్రభాత సమీక్ష 
తిరుప్పావై పాశురములకు తెలుగులో భావములున్నాయి. వీటితర్వాత 
సుప్రభాత సంస్కృత శ్లోకములు, వాటికి భావము వివరింపబడింది. 


సుప్రభాతమందలి ప్రారంభ శ్లోకమునకు “తూరుపున బలబల 
తెలవారుతోంది. తొలిసంజ చిరువెలుగు దొంతరలు చిమ్ముతోంది. 
ఉదయభాను కిరణ సముదాయం ప్రసరిస్తోంది. శుభథ్రీ చెలువొందుతోంది. 
దేవపూజాది నిత్యనైమిత్తిక కృత్యాలు. పూర్తి కావించుకొనే సమయమైంది. 
ఓ కౌసల్యా సుప్రజా రామా! ఓ ప్రవిమల పుణ్యధామా! మేలుకో, మేలుకొని 
మమ్ము యేలుకొనుము స్వామీ!” అని శ్రీరామమూర్తి విసృతంగా వివరణ 
సమకూర్చారు. 


భాస్వానుదేతి (26) అను శోకమునకు “ముదమున దినకరుడు 
ఉదయిస్తున్నాడు. తన శతసహస్ర కిరణసముదాయాన్ని ప్రసరిస్తున్నాడు. 
సమీప సుందర కాసారాలలోని, రమ్యమైన కోనేళ్ళలోని పద్మాలు 


వికసిస్తున్నాయి. శకుంత సంతతులు కలకలారావాలు కావిస్తున్నాయి. 


“న చఅతి నిజధర్మ వర్ణతో యః 
సమమతి రాత్మ సుహృద్విపక్ష పక్షే | 

న హరతి న చహంతి కించిదున్సైః 
సితమనసం తమ వేహి విష్ణుభక్తమ్‌ 11” 


అని శాస్త్రములో విష్ణుభక్త లక్షణము వివరింపబడింది. అట్టి లక్షణము గల 
వివిధ భాగవతోత్తములు, మహాఖభక్త శిరోమణులు అయిన శ్రీవైష్ణవ పుంగవులు 
నీ మంగళనామ సంకీర్తనలు కావిస్తున్నారు. నీ శుభప్రశంసను పరఠిస్తున్నారు. 
ఓ వేంకటేశ్వర స్వామీ! అట్టి యీ సమయంలో నీకు రమణీయమైన 
అరుశోదయమగుగాక! అని విస్సృతమైన వివరణ యివ్వబడింది. 


నాల్గవ సంపుటం తీ2ం 


వేంకటేశ్వర స్తోత్రమునందలి ప్రథమ శ్లోకము “రమాకుచాగ్ర 
కుంకుమాంకితారుణ విలసిత నీలగాత్రుడవు. నియతారుణితాతుల నీలతనూ 
విలసితుడవు. శ్యామసుందరుడవు. కమలాయతలోచనుడవు. నీవు 
జగత్పితవు. జగత్పతివి. నీవు జగన్నాయకుడవు. నీవు జగన్నాథుడవు. 
అట్టి ఓ వేంకటేశ్వర స్వామీ! నీకు జయము. విజయము. దిగ్విజయము 
స్వామీ!” అని సులభగ్రాహ్యముకాని భాషలో వివరింపబడింది. 


శ్రీ వేంకటేశ ప్రపత్తిలోని ప్రారంభ శ్లోకము “నీవు సకల లోకాలకు 
నాయకురాలవు. నీవు వెంకటాచలపతికి పరమప్రియురాలవు. సతతం 
విష్ణహృదయంలో కాపురం చేస్తూన్నదానవు. ఆ కారణంగా అతనిలో 
క్షమాగుణ సంపదను నెలకొల్పడానికి కారణభూతురాలవు నీవ. పద్మాలంకృత 
పాణిపల్లవ సౌందర్య శోభితురాలవ. పద్మాసన భూషితురాలవు. నీవు 
వాత్సల్యాది మేలైన గుణాలచేత ప్రకాశించుదానవు. నీవు సుగుణవత్సలవు. 
నీవు ముల్లోకాలకు తల్లివి. ఎల్ల లోకాలకు రాణివి. నీవు దయామయురాలవ. 
నీవు పరమపూజ్యురాలవు. అట్టి ఓ మహాలక్ష్మీమాతా! నిన్ను స్తుతించి, 
ప్రస్తుతించి, అర్ధించి, ప్రార్థిస్తున్నాను” అని విస్తారముగా తాత్పర్యము 
బోధింపబడింది. 


ప్రపత్తిలోని “విష్ణోః పదే పరమ (10) అను శ్లోకము “ఓ వెంకటేశ్వర 
స్వామీ! బుగ్వేదము విష్ణుపాదాలు పరమ ఉత్కష్టములైనవని ప్రవచిస్తోంది. 
వైకుంఠమందు విష్ణుపాదములను తేనె ఊటగాను, సుధామధురమైన 
భోగ్యవస్తువుగాను, బుగ్వేదం ప్రకటిసోంది. బుగ్వేదం ప్రవచించి, ప్రకటించి, 
ప్రతిపాదించి పరమప్రమాణభూతమైనవని సూచించినదాన్ని నీ వరదహస్తం 
నిర్ధారించి, నిర్ణయించి, నీ చరణయుగాన్ని భక్తులను సేవించుకొని 
తరించుమని నిర్దెశిస్తోంది. అట్టి నీ చరణాలను శరణువేడుతున్నా! ” అని 
శ్రీరామమూర్తి వివరంగా శ్లోకభావాన్ని తెలిపారు. 


ర్తీ౭ిర్తే ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


వేంకటేశ మంగళాశాసనములోని ప్రథమ శ్లోకము “నీవు రమాధవుడవు. 
(శ్రియః కాంతుడవు. శ్రీనివాసప్రభుడవు. కల్యాణగుణ సంపన్నుడవు. సుగుణ 
భూషణుడవు. పుణ్యవ్రతుడవు. మంగళకారకుడవు. శుభాశ్రితుడవు. 
అర్ధిజనుల ప్రార్ధనలు వ్యర్థం కావించక పూరించగల సమర్దుడవు. పేదల 
పాలిటి పెన్నిధివి. దయానిధివి. శ్రీ వేంకటాచల నివాసివి. అట్టి ఓ శ్రీ 
వేంకటేశ్వర స్వామీ! నీ కల్యాణ నామసంకీర్తనలలో కల్యాణదాయకమై, నీ 
దివ్యమంగళరూప సందర్శనం జగన్మంగళప్రదమై చెలువొందుగాక!” అని 
విపులమైన వివరణ చేయబడింది. 


మంగళాశాసనములోని *“వైకుంఠ విరక్తాయి (12) శ్లోకమును నీవు 
వైకుంఠ నివాసాన్ని త్యజించావు. కిన్నెర, కింపురుషు యక్షగంధర్వుల సేవలను 
పరిత్యజించావ. క్షీరసాగరశయనంపై విరక్తిభావం ప్రకటించావు. శేషతల్పాన 
శయనించి లక్ష్మీదేవి పాదసేవలు విరక్తితో నిరాకరించి, శేషత్రైలముపైన 
స్వామిపుష్కరిణీతటాన రక్తితో, అనురక్తితో రమాసతి సేవలను స్వీకరిస్తూ, 
వినోదంతో, విలాసంతో ఆమెతో విహరిస్తూ క్రీడిస్తున్నావు. అట్టి ఓ శ్రీ 
వేంకటేశ్వర స్వామీ! న్‌ కల్వాణ నామసంకీర్తనము, లోకకల్యాణదాయకమై, 
నీ దివ్యమంగళరూప సందర్శనము జగన్మంగళప్రదమై ఒప్పుగాక! అని 
వెలమకన్ని శ్రీరామమూర్తి విపులంగా వివరించారు. 
19. జంధ్యాల పాపయ్య శాస్త్రి 

కరుణలథ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము, 
సోత్రము, ప్రపత్తి, మంగళాశాసనములకు భావము రచించారు. ఇది 
సులభగ్రాహ్యమైన శైలిలో ఉంది. ఈ గ్రంథములో తెలుగు లిపిలో సంస్కృత 
శ్లోకములు, వాటికి భావము గలదు. సుప్రభాతములోని ప్రథమ శ్లోకమునకు 
“ౌాసల్యాదేవి గారాబు కుమారుడవైన శ్రీరామచంద్రా! తూర్పు తెలతెలవారుతూ 
ఉన్నది. స్నాన సంధ్యాదికములకూ, దైవపూజకూ వేళ ఐనది. ఓ పురుష 


నాల్గవ సంపుటం శీర 


పుంగవా! నిద్రలేవవయ్యా!” అని తాత్పర్యము రచించారు. భాస్వానుదేతి 
(26) అను శ్లోకము “స్వామీ! సూర్యుడు ఉదయిస్తున్నాడు. కమలాలు 
వికసిస్తున్నవి. పక్షుల కల కల ధ్వనులు నలుదిశలా నిందినవి. శ్రీ వైష్ణవులు 
సర్వదా మంగళం కాంక్షించినవారై న్స్‌ దివ్యసన్నిధిలో నిలిచి ఉన్నారు. 
వేంకటాచలంపైన వేంచేసి ఉన్న ప్రభూ! నీకు సుప్రభాతం!” అని వివరించ 
బడింది. 


సోత్రములోని ప్రథమ శ్లోకమునకు “స్వామీ! శ్యామసుందరా! 
వేంకటేశ్వరా! లక్ష్మీదేవి కుచాగ్రాలమీది కుంకుమ పూతలు అంటుకోటంచేత 
నీ నీలశరీరం అరుణారుణ కాంతులతో విరాజిల్లుతున్నది. కమల దళాల 
లాగా విశాలమైన కందోయి గలవాడా! జగదీశ్వరా! గిరీశ్వరా! విజయీభవ! 
విజయీభవ!” అని కరుణశ్రీ తాత్పర్యం చెప్పినారు. 


శ్రీ వేంకటేశ్వర ప్రపత్తిలోని ప్రారంభ శ్లోకమునకు జంధ్యాల పాపయ్య 
శాస్త్రి “ఈ విశ్వానికి అధీశ్వరివి. మహావిష్ణుస్వరూపుడైన వేంకటేశ్వరునకు 
అత్యంత ప్రియురాలివి. ఆయన వక్షమునందే నిత్యమూ నివసించే రసజ్ఞురాలివి. 
ఆయన క్షమాగుణాన్ని అనుక్షణమూ పెంపొందిస్తావు. తామరపూలు ధరించిన 
కరపల్లవములు న్స్‌వి; పద్మవాసినివి నీవు. వాత్సల్యం మొదలైన సుగుణాలతో 
ప్రకాళిస్తుంటావు. జగజ్జననివీ, భగవతివీ అయిన శ్రీ మహాలక్ష్మీ! నీకు 
నమస్మారం చేస్తున్నాను” అని తాత్పర్యం రచించారు. 


ప్రపత్తిలోని విష్ణోః పదే పరమ (10) శ్లోకమునకు “స్వామీ! వేంకటేశ్వరా! 
నీ పాదాలు వేదాలలో విష్ణోః పదే పరమే” అని అత్యంత పవిత్రములుగా 
ప్రశంసితములైనాయి. అంతేకాదు “మధ్వ ఉత్స” అని తేనె సోనలవలె 
పరమభోగ్యములుగా ప్రస్తుతింపబడ్డాయి. ఇవి అటువంటివే అని స్వయంగా 
నీ చేతితో చూపించబడినాయి. అటువంటి అయ్యవారి శ్రీ చరణాలను 
శరణుపొందుతున్నాను అనుగ్రహించు” అని తాత్పర్యము చెప్పబడింది. 


426 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


మంగళాశానములోని ప్రథమ శ్లోకము “శియఃపతియై, సకల 
శుభాలకూ సన్నిధియై, ప్రపన్నులకు పెన్నిధియై, శ్రీ వేంకటాద్రి మీద వేంచేసి 
ఉన్న శ్రీనివాసస్వామికి మంగళం అగుగాక! అని వివరించబడింది. 


శ్రీ వైకుంఠ విరక్తాయ (12) శ్లోకమునకు "శ్రీ వైకుంఠం మీద విరక్తి 
చెందినవాడై భూమిమీద ఉన్న స్వామి పుష్కరిణీ తీరాన రమాసమేతుడై 
విలాసంగా విహరిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళం అగుగాక!” 
అని జంధ్యాల పాపయ్య శాస్త్రి తాత్పర్యం చెప్పినారు. 
20. పం. బాలకృష్ణమూర్తి 

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమునకు సంపూర్ణంగా తెలుగులో టీకా 
తాత్చర్యములను పంగనామాల బాలకృష్ణమూర్తి రచించారు. ఈ [గ్రంథమును 
తి.తి. దేవస్థానం ప్రకటించింది. నేటికీ ముద్రిస్తున్నది. (2014) 


సుప్రభాతమందలి ప్రారంభ శ్లోకమునకు “కౌసల్యాదేవి సత్సంతానమైన 
ఓ శ్రీరామా! తూర్పు తెల్లవారుచున్నది. దెవపూజాది దినకృత్యములు 
నెరవేర్వవలయును. ఓ పురుషోత్తమా! నిద్ర మేల్కొనుము” అని తాత్పర్యం 
వ్రాయబడింది. 


భాస్వానుదేతి (26) అను శ్లోకమునకు “ఓ వేంకటాచలపతీ! 
సూర్యుడుదయించుచున్నాడు. తామరలు వికసించుచున్నవి. పక్షులు కలకల 
శబ్దములచే నలుదిక్కులను నింపుచున్నవి. శ్రీ వైష్ణవులు మంగళముల 
గోరుచు సన్నిధిలో వేచియున్నారు. స్వామీ! నీకు సుప్రభాతమగుగాక! అని 
బాలకృష్ణమూర్తి తాత్పర్యం చెప్పినారు. 

శ్రీ వేంకటేశ సోత్రములోని ప్రారంభ శ్లోకమునకు పం. బాలకృష్ణమూర్తి 
“శ వేంకటాచలపతీ! శ్రీదేవి చనుమొనల కుంకుమపూత వలన నెజ్జినైన 
నీల శరీరము గలవాడవు. తామరపూరేకులవలె నిడుపైన కన్నులు గలవాడవు. 
ఓ జగన్నాయకా! స్వామీ! నీకు జయము జయము అని తాత్పర్యం 
రచించారు. 


నాల్గవ సంపుటం ర్తీైై"/ 


శ్రీ వేంకటేశ ప్రపత్తిలోని ప్రారంభ శ్లోకమునకు *ఈ లోకమునకంతటికిని 
యజమానురాలును, సాక్షాద్విష్టుమూర్తియైన వేంకటాచలపతికి మిక్కిలి 
ప్రియురాలును, అతని క్షమాగుణమును (ఓర్పు) 'పెంపొందింపజేయునదియు, 
తామరపూవుల నలంకారముగా తన చిగురుకేల దాల్బ్చునదియు, 
పద్మాసనమున గూర్చుండి యుండునదియు, వాత్సల్యము మొదలగు 
మేలిగుణములచే నిత్యము ప్రకాశించునదియు, నెలలోకములకు దల్లియు 
భగవతియునగు లక్ష్మీదేవికి నమస్మరించుచున్నాను అని తాత్పర్యమును పం. 
బాలకృష్ణమూర్తి రచించారు. 


విష్ణోః పదే పరమ (10) అను శ్లోకమునకు “ఓ వేంకటేశ్వర స్వామీ! 
బుగ్వేదమున “విష్ణోః పదే పరమే” అని ప్రశంసింపబడినవియు, అందే 
“మధ్వ ఉత్సఃణ తేనె యూట అని పరమభోగ్యములుగా తెలుపబడినవియు 
మరల అది యట్లేయని నీవు చేతితో చూపుచున్నవియు నగు నీ చరణములను 
శరణు వేడుచున్నా! ” అని తాత్పర్యం చెప్పబడింది. 


మంగళాశాసనములోని ప్రథమ శ్లోకము “లక్ష్మీదేవికి పెనిమిటియు, 
సమస్త శుభములకు గనివంటివాడును, పేదల పాలిటి పెన్నిధియునై శ్రీ 
వేంకటాచలమున నివసించు శ్రీనివాసునకు మంగళమగుగాక!” అని 
వివరించబడింది. 


“శ్రీ వైకుంఠ విరక్తాయ” (12) శ్లోకమునకు బాలకృష్ణమూర్తి “శ్రీ 
వైకుంఠముపై రక్తి లేక స్వామి పుష్కరిణి గట్టున లక్ష్మీదేవితో విలాసముగా 
క్రీడించు శ్రీ వేంకటేశ్వరస్వామికి మంగళమగుగాక” అని తాత్పర్యమును 
వ్రాసినారు. 


21. నేదునూరి గంగాధరం (2000) 


నేదునూరి గంగాధరం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, స్తోత్రము, ప్రపత్తి, 
మంగళాశాసనములు నాల్లింటికి తాత్పర్యమును రచించారు. సుప్రభాతము 


425 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


లోని ప్రారంభ శ్లోకమునకు “సాధ్వీశిరోమణియైన కౌసల్యాదేవి గర్భాన 
జననమయిన ఓ శ్రీరామా! తెల్లవారుతూ వున్నది. దేవతా పూజలనూ, 
నిత్యకర్మలనూ నెరవేర్చాలి. పరమపురుషా! నిద్ర మేల్మొనుము” అని తాత్పర్యం 
గంగాధరం రచించారు. 


సుప్రభాతములో భాస్వానుదేతి (26) శోకమునకు “సూర్యుడుదయిస్తూ 
ఉన్నాడు. పద్మములు వికసిస్తున్నాయి. పక్షులు తమ మధుర శబ్దాలతో 
అన్ని దిశలను నింపుతూ ఉన్నాయి. శ్రీ వైష్ణవులు సదా నీకు మంగళములు, 
శుభములను ప్రార్ధించుచూ నీ దివ్యమగు సన్నిధిని ఆశ్రయిస్తున్నారు. 
శ్రీ వేంకటేశ్వర స్వామీ! నీకు శుభోదయమగుగాక!” అని తాత్పర్యము 
వ్రాయబడింది. 


స్తోత్రములోని ప్రారంభ శ్లోకమును “లక్ష్మీదేవి యొక్క స్తనాగ్రముల 
యందలి కుంకుమరంగుచే ఎజ్జిగా చేయబడిన నీలవర్ణ శరీరము గలవాడా! 
పద్మపు రేకుల్లాంటి నేత్రాలు గలవాడా! వేంకటాచలపతీ! జయశీలుడవగుదువు 
గాక! అని తాత్పర్యము వ్రాశారు. ప్రపత్తిలోని మొదటి శ్లోకమును గంగాధరం 
“ఈ జగత్తునకు యజమానురాలివి, సాక్షాత్‌ శ్రీహరియొక్క దివ్యరూపుడయిన 
శ్రీ వేంకటేశ్వర స్వామి హృదయేశ్వరివి. నిత్యము ఆయనయొక్క వక్ష 
స్థలమందే నివాసము చేయుటయందనురక్తి గలదానవు. శ్రీహరియొక్క 
ఓర్పును సంవృద్ధి చేసేదానవు. తామర పుష్పాలతో అలంకరింపబడిన 
చిగురులవంటి చేతులు గల దివ్యస్వరూపిణివి. పద్మాల మధ్యన ఆసీనురాల 
వైన దేవివి. ప్రీతి, వాత్సల్యము మొదలైన గుణాలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి 
జగదేక మాతవునూ అయిన శ్రీ లక్ష్మిదేవీ! నేను నీకు నమస్కారము 
చేయుచున్నాను అని తాత్పర్యమును వ్రాశారు. 


ప్రపత్తిలో విష్ణోః పదే పరమ (10) శ్లోకమునకు “గరుడాద్రినాయకా! 
సర్వవిధ శాస్తాలతోనూ విష్ణువుది మహోన్నత న్థానమనియు, పుట్ట తేనెలాగ 


నాల్గవ సంపుటం శ్వీం0 


మిక్కిలి ప్రస్తుతింపబడుచున్నటువంటి, నీ చేతితో చూపబడుతూవున్నట్టి న 
పాదపద్మాలను శరణు పొందుతూ వున్నాను” అని తాత్పర్యము వ్రాయబడింది. 


మంగళాశాసనములోని ప్రథమ శ్లోకమునకు గంగాధరం “శ్రీ లక్ష్మీశుడునూ, 
కల్యాణ గుణాన్వితుడునూ, శ్రీ వేంకటాచల నివాసుడునూ యగు శ్రీనివాస 
మూర్తికి మంగళమగుగాక! అని తాత్పర్యము చెప్పినారు. “శ్రీ వైకుంఠ 
విరక్తాయ (12) శోకమునకు “వైకుంఠమునందు నివసించుటకు విరక్తినొంది, 
లక్ష్మీదేవితో స్వామి పుష్కరిణీ తీర్థమందు వినోదముగా గడుపుచున్నట్టి 
శ్రీ వేంకటేశ్వరా! నీకు మంగళమగుగాక!” అని నేదునూరి గంగాధరం 
భావమును రచించారు. 


22. పాలకోడేటి సత్యనారాయణ రావు (2005) 


పాలకోడేటి సత్యనారాయణ రావు “శ్రీవారి సన్నిధి” అనే గ్రంథం 
రచించారు. అందులో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, స్తోత్రము, ప్రపత్తి, 
మంగళాశాసనములు నాల్లింటికి భావము తెలుగులో రచించారు. 
(గ్రంథములో తెలుగు లిపిలో సంస్కృత శ్లోకము, దానిక్రింద భావము 
ఈయబడింది. 


సుప్రభాత ప్రారంభ శ్లోకమునకు “కాసల్య తనయుడైన ఓ శ్రీరామా! 
తూర్పున చీకట్లు తొలగి తెల్లవారుతోంది. దబైవపూజలకు వేళ అయింది. 
కనుక ఓ పురుషోత్తమా! నిద్రలే!?” అని భావము చెప్పబడింది. 


“భాస్వానుదేతి (26) అను శోకము, సూర్యుడు ఉదయిస్తున్నాడు. 
సరస్సులో పువ్వులు వికసిస్తున్నాయి. పక్షులు తమ కలకల శబ్దాలతో నాలుగు 
దిశలను పరిపూర్ణం చేస్తున్నాయి. ఇక శ్రీ వైష్ణవులు సర్వమంగళాలను 
కోరుతూ నీ సన్నిధిలో వేచి చూస్తున్నారు. నీకిదే సుప్రభాతం” అని 
అనువదింపబడింది. 


త్వం0) ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


స్తోత్రములోని మొదటి శ్లోకము “ఓ వేంకటాచలపతీ! శ్రీదేవి వక్షోజాల 
మీది కుంకుమ తాకటంవల్ల ఎగర్రనైన శరీరం గలవాడివి. తామరపూల 
వంటి విశాలమైన కన్నులు గలవాడివి. ఓ పరంధామా! నీకిదే జయము 
జయము అని భావము రాశారు. 


ప్రపత్తిలోని మొదటి శ్లోకమునకు “ఓ జగన్నాతా! లక్ష్మీదేవీ! నీవే సమస్త 
ప్రపంచానికి యజమానురాలివి. నీవే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అయిన 
శ్రీ వేంకటేశ్వరుని ఇల్లాలివి. నీవే ఆ వేంకటేశ్వరుని గుండెలలో నివాసం 
ఉన్న తల్లివి. నీవే ఆ స్వామి యొక్కక్షమాగుణాన్ని నిత్యం 'పెంపొందింపజేసే 
తల్లివి. నీవే తామరపువ్వులను చేత ధరించిన తల్లివి. నీవే పద్మాసనంపైన 
కూర్చున్న మాతవ. స్‌వె వాత్సల్యం వంటి అనేక గుణాలను కలిగి నిత్యమూ 
ప్రకాశించే మాతవు. తల్లీ! జగన్నాతా! నీకిదే మా వందనం” అని భావం 
చెప్పబడింది. 


విష్ణోః పదే పరమ (10) అను శ్లోకమును “ఓ వేంకటాచలపతీ! శ్రీ 
వేంకటేశ, నీ పాదాఠె వైకుంఠములోని తేనె ఊటలనీ, అవే పరమ భోగ్యాలనీ 
బుగ్వేదమే పేర్కొన్నది. అవును ఆ మాట నిజమేనని నీవే నీ చేతులతోనే 
సూచిస్తున్న ఆ పాదపద్మాలే మాకు శరణమురణు” అని భావము చెప్పినారు. 


మంగళాశాసనములోని ప్రథమ శ్లోకమును “లక్ష్మీదేవి భర్త అయినవాడు, 
అన్ని కల్యాణములకు మూలమైనవాడు. అర్జ్భులకు కోరినవి ఇచ్చేవాడు. శ్రీ 
వేంకటాచలమున నివసించేవాడు అయిన శ్రీనివాసునికి మంగళమగుగాక! 
అని సత్యనారాయణరావు అనువదించారు. 


శ్రీ వైకుంఠ విరక్తాయ (12) అను శ్లోకమును “శ్రీ వైకుంఠము పట్ల 
ఆసక్తి లేక, శ్రీ వేంకటాచలమందలి స్వామి పుష్కరిణి చెంత లక్ష్మీదేవితో 
రమణీయమైన క్రీడలలో మునిగిన శ్రీ వేంకటేశునికి మంగళమగుగాక!” 
అని పా॥ సత్యనారాయణ రావు తెలుగులోకి అనువదించారు. 


నాల్గవ సంపుటం త్తం] 


28. తంగిరాల వేంకట నరసింహ కుమార్‌ 


తం॥ వేం॥ నరసింహ కుమార్‌ శ్రీ నృసింహ నారాయణీయము 
మరియు శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్‌ (స్వేచ్చానువాదము) అను గ్రంథము 
రచించారు. ఇందులో సుప్రభాతమును మాత్రము 388 కంద పద్యాలలో 
స్వేచ్చగా రచించారు. సుప్రభాతములోని ప్రారంభ శ్లోకమును 


కం. శ్రీ కౌసల్యారామా 
వేకువరూమాయె లెమ్ము వేంకట నాథా! 
నీ కర్తవ్యము విధులను 
శ్రీకరముగ చేయ లెమ్ము శేషగిరీశా! 
అని అనువదించారు. ఇందు భావములు లేవ. 
భాస్వానుదేతి (26) అను శ్లోకమును 
కం.  ఉదయించె భాను తేజుడు 
ముదముగ పద్మములు విరిసె మురహరి! రవళుల్‌ 
మధురముగ చేసె పక్షులు 
చదివిరి మంత్రములు ద్విజులు సరుగున లెమ్మా! 


అని తంగిరాల వెంకట నరసింహ కుమార్‌ కంద పద్యములో స్వేచ్చగా 
అనువదించారు. 


క 
4. సుప్రభాత అనువాదములు (ఇంగ్లీషు) 
శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు కొందరు సంస్కృతము, తెలుగు తెలియని 
వారికోసం శ్రీ వేంకటేశ సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళా 
శాసనములను ఇంగ్లీషులోకి అనువదించారు. కొందరు సంస్కృత సుప్రభాత 
శ్లోకములను తెలుగులో, నాగరిలిపిలో ఇచ్చి ఇంగ్లీషులో భావము రచించారు. 


త్తీ్రద ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కొందరు సంస్కృత సుప్రభాతమును రోమన్‌ లిపిలో (ఇంగ్లీషు అక్షరాలలో 
౬0900100 ఇచ్చి భావము ఇంగ్రీషులో రచించారు. ఒకరు మూలమును 
ఇంగ్లీషు భాషలో ఇచ్చి, అనువాదము [౧౧66 ౪6156 లో రచించారు. ఇట్లు 
ఆంగ్లానువాదములలో కూడ వైవిధ్యం ఉంది. 


1. విద్వాన్‌ పిశిపాటి కృష్ణమూర్తి (1964) 


శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి మంగళాశాసనము 
అను నాల్లింటిని విద్వాన్‌ పిశిపాటి కృష్ణమూర్తి ఆంగ్లానువాదము చేశారు. 
ఈ (గ్రంథములో సంస్కృత మూలము తెలుగు లిపిలో, అనువాదము 
ఆంగ్లములో ఇయ్యబడింది. ఈ గ్రంథము తెలిసినంతవరకు మొదటి ఆంగ్ల 
సుప్రభాతముగా వుంది. ఇది 1964 సం॥లో మాడభూషి అనంతశయనం 
అయ్యంగారి పీఠికతో ప్రచురించబడింది. సుప్రభాతములోని మొదటి శ్లోకము 


"0 1౧064 1౧6 ౧6010649 590% 01 గడ06521/4! 0 ౧4౧౫, ౪126 
01695566 2౧00 116 560/6%6 42౧0౧00 ౧6౧, 126 ర6ఖ/ 15 ౮4౫//0100 0౧ 
109 689 106 641/ 20101009 42౧006 ౧[౪ఖ/6/ 10 6౦006 &[6 10 06 
౧9గ౦గ౫6౮. /2%6640, 1౧6/6910/6 110గ%) 26) 9140౧౧06/' అని ఇంగ్రీషులోకి 
అనువదింపబడింది. 


భాస్వానుదేతి (26) అను శ్లోకము "0 1016 1/60121694/2/&" 106 
5940 159 ౧9100 10 126 8849106 10౧6 1016459695 &[6 010090౧100 1౧ 116 
12%69. గీ! 2060001, 1౧6 9//66918064౧069 01 116 50100100 01/69 111 116 
21% ౪21500౪/216 6౮9/0169695 24/6 2//2100 10 1౧6 ౧01)/ 0/6996006. 0 
[0/0 ౪/69౧%2169/2/2. ౧౫౫/ 106 2 ౪/6100[%6 60౪/0 10 1166?" అని 
అనువదించబడింది. 


స్తోత్రములోని ప్రారంభ శ్లోకము "0 1010 ౪/60%216942/2, 106 
౧౭9110/ (006)/ ౧4౦6 0146 0/ 116 ౪6101110౧0 0410౧100 116 ౧|౧౧|6౩ 


నాల్గవ సంపుటం ఉం 


015[106౪/1. 11006 ౧౭51 అ/69 1000 16 ౪26 ౧612419 0116 101049 10౪/6 


[0601106 ౮౧/6/56, గొఖ/ 10100/ 06 106! అని ఆంగ్రీకరించబడింది. 


శ్రీ వేంకటేశ ప్రపత్తిలోని ప్రథమ శ్లోకమునకు "| 0%6/౧/ 9216012009 
10 (0౮666595 ఓఖఇ0001, ౪/00 15 116 ౧౮660 01 41 116 ౪/0గ095, 116 
0610౪/66 95006456 01 [0106 ౪/6౧[21699౪/2/2. ౪190006'9 [౧0204600 
11/00 15 6! 2౧౫10069 10 1691066 0౧ ౧195 0090౧) ౪/౧౦ 00౧06169 
2006 1౧0/92569 1115 10166006, ౪/౧0 ౧౦109 10 116౧16౧066! 041% 26 
10141569 29 0[/౧420%0609, ౪/00 19 106౧01] 564160 0౧ 116 10149 115611, 
7/౧0 6/6/9010695 ౪/10) 126 ౧౦౦16 06411169 01 10౪6 2006 2601100 
2006 ౪/౧0 15 1౧6 ౧౦1౧6101 4! 116 ౪/0గ05" అని ఇంగ్లీషులో భావము 
వివరించబడింది. 


విష్ణోః పదే పరమ (10) శ్లోకభావము "౦ ౬010 ౪/6౧%21694/212, | 
566% [910406 10 10/ 1661 ౪/0100 &/6 0215601 1౧) 116 ౧1/6౦ 29 
౦౦06౧0౫/100 & ౧120౦6 01 6౧%106౧06 200 960[6%20/ 1౧ 41660002 
206 ౪/0100 2/6 [616601 10 1౧61610 29 1౧6 066 - ౧1/6 ౪/0గ౧)౫/ ౦1 
9౧]0౫/౧096012006౪/0100 1౧01046 2౧6 28966 10 06 90 0/ 10౫/ €౦|160 
౧౭1౧" అని ఇంగ్లీషులో వివరించబడింది. 


శ్రీ వేంకటేశ మంగళాశాసనములోని ప్రారంభ శ్లోకభావము. 


"[/12/ | 0116! ౧౫/ 16ఈ/6[6౧₹4| 9410141009 24006 16110141009 10 
10/6 5/08/4924, [6510100 0౧ ౧౦౮౪౧1 ౪/60౧%41002412, 1౧6 10101 
000901 01 [2%90001 ౪/౧0 15 &2 ౧106 01 01659606 42౧6 20012016 
0౧64111165 2006 2 162966 10౪6 10 126 ౧౦౦ 2006 |0౪/1౫/" అని 
వివరించబడింది. 


త్వీ్రడ్తీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


శ్రీ వైకుంఠ విరక్తాయ (12) అను శ్లోకము "|/12/ 1015 06 ౧౫ 
5410124400 42౧0 1611011100 10 101/0 ౪/6౧[%24169//2%2&. ౪/౧0 ౧౦91410 
1౧ ౧౭౦౧౫ 641112౧0౦6, 9500గ19 ౪/1) ౧19 06౧/106 00౧090గ11ఓ800| 0౧ 116 
020౧8 01106 9401601 120% ౧౦106100 1౧01106061 10 ౧[01000 1119 918)/ 
1౧ 2160600002". 


2, డా 3. సేతురామేశ్వర దత్తా (1980) 


శ్రీ వేంకటేశ సుప్రభాతమును సంపూర్ణముగా కీ శే నాసహ అధ్యాపకులు 
మిత్రులు డా! కె. సేతురామేశ్వర దత్తా ఇంగ్లీషులోకి అనువదించారు. ఈ 
[గ్రంథమును తి.తి.దేవస్థానం 1980 సం॥లో ప్రచురించింది. ఇందులో 
సంస్కృత మూలము దేవనాగరి లిపిలో, రోమన్‌ లిపిలో (ఇంగ్లీషు 
/2090గ0100) ఇచ్చి, దానికి అనువాదము ఇంగ్లీషు వచనములో 
ఇవ్వబడింది. సుప్రభాతములోని ప్రథమ శ్లోకము "౦ ౧౭౧౫౬! గ౭0921/4'5 
2650101069 001061 1౪/11901 189 ఇ002/00 1౧ 106 6491. 0 069101 
౧6౧! (1.6. ౧౮౧౪9౧౦120) ౪/46 6౧, 116 61/106 6241౫ ౧16419 ౧౪౭/6 
10 06 ౧6౧౦౧౫66" అని అనువదించబడింది. 


భాస్వానుదేతి (26) అను శ్లోకము "706 8640 15 [19100; 06 [014569 
౧౭/6 0105500606. 1౧6 01/69 2/6 1111100 1౧6 61601009 (0169) ౪/1 
1౧61 ౧౦19695. 1౧06 59/1 ౪2421900౧2౪/245, &2|1%/42/5 |1%0010/100 
2065010106059౧659, 2/6 ౪/41100 జ 10)/ 20006. [016 01 ౪/6౧%212002412! 
1/12/ 106 2౧ 2650101069 60౪/0 10 166" అని ఆంగ్ల్షీకరించబడింది. 


స్తోత్రములోని ప్రథమ శ్లోక భావము "౬016 01౪/60%21200212! 0౧6 
1//౧056 ౧౭|౦౧|659 0146 006) 15 ఈ/6! [6001616061 [661 0/ 116 94/0౧ 
0౧ 1061642 01116 0192963 01 గ2గ02414 (1.6. 59గ0606/). 0౮౧౪ ౪/౧056 
69)/699 &[6 0[0801 16 116 ౧61219 01106 10149! ౦౬౦0601106 ౪౧॥/6[56! 
౪10100/ 10 1166, 116 ౬0/6 01 *౪/6౧%2120%0412!" అని ఇంగ్రీషు వచనములో 


తెలుపబడింది. 


నాల్గవ సంపుటం 435 


శ్రీ వేంకటేశ ప్రపత్తిలోని మొదటి శ్లోకము "| 921416 066699 
[2%6980001, ౪/౧0 19 116 1/19/6939 (0666౧0) 01 126 ౮౧౧/6/56, ౪/౧0 15 
1౧6 ౧౦9౩106107606 01౪/19006, 1౧6 [౬010 011*/60%4142004&12, ౪/౧౦ 15 
1006 0 6/౪! 06౪/611008 0౧ ౧19 (/19006'9) 0౧699ఓ ౪/౧0 15 ₹16 
0[0%0016! 01 ౧15 10[01/606595 ౪/౧0 ౧౭9 95౧0[006% 16 ౧2౧69 
6600![21606 ౪/10) 10145969, ౪/౧0 19 9641606 0౧ 116 10149 (0! 964160 
1౧ 16 ౧0910416 01+ 2 [0119 (1.6. ౧౭౦౧౧౭౩౭౧౪) ౪/౧0 501069 ౪/1) 
౪7141069 &9 ౧6[0/ 200 ౪/౧0 15 1౧6 ౧౦1౧6! 01 6 ౪౧॥/6[56" అని 
ఆంగ్లావాదము చేయబడింది. 


“విష్ణోః పదే పరమి (10) అను శ్లోకభావము "/68౧%21892! | 566% 
“916406 01 11౫/ +16691౫4/010% 2% అగ౦01160 (1౧ 126 ౧18 ౪6062 1-154-5) 
28 "/190౧00% ౧౭౧2౧౬ 0466" (1.6. 10 106 ౧౦91 అగ&|1606 200016 01 
౪/190006) ౪/0౧100 2/6 (29410) అగ01160 1౧6/6 1౧ 29 "౧026072 ౪1840" 
(౧940100 1౧6 1006001410 01 ౧౦0౧6౧) [9 అగ॥6౧061/ 6౧)0౫/4016 2001 
౫౧100 266 1౧01041666 29 560% 0/ 1126 9%0౫/ 01 116 ౧41% 01 11౫ 
౧౬౧౮" అని ఇంగ్రీషులో ఇచ్చినారు. 


శ్రీ వేంకటేశ మంగళాశాసనములోని ప్రారంభ శోకము "[/420/ 
2065010106[9౧699 06 10 59/01/2924, ౪/౧0 159 129 ౬0106 01 [2%90%, 
(4/00 15) 2౧ 200066 ౦0 2690101069 ౧6539 (//00 159) & 1/6296/6-110౪/6 
01 5600102౧ 206 (౧౫/౧౦) 64/69 0౧ 126 *౪/60౧%4120%24141" అని 
కె.యస్‌.ఆర్‌. దత్తా అనువదించారు. 


“శ్రీ వైకుంఠ విరక్తాయ” (12) అను శ్లోకము "/ఇ/ 2605010106090653 
0610 5/1 */60౧%241692, ౪/౧0 8౧/౧0 ౮౧౦ 2గ4200%060110 5 ౪/21601)2. 
500గ9 0౧౦91041 ౪00) 1269001 0౧ 126 020[8 01 106 9/240%1- 
0050౧%2&/01" అని అనువదించబడింది. 


436 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


8. సి. సీతారామమూర్తి (19838) 


తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయంలో సుప్రభాత పఠనము ప్రభాతసేవగా 
జరుగుతుంది. సి.సీతారామమూర్తి ఇంగ్లీషులో "5/66 */60%21654/2/2 
9%/2౧| 11400212, ౧౧౭౦౧212 56/2 - ౯£౭1/ ౧౦౧౧1౧0 ౪09010" అనే 
(గ్రంథం రచించారు. ఇందులో సుప్రభాతం స్తోత్రము, ప్రపత్తి, 
మంగళాశాసనములకు ఆంగ్లానువాదము, వ్యాఖ్యానము (౬001191 
6066100 206 00౧౧6౧1200 ఉన్నవి. ఇందును గూర్చి సీతారామమూర్తి 
తమ అభిప్రాయమును ఇట్లు వివరించారు. 


"౧6 0౧/౧6 56౧/106 060109 ౪/1) ౧౧20024102 59/2 (౬21౫/ 
౧౦0౧0100 ౪05010) ౪౧10 2 [6ఈ/6(601 1601124! 0 9600[2002414% (16 
1౧౪7౦౦౭410౧/ [41260 ౧౧౧౧ +101॥10//606 0౫ 910120 (02౧60/గ0) 2001 
౧/202ఈ1 (966౧660 200 1/0[8412929202%) (969060610100). ౧ 
2600119 ౧౭౦6 ౧6/6 10 [6౧0661 116 94091%/119101%29 1౧10 ౬00119 
00596 42౧0610 0[1000611061/ 1౧06! ౧640100 206 510౧102౧06 1% 


106 119౧1/06[0%941606] 10 ౧6". 


ఈ (గ్రంథంలో మొదట నాగరిలిపిలో సుప్రభాతం, సోత్రము, ప్రపత్తి, 
మంగళాశాసన శ్లోకములు ఇచ్చారు. పిమ్మట ఇంగ్లీషులో సంస్కృత శ్లోకము 
(1/12౧50/01100) తెలుగు లిపిలో మూలము, పిమ్మట ఇంగ్లీషు వచనములో 
అనువాదము ఈయబదింది. తర్వాత వ్యాఖ్యానము గలదు. సుప్రభాతములోని 
మొదటి శ్లోకము "౦ గ౧౭౧౫౭ 10006 ౪0౧౧౫ 90% 01 గ౭౦52/2. "06 
651610 ౧౦గ2౦౧ 0/62%6/9 ౪/00) 126 54641695 01 116 గ9100 56౧. 
తీి//2%6! 1౧006, 106! 2౧00౧00 ౧6౧! 1౧6 ౪564! 641)/ 0011024400, 10 
1౧6 661169 20010 116 161॥0౫//0060 ౧66౮౦ 169/ జంగ౧[0౧. 50246 01 


1015 5166010655" అని అనువదింపబడింది. 


నాల్గవ సంపుటం త్వం 


భాస్వానుదేతి (26) అను శ్లోకము "06 8640 1900 16 96. 706 
10149698 0100౧) ౧ |0/. 9169 110061 4! 51669 ౪/0) 106 ౧6|౦౦౮)౫/ ౦01 
1061 90005. 106 59గ//4190౧4*జ/2&9 01100 10 16/ 200066 21౪/ఖ/5 
1౧౪౦|:1009 06౧6010100 10 1166. గ56 0 ౪/69౧%4(40414, 116 60౫/౧ 59 
121 0 265010106450653 10 1౧66" అని అనువదించబడింది. 


స్తోత్రములోని ప్రథమ శ్లోకము "౦ 1016 01 ౪/6౧%41100212! ౧౦౪ 
0|౦గ0649 6౦091100)/ ౧41౦౧16539 641 006)/ 100%, 0గ0౧16౧601 [60 ౪/1 
106 ౪761011100 ౦00౪6100 106 ౧00169 01 %2%414&'9 0/62955! 0 1౧00, 
10610[6001126 6౧/66! ౧1౦౫ ౧౧౭8౧10601 41 10/ ౪/06 - 90/69801 
10149 - ౧612116'9 6/69! !4%౪ఖ/ ౪1400/ 6/6! 216౧606 0౧ 1166! 1౦౧/౧ 
09|౦౧/, 61621 |౦0౧/ 1౧10 1166" అని ఆంగ్ల్షీకరించబడింది. 


ప్రపత్తిలోని ప్రారంభ శ్లోకము "0 12%90గ॥! ౧064 21106 ౧6661 
01106 ౮౧|/6[156 &006] 19 0[04106॥[ 1౧౦06 &2గ 106 ౧౧౦0౩1 06107/6061 01 
౪/19006, 1౧6 [010 01౪/6౧%24120024124. [౧006 6౮౦51100061)/ 0౧6గ190 10 
౧౧6 [119 00500) ౪1౧6/ 616/2! 200066. 1౧06 6051 10516! 2001 
1౧16౧0910/ ౧19 ౧266౧06 1016140౧06 2౧01 10[0/6౧659. [౧౦0౪/ ౧౦691! 
6051100064 100% 10 116 916246)/ ౧౦91469, 9624166 0౧ 2 ₹+411-010౪/0 
101649, ౪/0) 10/ 95160066! 421009, 1146 16006! 9౧0019, ౧౦0161౧0 ₹126 
1014059695 29 0గ120%060169 1౧ 0010) 11/04109! 1౧06 6౦0910624౧) 001 
11/10 10/10౪/100 ౦౦౧౦6) 206 00౧91061216 501101106059౧653 2౧0 0116! 
0|౦గ1069 2611106169. 5416126009 10 1266, 0 9500656 61/106 2౧06 
1101060116 ౮౧|/656" అని ఆంగ్రవచనములోకి అనువదించబడింది. 


ప్రపత్తిలోని విష్ణోః పదే పరమ (10) అను శ్లోకం "౬౦10 1/6౧%2169! 
[౧16624 ౧25 6౧01001966 *౪/190౧06'9 1661 9 ౦00060/100 26 ౧౦౩91 
9౫౭1160 ౧091100 ౪/౧100% 19 1౧ 2006991016 2౧06 29 ౧౧0౪161౧00 2౧ 


40368 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


1౧6౫౧2651016 5౧0[100 01 0661101065 ౧౦౧6/ ౪/౧100 [9 అగ॥6౧61౫/ 
9౧|0/4016. 1౧౦6 609510010110 10/ 169[4/100 10/ 041% 0౧1/ 10 21651 
10 116 161) 011019 012%2401౪/6010 ౧/౦0120%0246100, |!691౧%6 22410 10 
1105961661. 01016 2౧601100 10 16౧ 10! 8486" అని ఇంగ్లీషులోకి 
తర్జుమా చేయబడింది. 


మంగళాశాసనములోని ప్రథమ శ్లోకము "7004 &గ 106 0910౪766 
10[6011 241900)! 2౧00 ౧6/ 40066 &9 ౪/61. [౧006 2౫౧20 1౧అ౧2691016 
౧౧1౧6 01 8౦06౧655 200 అ౦61|16౧06. 1౧06 &గ & 62450616 ౧౦౮౪56 
10/9)/000104019. [౧06 6051169106 0౧ ౪/6౧[%41ఇ002412, 1౧6 ౧౦౮౧1 
1౧021 06/11165 ౧60016 ౦01 1161 5109. ఓ0[0 59/౧1/4928! [42౫ 
2605010106090655 ౪/66 2606 0౧ 1166" అని ఆంగ్లములో 
వివరించబడింది. 


శ్రీ వైకుంఠ విరక్తాయ (12) అను శ్లోకమును "01010 ౪/60%21692! 
1౧06 125100/60 ౪౧ 10/ 204200%60౧110 59[699/241%60014 2006 ౦0౦౧౫6 
60//౧ 10106 020% 01 59/20! - ౧69౧%2101, ౧6/6 10 9001 ౧౫౦616411౫ 
11/10 [ఓ24580౧। 06౫. 1/౪ఖ/ 260501010609౧0659 ౪/66 201066 ౪/10 1౧66" 
అని సీతారామమూర్తి ఇంగ్లీషులోకి అనువదించారు. 


4. పిదతల సీతాపతి (1998) 


పిడతల సీతాపతి "5 1/6౧1:21954/2/2 94/2౧ 0౧0412 4/0/9010, 
౮1594/2005 2౧6 గ691/219" అను [గ్రంథాన్ని రచించారు. ఇందులో 
సువ్రభాత సేవను గురించి వెబట్టవుుదట పేర్కొనిన (గంథం 
సవాల్‌-ఇ-జవాబ్‌ పట్టి అని తెలుపబడింది. దీనిని తేది 14-8-1819 
నాడు అలబ్బు గోవిందరావు, హుజూరు సిరస్తాదార్‌, చంద్రగిరి సంకలనం 
చేశాడు. ఈ సవాల్‌-ఇ-జవాబ్‌ గ్రంథంలో "106 600/5 01 126 18౧016 


నాల్గవ సంపుటం శ్వీం9 


'//6/6 0౧6౧66 428.00 0'౦100% ౧ 116 ౧౦0౧౧100; ౧6౭౧౪/0॥6 ₹26 
5600[/200241200 ౪/28 912160 10 06 56౧0 0/ 1౧6 ౧96౧౦6! 01 ₹26 
14120212 ఉ౧002%020020/4'5 6690606208" అని సుప్రభాత పఠనం 
గూర్చి తెలుపబడింది. (గీ౧9౪4/6! 10 669100 7, 542౪/21-5౬-౮2౪/20 
౧2011 14% ఉీలం్ర451 1819 4౦0 0)/ ౧120066 0౪10624 ౧౭౦, ౧026 
506॥1912602/ 01 210% 0106, ౦౧౭౧612810). దీని జిరాక్స్‌ గ్రంథము 
నా వద్ద వుంది. 


ఈ (గ్రంథములో సుప్రభాతము సంపూర్ణముగా రోమన్‌ లిపిలోను, ఆ 
శ్లోకముల భావము ఇంగ్రీషులోను ఇవ్వబడింది. సుప్రభాతమందలి ప్రథమ 
శ్లోకము "గ2&0921/2 900/2 గగ! 706 6ఖ/ 19 0941400 1౧ 16 
6851. బీ/2:6 0౧! |౧|2[42-54/6614! 10 126 ౧9గ౦గ౧౫౭౧౦6 ౦01 61/106 
206 ౧0౧౫౬ ౧114215" అని అనువదించబడింది. 


భాస్వానుదేతి (26) శ్లోకమును "0౧! */9౧%416594/&/2 9420౫ 
10౧65640 15 ౧9౧0 06 1011569 &/6 0100౧0౧100006110 *411. [06 4115 
11|| 0101609000. 106 5/1 ౪241500౧42/29 ౫/64౧0100 101 '౧2౧౮౭|2౧౧5' 
10! 69/66/4169 5661100 1౧6 01699100 0106100 10 10/ 0౧/4 92౧00101. 


540/200241[20 10 ౪/౦6" అని వివరించారు. 


స్తోత్రములోని ప్రథమ శ్లోకమును "706 92/11/00౧0 10% 116 
(6౧10110100) ౧|౧౦౧|1695 0౧ 116 0%65101 స&గ4|1& 0౧! 0166 0069160 
0౧6! ౧49 9%064/60 1)/ 000౫ [606. 0౧! ఓ0%2024141 ౪/10 116 6/69 ౦01 
106 ౬0105! 1/1ఖ/6600జ/& 0%! 58 1/6౧%214 52|120214011" అని సీతాపతి 
అనువదించారు. 


ప్రపత్తిలోని ప్రథమ శ్లోకమును "1౧6 90౪616818౧ 0116 6౧1/6 ౪016 
2౧06 1౧6 0610౪76061 01 59/1 ౪/6౧%41202€)| - ౪190006. 5/1 ఓ4/%90% 


శ్వీర్వీ0) ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


“61010695 10 1689106 0౧ 196 ౪2[%902&91414 0 126 ఓ010 ౧6౧౧౭40౧6౧). 
5%6 15 1౧6 0౧6 ౪/౧0 1౧16091169 ₹26 90౧2౧002 0664|10/ 0 *౪/190౧006. 
59%6 ౧౭9 1/0 6౫౦619116)/ 0920611061 16066 ౧4౧౮95 ౪/౧100 [౬0106 
1014565. 59౧6 15 5641606 0౦౧ ₹26 10115 2001 0|౦౪/9 ౪/10 59/64! 
0౧౮4111169 960% 29 ౪24194&1%/2. | 00౫/ 60౪/0 10 1119 90802/24, ౪/౧౦ 
15 ౮౭౦౭౧౧౧౭1/2౧ - 16 ౧0౪౧6 01 116 ౮౧)/6/56" అని సీతాపతి 
ఆంగ్రములో వివరించారు. 


విష్ణోః పదే పరమ (10) అను శ్లోకము "706 1661 ౧౭/6 066౧ 
9౫౦|॥166 &9 "/15000 ౧౭౦6౪ఖ/ ౧౭౧2౧8)/ 1౧ 06 ౪662 42౧6 202410 &5 
"[1/2610౪/2౪7154' 519010/00 126౧ 10 06 &110౪/00 90100 ౦01 6౧])0౫/4016 
59౪/661 ౧60121 ౪/0100 12/ ౦0౧9౧ ౪412642 [2512 0001109. 5/1 
'/6౧%21652 00212086 94202౧) ౧/2026)/" అని ఆంగ్లీకరించబడింది. 


మంగళాశాసనములోని ప్రారంభ శ్లోకము "706 00౧050 01 5/1 
౧6/|. 06 సడ౫/2౧2౧0100| 2001 116 16249616 ౧౦656 1011౧056 ౪/0 
0[2/1010 ౪/06 169106౧101 9/1 ౪9024100. 0౧! 9/01/2924! [1420024120 
10/06 (24! 265010106[5906539 10 ౪/౦౪) అని అనువదించబడింది. 


శ్రీ వైకుంఠ విరక్తాయ (12) అను శ్లోకమును "9౭4100 1/60 (46400 
015 ౪/4|0640002400, 5గ */6౧%416954 15 0|౮౦||)౫/ 900[1100 ౧1౧౧961 ౪/1 
95/గ గ౧42౧౧౬౦66౫/| 0౧ 06 0209 01 116 59//42001! ౧690గ8%01. 511 
'/60121652౫/8 2084120" అని సీతాపతి ఇంగ్లీషులోకి తర్జుమా చేశారు. 
ఇట్లు సీత్రాపతి చేసిన సుప్రభాత అనువాదం మణిప్రవాళళైలిలో ఉండుట 
విశేషం. 


5. బి.వి.ఎల్‌ నారాయణ రావు (1999) 


శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమును సంపూర్లముగా బి. వి.ఎల్‌ నారాయణ 
ణు 
రావు ఇంగ్లీషులో ౧86 ౪6/56 రూపంలో అనువదించారు. ఈ [గ్రంథాన్ని 


నాల్గవ సంపుటం ర్తీర్మీ 1 


తి.తి. దేవస్థానము 1999లో ప్రచురించింది. ఈ [గ్రంథములో సంస్కృత 
శోకము రోమన్‌ లిపిలో, అనువాదం [౧/86 ౪6౧56 (స్వేచ్చాగీతాలు) 
రూపంలో ఉన్నది. ఇది ఈ అనువాదం యొక్క విశిష్టత. 


సుప్రభాతము (౬౭౧౫/ ౧౦౧౧1౧8 ౧/ఇ/6౧ లోని ప్రథమ శ్లోకము. 


తీ[156, ౧2౧౧2 
౧౪౦౦45 00110 
01106 ౧0016 గడ60521)/2 
19 11/11100110 16 6291 
౪/26 6౦౧ ౧42౧౧౭. 
1౧6 0691420000 ౧6౧! 
*౦౬| 800610 ౧6గ౦౧౧ 
*౦౪[౧0[10100 గ164|! 





అని స్వేచ్చానువాదం చేయబడింది. 
భాస్వానుదేతి (26) అను శ్లోకమును 


1౧6 56606 
1౧095060 19 6౧. [06 1014569 
2/6 10 + 000%. 1౧6 0109 
26 1111100 126 9[%/ 
11/10 161 0౮౧|౧0100. 
"0౪/42/0601 6అ/01665 
566% 116 2690101069, 21//8/5, 
02/ [10/ 3/06! ౧656౧06 
10/0 1/60%24169/2/2 
(౦౦0061 [%0/10100 10 ౪/౦6 


అని నారాయణ రావు ఇంగ్రీషులో రచించారు. 
స్తోత్రము (1% ౧156 01106 ౬010) లోని ప్రథమ శ్లోకము 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


9/2/6[+10[౪/0౪5 ౪146౧0౧ 


106 (606 ౧౦౫/6౮6[00 116 ౧|౧౦౧|69 
01)/04/ 9006456'5 0090గ 19 ౧౦౪ 


50౧62606] 0౧ ౫/౦౪ 641 006)/. 


నాల్గవ సంపుటం డ్తీశ్తీం 


5961014121! 16910100 


106 50%/011169 ౧[001241% 

"౦6౪ 1661126 ౧౦౩186006౧, 
10౧400౧006/ 1౧41020 06 16119160 
0౦269 10౧0 116గ. 


లక తీం్రజ|0, /౦౮౧౦౮౦౪/౧౪/2606 ౧౭1౧ 


1౧01024169 18411115 1౧06061 50, 
10[001106 ౧|| 01౪/6౧%412 54112 01/601100 ౪910 ౫/౦6 1661 


[/12/)/006 &//ఖ/5 06 ౪1010గ069! 5/1 ౪/690౧%246692! | 141 2/06 1661! 
అని నారాయణరావు అనువదించారు. 


శ్రీ వేంకటేశ మంగళాశాసనము (8606610100) లోని ప్రథమ 


౧౮|6/0+4!! 116 ౪/0గ109, 


అని ఆంగ్లీకరించబడింది. 


శ్రీ వేంకటేశ ప్రపత్తి (96001104100) లోని ప్రథమ శ్లోకమును 


శ్లోకమును 
''ఆఅం౧౪౦|161 "1161216106 

[/0106% ౪/౦6 2/6 1౧6 0001019! ౧0116 50006056 0% [2[%90[%01, ౪/౧౦ 15 
011౧15 ౪౧॥/6(56, 1౧09 200066 014! 24115 2650101065 

, 106 1625960/ 10! 106 ౧66౮౦) 
19500 5౧6౦450 ౪5) 106 ౧6౪౩౦6౧101 5/1 */60%241400212 
*౦౪ 661180౧110 06100 ౧19 9090౧ ౦00గ౧౧4౧10% [0160 5గ౧౫/5౬ 
తీ౧౦ ౧౭౧6 ౧|౧ ౧౦౧6 1016601 &%//ఖ/3, 1/12)/ 1141//ఖ/59 06 0|౦గ౦65!" 
*06౪/1//0 160066! 024069 అని అనువదించారు. 
([4061041)౫/ ౧010 10145639. శ్రీ వైకుంఠ విరక్తాయ (12) అను శ్లోకము 


56241601 10 116 10149, [ఓ2%90౧)!, "240 0616 


౫/06 9[0౪/ 106 64211169 ౯0 1/6౧1:21692 ౪/0 15 166 ౪౧౦ 
960% &9 2ఇజగ60100, 2౧006 890 0 1100 4106000024. 2006 129 00౧6 
9|౦గ౦49|/ | 9416016 ౫/06, [401161 10096 ౧౦4106 02౧% 01106 ౧0౧6, 
2౧006 19 9001100 ౪/10 ౧19 ౦00౧90గ, 
అని నారాయణరావు అనువదించారు. 1/12)/ 1 24/2)/5 06 ం|౦గ0౮69! 


ప్రపత్తిలోని శ్రీ వైకుంఠ విరక్తాయ (12) అను శ్లోకమును అని ఇంగ్లీషులోకి అనువదించబడింది. 


డ్తీర్తీర్తే ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ఈ ఇంగ్లీషు అనువాదము [౧/86 ౪6/96 లో కొనసాగుట ప్రతి 
(శోకమునకు) [౧/86 ౪6/56 లకు శీర్షిక వుంచుట విలక్షణంగా ఉంది. 


సంస్కృత శ్లోకభావము ఒకటే అయినను అనువాదకులు తమ భాషలో 
వివరించుటలో, అనువాదము చేయుటలో ప్రత్యేకత, వైవిధ్యము, విశిష్టతలు 
కనిపిస్తున్నాయి. లోకము వైవిధ్యము, భిన్న రుచిగలది గదా! ఇందుకు కారణం 
వారి చదువు సంస్కారం, భక్తిప్రపత్తులుగా ఉన్నాయి. 


6. టి. వేంకటాచార్య 


తి.తి.దే. శ్రీవేంకటేశ్వర ప్రాచ్య కళాశాల పూర్వ విద్యార్థి, ప్రొ టి. 
వేంకటాచార్య (టొరంటొ విశ్వవిద్యాలయం, 5నదడా) శ్రీవేంకటేశ సుప్రభాతము, 
సోత్రము, ప్రపత్తి మంగళాశాసనములకు ఇంగ్లీషు వచనానువాదము చేశారు. 
ఈ (గ్రంథములో మూల సంస్కృత శ్లోకములు దేవనాగరి లిపిలోను, రోమన్‌ 
ట్రాన్స్‌లిటరేషన్‌లోను ఇవ్వబడినాయి. శ్లోకములకు భావము, విశేషాంశములు 
ఇంగ్లీషులో వివరించబడినాయి. ఈ ([గ్రంథమునకు అనుబంధముగా 
తొండరడిప్పాడి ఆళ్వారు (విప్రనారాయణుడు) తమిళములో రచించిన 
తిరుప్పళి యెళుచ్చికి డా! కె.సి. వరదాచారి రచించిన ఇంగ్లీషు అనువాదము 
ఇవ్వబడింది. (ఈ వ్యాసము శ్రీవేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థ (తిరుపతి) 
జర్నల్‌లో 7-2-1946 ప్రచురించ బడియున్నది) ఈ గ్రంథమును అడయార్‌ 
(గ్రంథాలయం పరిశోధనా సంస్ధ ప్రకటించింది. 


సుప్రభాతములోని ప్రథమ శ్లోకము 06౭౭ ౧4౧౭! గం0921/206౪/! 
15 & 0165560 ౧౦1౧68 01655606 1౧ ౧౪/౧౮ ౫/౦౮ &58 ౧6! 50%; 26 
౧0౧0౧100 11/11100ఈ 0259 &1/626)/ 5961 1౧. *౦6, 116 06951 2౧౦0౧0 
౧౮౧౬౧9, 016256 గ196, 06026456 16 6/06 200 0116! 06411)/ 06౮61695 
౧6౦6౦ 10 06 ౧6గ౦౧%606 [౧ 1%06-0910[6 1119 100 1216 అని 
అనువదింపబడింది. భాస్వానుదేతి (26) శ్లోకము. 706 96౧ 19 5100, 


నాల్గవ సంపుటం డ్వీడ్వీర 


10145695 2/6 01000100; 01/09 2416 111100 126 01161601 61/6011009 
110 1061౧04119. 106 ౪241500౧42/29 6691100 126 8౦౦౮6 2/9 &[)/06 
16%016. 0౧! ఓ0[6) ౪/6 016! 06 ౧౦0౧౧100 9410126009 10 ౫/౦6; 
౧16256 ౧96 &౧006 100% 2/16! ౪5. అని వేంకటాచార్య ఆంగ్లీకరించారు. 


స్తోత్రములో ప్రథమ శ్లోకభావము ౫౦౪ &/8 116 94/106/ 01 2|| 
(10%2024169), ౫/౦౮ ౧4/6 06206101! 6/69, ౪/06 200 12/09, [6 116 
091415 0 & 101649 ((20%024182/2142100208) ౫/౦౬ 006)/ 158 014190 1% 
001064% 0061 ఇ00694/5 00[091201)/ 160066౧606 0/ 126 గంగగంగ 0౧ 
1౧6 009500 0+124%90౧। అ. ౮౧! ౬0/6 0౪/60%41200212, ౪/6 0[8)/ 
10[/006/౪16400/ (/)జ/10%జ/2) అని ఇంగ్లీషు వచనములో తెలుపబడింది. 
శ్రీవేంకటేశ్వర ప్రపత్తిలోని మొదటి శ్లోకము 8214121009 10 000699 
12450౧%।| ౦6౫|, ౮౭౦౭౧౧౧౬14 (16 ౧౦౪౧6! 01 116 ౮౧/69/5969), ౧౦91 
0610౪766 0 1010 |2|2/42౧2, (౧౭౧4౧ 0/69/4910) 16 ౧|6% 116 
61/106 06౮66౧ (19202౧0) ౮౭౮౭414౧). 5124100606 ౧6గ౧౫౭4౧6౧01/ 1౧ 116 
౧6౭౫౧ 01 1౧6 101/0 (12607/41[9010214 ౧10/2 7254 [291%20) 9౧06 
9౧౦0612065 42౧06 1౧01625869 106 9/00241069110 2610406 01160 ౬010 
10/21/0609 106 66౪౦166 (12190401 92౧౪/౭/0౧2౧1%) అని ఇంగ్రీషులో 
అనువదించబడింది. విష్ణోపదే పరమ (10) అనుశ్లోక భావము. 


106 0౧6410100౧/ 01 116 1691011010 ౪190౧06 15 0[0012410%606] 0 
106 ౪6629. | ౧6/6 116 1661 46 66950/గ1066 29 116 ౧ ౦౦౧౧౧౬౭016 
5$060[06 0% 2 ౪౧1౦66 01991061 (0020౫/218/2) అగ౦6గ6౧06. 11016 
6650[10100 19 00౧1110661 2162410 ౧౦౪/0 ౧6౬౧9 ౦01115 గం౧1021౧ 
9౩16౧౧00 60౪/0 10 1౧4ఈ01/601100. 1౧6 ౧౦09511100 01116 గ౮౧౪౧౧౬౧01 
159 2 [1006 0 *౪/241౧2062 ౧౭512, 2 €/06 01 941202062[502& ౧౮౮౧2, & 
6౧10066 1621416 9660 0౧01)/ 1౧ 16 ౪18/20౧4 ౦0+ ఓ0[0 ౪/6౧%21699//2/2 


శీర్వీగ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


10 11096 ౪౧|066 16910 1౧6 20000 6౫065565 ౧159 ౦00౧౧16916 


596/690066% 


శ్రీవేంకటేశ మంగళాశాసనములోని ప్రారంభ శైోకభావమును /06| 
26 06 0009010116 60/06 [ఓ4490%। ౦6౫|, ౫/౦౪ &6 116 16929616 
10౪6 (౧1001) 01 116 0991/1166 ((20/4204 66౧౫), ౫/౦౮ 2/6 4150 116 
1//1580-/1610100 166 (44104 ౪౧8%) 10 4|| ౦౮6ఈ/౦1669. *06 ౧4/6 
0౧056౧ 10 512/ 0౧ 106 ౪/60౧[%4126/ 10 1201112416 126 66౪01002! 
2011/116995. ౧0 100%:100 2[6! 6౮9/01669, ఓ4%90౧0।| 6/| ౫/65 ఇ 
౧6౧1౧0 ౧42౧౮6 42౧001 15 69/6! 0/69601౪/1) ౪౦౮6. 10 ౫/06 5[101/252 ౪/6 
గ%6 06! 66౪01002! 011608 అని వేంకటాచార్య ఇంగ్లీషులో 
వివరించారు. శ్రీ వైకుంఠ విరక్తాయ (12) అను శ్లోక భావమును ఇట్లు 
ఇంగ్లీషులో వివరించబడింది. 


10106 ౪/6౧%241659/2/2 106000 ౪/60%41ఇ002412& ౧౦౩16611౧6! 2006 
0169295100 01206 120 ౪416060102, ౧159 ౧౦౧౫౫! 01206 ౦01 1699106006. 
తీ౧06 ౧6 500గ9 8౧౦69141)/ ౪/00) ౧19 61/106 00[090గ, [ఓ2%90గ%0। 96౫ 
(౧4౧౪అ/2 '2020208/2) 0౧ 116 04018 01 940166 ౧౦౧6] 00౪/0 
29 85%/20%1 0690[4గ01; [1/2/ 269010106059౧0659 06 10 9/1 *౪/60%21652. 


7. టి.వి.అనంతరామశేషన్‌ హెలన్స్‌భర్లు వేంకటేశ్వర సుప్రభాతము 


ఆస్టేలియా దేశంలోని సిద్నీ నగరం శివారులో నున్న హేలన్స్‌భర్లులో 
భారతీయులచే ప్రతిష్టింపబడిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో 
ప్రభాతసేవకు అనుగుణమైన వేంకటేశ్వర సుప్రభాత స్తోత్రములను 
సంస్కృతంలో టి.వి అనంతరామశేషన్‌ అనుసృజన చేసినాడు. ఈ గ్రంథములో 
(1) సుప్రభాతము 11 శ్లోకములు (2) ప్రపత్తి 11 శ్లోకములు (3) వేంకటేశ్వర 
శరణం 11 శ్లోకములు (4ఉ మంగళాశాసనం 11 శ్లోకములు గల్లి మొత్తం 
నం! సంస్కృత శ్లోకములు వున్నాయి. 


నాల్గవ సంపుటం ర్తీర్మీ/ 


శ్రీ శ్రీనివాసభగవన్‌ కురు సుప్రభాతమ్‌ అను మకుటముతో సుప్రభాతం 
ప్రారంభమైంది. (2) సిద్నీ పత్తన భాగ్యదాయక వేంకటేశ్వర మాశ్రయే అని 
ప్రపత్తి మకుటం వుంది. (8) శ్రీవేంకటేశం శరణం [వ్రజామి అను 
మకుటముతో శరణు పద్యాలు వున్నాయి. (4) సిద్నీ పత్తన నివాసాయ 
వేంకటేశాయ మంగళమ్‌ అను మకుటముతో మంగళ పద్యాలు వున్నాయి. 


ఈ స్తోత్ర (గ్రంథములో సంస్కృత శ్లోకములు నాగరి లిపిలోను, రోమన్‌ 
లిపిలోను (ఇంగ్రీషు ట్రాన్స్‌క్రిష్పన్‌) గలవ. శైకములకు భావము ఇంగ్లీషులో 
వుంది. పిమ్మట తమిళ లిపిలో శ్లోకములు, వాటికి భావము సమకూర్చబడదింది. 


5. సచిత్ర వేంకటేశ సుప్రభాతములు 
24. అజాత కవి, అజ్ఞాత చిత్రకారుడు 
ఇ ఇ 


బొమ్మల వేంకటేశ్వర సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి అనువాటికి 
భావము, అందుకు తగిన బొమ్మలు గలిగిన పుస్తకాన్ని చుక్కల శింగయ్య 
చెట్టి ప్రచురణ సంస్థ ప్రచురించింది. ఇందు కౌసల్యా సుప్రజా రామ అను 
శ్లోకమునకు “కౌసల్యాదేవి సంతానమైన ఓ శ్రీరామా! తూర్పున సూర్యుడు 
ఉదయించుచున్నాదు. దేవపూజ నిత్యకృత్యములు చేయవలయును. 
పురుషోత్తమా! నిద్ర మెల్కొనుము” అని భావము వ్రాయబడింది. ఈ 
(గ్రంథమున తాత్పర్య రచయిత, బొమ్మల చిత్రకారుల పేర్లు లేవు. ఇందుకు 
ప్రచురణ కర్తలు గర్హ్యనీయులు. 

సుప్రభాతములోని భాస్వానుదేతి (26) అను శ్లోకమునకు “ఓ వేంకటా- 
చలపతీ! సూర్యుడు ఉదయించుచున్నాడు. పుష్పములు వికసించుచున్నవి. 
పక్షులు కలకల శబ్ద్బములతో నలుదిక్కులు నింపుచున్నవి. శ్రీ వైష్ణవులు 


శ్వీర్వీర్రి ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


మంగళముల గోరుచూ నీ సన్నిధిలో వేచియున్నారు. స్వామీ నీకు 
సుప్రభాతమగు గాక!” అని భావము వివరించబడింది. 


సోత్రములోని ప్రథమ శ్లోకమునకు “ఓ వేంకటాచలపతీ! శ్రీదేవి, 
చనుమొనల కుంకుమ పూతవలన నెర్రనైన నీలమేఘము శరీరము గలవాడా! 
తామరేకులాంటి కన్నులు కలవాడా! ఓ జగన్నాయకా! నీకు జయము 
జయము” అని భావము చెప్పబడింది. 


ప్రపత్తిలోని ప్రారంభ శ్లోకమునకు “సమస్త లోకాలకు తల్లివైన ఓ 
లక్ష్మీదేవీ, శ్రీ విష్ణుమూర్తియైన వేంకటాచలపతికి మిక్కిలి ప్రియురాలును, 
అతని విశాల వక్షః స్థలమున విహరిస్తూ, అతని సహన శక్తిని యెక్కువ 
చేయుచున్నావు. మృదువైన చేతులలో తామర పుష్పములు వుంచుకొని, 
పద్మములో కూర్చున్న ఓ లక్ష్మీ స్వరూపిణి! జగన్నాతా! నీకు నేను 
నమస్మరించుచున్నాను అని తాత్పర్యము రచింపబడింది. 


ప్రపత్తిలోని విష్ణోః పదే పరమ (10) అను శ్లోకమునకు “వేంకటాద్రి 
నాయకా! సకల వేదశాస్తాలలోను విష్ణువు యొక్క మహోన్నత స్థానమనియు, 
తేనె వూటలాంటిదని, సకల వేదశాస్తాలు కీర్తించాయి. మీరున్నూ యథార్థమని 
చేతితో చూపుచున్నారు. అనాథరక్షకా! నీ పాదపద్మములే నాకు శరణు” 
అని తాత్పర్యము చెప్పబడింది. 


ఈ [గ్రంథములో శ్రీ వేంకటేశ మంగళాశాసనము మూలశ్లోకములు 
గలవు. వీటికి బొమ్మలు లేవు. 


25. ది.ఎన్‌. దీక్షిత్‌, నీలివేంకట రమణ 


ఓవెన్‌: దీక్షిత్‌ వ్యాఖ్యానముతో నీలి వేంకటరమణ రచించిన భావన్ఫోరక 
రంగుల చిత్రములతో “*సచిత్ర శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము, స్తోత్రము, 


నాల్గవ సంపుటం డ్తీర్వీం 


ప్రపత్తి, మంగళాశాసనములు ప్రచురింపబడినవి. సుప్రభాతమందలి 
ప్రారంభ శ్లోకమునకు “కాసల్యా దేవియొక్క ఉత్తమ సంతానమైన శ్రీరామా! 
తొలి సంధ్య అగుచున్నది. నిత్యకృత్యమైన దేవపూజ చేయవలయును. 
పురుషోత్తమా! మేల్ళొనవయ్యా!” అని తాత్పర్యమును దీక్షిత్‌ వ్రాశారు. 


భాస్వానుదేతి (26) అను శోకమునకు “వేం= పాపాలను, కట= 
దహించు స్వామీ! సూర్యుడు ఉదయిస్తున్నాడు. తామరపవువ్వులు 
వికసిస్తున్నవి. పక్షులు కలకల ధ్వనులతో దిక్కులు నింపుతున్నవి. ఎల్లప్పుడు 
మంగళమును కోరు శ్రీ విష్ణుభక్తులు నీ సన్నిధిని చేరియున్నారు. 
శ్రీనివాసప్రభూ! నీకు సుప్రభాతమగుగాక!” అని తాత్పర్యం వ్రాయబడింది. 


స్తోత్రములోని ప్రథమ శ్లోకమునకు “ఓ వేంకటాధీశా! లక్ష్మీదేవి 
చనుమొనల కుంకుమపూత వలన ఎగర్రనైన, సాటిలేని నల్లని దేహకాంతి 
కలవాడా! తామరరేకుల వంటి కన్నులు కలవాడా! లోకనాయకా! శ్రీనివాసా! 
నీకు జయము జయము అని భావము చెప్పబడింది. 


ప్రపత్తిలోని మొదటి శ్లోకమునకు “ఈ జగత్తునకు ఈశ్వరి, శ్రీ 
విష్ణుస్వరూపుడైన వేంకటాచలపతికి మిక్కిలి ప్రియురాలు, ఆయన వక్ష్య 
స్థలమందు నిత్యవిహారముచే ఆనందించునది. అతని సహనశక్తిని 
వర్చిల్లజేయునది. మృదువైన రెండు చేతులలో వద్మములను 
అలంకారములుగా ధరించునది. పద్మమునందు కూర్చుందునది, వాత్సల్యము 
మున్నగు గుణములచే ప్రకాశించునది, ఐశ్వర్యయుక్త, జగన్మాత అయిన 
శ్రీమాతకు నమస్కరిస్తున్నాను అని తాత్పర్యం రచింపబడింది. 

విష్ణో పదే పరమ (10) అను శ్లోకమునకు ఓ వేంకటేశా! “విష్ణువు 
యొక్క పాదములు సర్వోన్నతములు” అని వేద శాస్త్రములచే ప్రశంసింప 
బడినవి. తేనె ఊటవలె అనుభవైక వేద్యములని కీర్తింపబడినవి. అది 


త్వ90 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


యథార్థమే అన్నట్లు నీ అరిచేతితో చూపబడునవి అయిన నీ పాదములను 
శరణు వేడుతున్నాను” అని దీక్షిత్‌ తాత్చర్యమును రచించారు. 


శ్రీ వేంకటేశ మంగళాశాసనమునకు చిత్రములు రచింపబడలేదు. 
మూలము మాత్రము ఇవ్వబడింది. సుప్రభాత, స్తోత్ర, ప్రపత్తులకు సరళంగా 
తాత్పర్యము, భావమునకు తగిన వర్ణచిత్రాలు ఉన్నాయి ఈ (గ్రంథములో. 
దీనికిముందు శ్రీ వేంకటేశ సుప్రభాతము, స్తోత్రము ప్రపత్తియందు గల 
శ్లోకములకు, వాటి భావములకు తగిన చిత్రపటములను శ్రీధరస్వామి 
రంగులలో కనువిందు అయ్యేటట్లు రచించారు. ఇవి తెలుగు వ్యాఖ్యానముతో 
సైడ్గుగా మార్చి ఆంధ్రదేశమంతటా ప్రదర్శింపబదినవి. 


శ్రీ వేంకటేశ సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనములు 
నాల్దింటి యందున్న శ్లోకములకు టి.ఏ. కృష్ణమాచార్యులు సరళమైన, 
ప్రామాణికమైన సంప్రదాయానుగుణమైన వ్యాఖ్యానమును తమిళంలో 
రచించారు. ఈ తమిళ వ్యాఖ్యానమును ఈ.ఏ. సింగరాచార్యులు 
తెనిగించారు. వీరి తెలుగు అనువాదము, తమిళమూలము (తెలుగు లిపిలో) 
రెండూ శ్రీ వేంకటేశ స్తోతలహరి' అను గ్రంథముగా (2007) ప్రచురించ 
బడింది. 


శ్రీ వేంకటేశ సుప్రభాతమునకు (సంపూర్ణము) శ్రీనివాస రాఘవాచారియర్‌ 
తమిళములో భావము రచించారు. సంస్కృత సుప్రభాతమునకు ౩. 
అప్పణ్ఞాచార్య కన్నడములో తాత్పర్యము రచించారు. సుప్రభాత సంస్కృత 
శ్లోకములకు ముట్నూరి సంగమేశం హిందీలో తాత్పర్యము రచించారు. 
వీటిని తి.తి. దేవస్థానం ప్రచురించింది. 


నాల్గవ సంపుటం తీ] 


6. జానపద గేయాలలో సుప్రభాతం 


శిష్టసాహిత్యం ఏవిధంగా సుప్రభాతం అనువాదాలు వచ్చాయో అట్లాగే 
జానపదులు కూడ వేంకటేశ్వరుని భక్తితో మేలుకొలుపులు పాడినారు. 
మచ్చుకు ఒక జానపద గేయం అజ్ఞాత కవి పలికింది. 


జానపదులు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇలా మేలుకొలిపినారు. 


మేలుకో శ్రీరంగానాథా దయనిధే 
మేఘశ్యామల వర్ణ మేలుకో 

తూరుపు దిక్కున సూర్యుడు ఉదయించే 
స్వామి వేంకటరమణా మేలుకో 
కస్తూరి కల్లాపు చల్లేటి వేళాయె 

కస్తూరి రంగయ్య మేలుకో 
తెల్లతెల్లవారా వెలబోయే దీపాలు 
ఏడుకొండలవాడా మేలుకో 

కార్వేటి నగరాన రణఖేరి వాయించే 
అయ్యా వేంకటరమణా మేలుకో 
గాలిగోపురము కాడ ఘోషాయె గుంపులు 
వడ్డీ తెస్తున్నారు మేలుకో 

అత్తారు పన్నీరు పునుగు జవాదీతోడ 
ముడుపు తెస్తున్నారు మేలుకో 
తుంబూర నారదులు తంబూర మీటేరు 
వడ్డికాసులవాడా మేలుకో 


ఈ విధంగా జానపదులు శ్రీ వేంకటేశ్వర స్వామిని మేల్కొలిపే 
వారు. ఇందువారి ముగ్గభక్తి వెల్లదియగుచున్నది. ఈ మేల్కొలుపులో 
శిష్ట సాహిత్యమునకు అనుకరణ కనిపించుచున్నది. ఇది సంస్కృత 
సుప్రభాతమునకు అనువాదముగా లేదు అను సృజన రచనగా వుంది. 


క 


తీట ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


7. తిరుప్పళ్ళి యెళుచ్చి - ప్రాబోధకీ స్తుతి 

ప్రతివాది భయంకర అణ్జన్‌ (కృష్ణమాచార్యులు క్రీ.శ. 1861-1454) 
సంస్కృత సుప్రభాతమును రచించుటకు ముందు తిరుమల శ్రీవేంకటేశ్వ 
రాలయములో ప్రభాత సేవలో విప్రనారాయణుడు (తొండరడిప్పాడి 
యాళ్వారు) రచించిన శ్రీరంగనాథుని సుప్రభాతమును (తిరుప్పళి యెళుచ్చి) 
పది పాశురములను పఠించేవారు. శ్రీరంగముపై తురుష్కుల దండయాత్ర 
(1310-1320) కారణముగ శ్రీరంగనాథుని ఉత్సవమూర్తి ప్రవాసియై 
కొంతకాలము (1320-1860 4౦) తిరుమలలో నుండుట ఇందుకు 
కారణము. ఈ తమిళ శ్రీరంగనాథ సుప్రభాతమునకు తెలుగు అనువాదము 
ఇట్లున్నది. 
పాశురము - 1 


సూర్యుడు తూర్పుదిక్కున ఉదయ పర్వతముపై చేరినాడు. దట్టమైన 
చీకటి విడిపోవుచున్నది. ఆరాధనకు తగియున్న ప్రాతఃకాలము వచ్చింది. 
పెద్ద పెద్ద పుష్పములన్నియు వికసించి, మకరందమును కార్చుచున్నవి. 
దేవతలు, రాజులు గుంపులుగావచ్చి నీ కృపాకటాక్షమునకై ఎదురుచూచుచు 
నిలిచియున్నారు. వీరితోపాటు వచ్చిన ఏనుగుల ఘీంకారము, భేరీవాద్యముల 
ధ్వనులు అలలతో ఘోషించుచున్న సముద్రపు ఘఫోషలవలె ఉన్నవి. ఓ 
రంగనాథ స్వామీ! పడకనుండి లేచి మమ్ము కటాక్షింపుము. 


పాశురము - 2 


మల్లెపూదోటల నుండి ఆ పూలవాసనలను మోసుకొని చల్లని 
పిల్లగాలులు తూర్పుదిక్కు నుండి వీచుచున్నవి. పూలపానుపు అను పదకపై 
సుఖముగా నిదురించిన హంస దంపతులు చల్లని మంచుచే తడిసిన తమ 
రెక్కలను దులుపుకొని మేల్మొన్నవి. గుహవలె నున్న తెరచిన మొసలి పెద్ద 
నోటిలోని తెల్లని కోరలతో కొరకగా, ఆ విషముచే బాధ పడుచున్న గజేంద్రుని 
దుఃఖమును పోగొట్టిన ఓ రంగనాథా! మేల్కొనుము. 


నాలవ సంపుటం 453 


పాశురము - 8 


సూర్యకిరణములు దిక్కులంతటా వ్యాపించినవి. రాత్రి అంతా 
ఆకాశమున ప్రకాశించిన నక్షత్రములు కాంతివిహీనములయినవి. విసృత 
కాంతి గల్గియున్న చంద్రుడు కూడ వెలవెల పోయినాడు. రాత్రి వ్యాపించిన 
చీకటి తొలగిపోయింది. తోటలలో గల పోకచెట్ల మట్టలు విప్పారగా, 
వాటిలోని పోక కాయలగుత్తుల సువాసనలు గలిగి మందమారుతము 
వీచుచున్నది. తేజోమయమైన చక్రాయుధమును ధరించి యున్న ఓ 
రంగనాథా! మేలుకొనుము. 


పాశురము - 4 


లేత వయస్సుగల పశువులను మేతకై పచ్చిక బీడులకు తోలుకు 
పోవుచున్న గొల్లలు ఊదుచున్న పిల్లనగ్రోవి ధ్వనులు, కోడెల మెడలో కట్టిన 
గంటల ధ్వనులు కలిసిపోయి మధుర సంగీతము వలె నలుదిక్కుల 
వ్యాపించుచున్నది. చిన్నమడుగులలో గల తామరపూవులలో మధుపానము 
చేయుచున్న తుమ్మెద గుంపులు రుంకార ధ్వనులు చేయుచు లేచిపోవు 
చున్నవి. లంకలోని రాక్షసుల నందరిని సంహరించిన కోదందమును ధరించిన 
దేవాధిదేవుడా! విశ్వామిత్ర మహర్షి యాగమును కాపాడి అవభృధ స్నానము 
చేయించిన మహాపరాక్రమశాలి యగు అయోధ్యా రాముడవై యుండిన 
మా స్వామీ రంగనాథా! యోగనిద్ర నుండి మేల్ళొనుము. 


పాశురము - క్‌ 


పూలతోటలలో నున్న పక్షులు కూడ మేల్మొన్నవి. చీకటి రాత్రి పూర్తిగా 
తొలగిపోయింది. ఆరాధనా యోగ్యమైన సమయం వచ్చింది. తూర్పు 
సముద్రపు ఘోష వినబడుచున్నది. మధుపానముచే తృప్తి పొందిన తుమ్మెదలు 
రుుంకారము చేయుచుండగా పలురకములయిన పూలతో కూర్చబడిన 


త్వీరిడ్తీ ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


తోమాలలను (పూదండలను) చేతబూని దేవతలు మీ పాదపద్మములను 
పూజించుటకు వచ్చియున్నారు. కావున లంకాధిపతియగు విభీషణుడు 
నిత్యము సేవించునట్టి శ్రీరంగమందలి మా స్వామి యగు రంగనాథా! 
మేల్కొనుము. 


పాశురము - 6 


ప్రకాశవంతమైన రథములలో ద్వాదశాదిత్యులు, లోకపాలకులు, వృషభ 
వాహనులయిన ఏకాదశ రుద్రులు, నెమలి వాహనముగా గల షణ్ముఖుడు, 
నలభై తొమ్మిది మంది మరుత్తులు, అష్ట వసువులు, అహమహమికతో 
వచ్చి గుమిగూదియున్నారు. వీరి వాహనములైన అశ్వములు, వృషభములు, 
రథములు, ఆడుచు పాడుచు కుమారస్వామితో వచ్చిన దేవసైన్యము మేరు 
పర్వతమును పోలియున్న నీ దేవాలయమునకెదురుగా నిలిచియున్నారు. 
ఓ రంగనాథా! మేల్మొనుము. 


పాశురము - 


మా స్వామివగు రంగనాథా! నీ ఆలయ ప్రాంగణమున ఇంద్రుడు 
ఐరావతముతో వచ్చినాడు. బ్రహ్మాండములోని దేవతలందరు సపరివారముగా 
వచ్చియున్నారు. సనకాదిమునులు, మరుద్ధణములు, గంధర్వులు, 
విద్యాధరులు, యక్షులు, వచ్చి నీపాదసేవకై తొందరపడుచున్నారు. 
ఆకాశమందు, భూమిపై కొంచము కూడ చోటులేదు. ఓ రంగనాథా! 
మేల్మొనుము, కటాక్షింపుము. 


పాశురము - 8 


నీకు సమర్పించుటకై భక్తులు మంచి సువాసన గల వట్టి వేళ్ళను, 
శంఖ, పద్మాది నిధులను, దేవతలు కపిలధేనువు, నిలువుటద్దము మొదలైన 
మంగళకరమగు వస్తువులను మా స్వామివగు నీవు కన్నులు తెరచినంతనే 


నాల్గవ సంపుటం 455 


చూచుటకై తీసుకొని వచ్చియున్నారు. మహర్షులు, తుంబురునారదులు 
వచ్చియున్నారు. సూర్యుడు తన తేజస్సును సంపూర్తిగా వ్యాపింపజేసి 
ప్రకాశించుచున్నాడు. చీకటి ఆకాశమునుండి పూర్తిగా తొలగిపోయింది. 
ఓ రంగనాథా! యోగనిద్ర చాలించి మేల్కొనుము. 


పాశురము - 9 


సలక్షణమైన చిన్నపటహ వాద్యములు, ఒంటితీగ గల వాద్యము, 
మృదంగము, వీణ, వేణువు ధ్వనులు అన్ని దిక్కులా వ్యాపించినవి. వీటి 
ధ్వనులతోపాటు కిన్నరులు, గరుడులు పాటలు పాడుచున్నారు. రాత్రినుండి 
మహర్షులు, దేవతలు, చారణులు, యక్షులు, సిద్ధులు నీ పాదసేవకై 
ప్రతీక్షించుచున్నారు. కనుక వారికి నీ విశ్వరూపదర్శనము అనుగ్రహించుటకై 
ఓ రంగనాథా మేల్మొనుము. 


పాశురము - 10 


కావేరీ నది పరివేష్టితమైన ఓ రంగనాథా! సుగంధము గల్గిన తామర 
పుష్పములు బాగుగా వికసించినవి. సూర్యుడు సముద్రము నుంది ఉదయించి 
పర్వత శిఖరము చేరినాడు. డమరుకమువలె సన్నని నడుము గల ప్తీలు 
తడిసిన వెంట్రుకలు గల తమ కొప్పులను పిండి విదిలించుకొని తడి 
వస్రముల్‌ ధరించి నదిలో నుండి యొద్దునకు వచ్చినారు. నీకు అర్పింపదగి 
నట్లు కూర్చిన తులసి మాలలు గల బుట్టలతో శోభించుచున్న భుజములు 
గల భక్తాంఘిరేణుదాసుడైన (తొండరడిప్పాడి) నన్ను యోగ్యుడైనవాడు 
అని దయచూపి నీ దాసులకు దాసునిగా చేయుటకు స్వామీ యోగనిద్ర 
చాలించి మేల్ళొనుము. 


తాళ్ళపాక అన్నమాచార్యుల మనుమడు, పెదతిరుమలాచార్యుల నాల్గవ 
కుమారుడు అయిన తిరువేంగళనాథుడు (చిన్నన్న చిన్నన్న పరమయోగి 
విలాసములో తిరుప్పళ్ళి యెళుచ్చిని తెనిగించినాడు. 


456 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


ప్రాబోధకీ స్తుతి 
ప్రొద్దుసారథిపొడుపులచాయ లెసంగం 
దద్దయుం బ్రేమనత్తజి నేగుదెంచి 
యలపరాంకుశముఖ్యు లగుయోగివర్యు 
లలరి గోదాయుక్తుం డగురంగవిభుని 
సొరిదిం బ్రాబోధకీస్తుతిం బాడందొడంగి 
రరుణబింబం బుదయాద్రిమై నిలిచెం 
బలపల వేగి వీద్వడ మబ్బు లడంగె 
నలరుచుం బూదేనియలసోన గురిసెం 
బాలించి కరుణచొప్పడ యోగని(ద్రం 
జాలించి శ్రీరంగశాయి! మేల్మ్కనవె. 


ములముల వికసించు మొల్లక్రొన్ననల 
వలపులం దూర్చువీవలు లెచ్చరింప 
మంచుగుబ్బలుల వేమరును గేలించు 
నించురెక్కల మించులెసంగ జాడించి 
నెత్తావియిండ్లలో నిదురించుచున్న 
మత్తహంసలు నంచమగలు మేల్మనిరి 
పాలించి కరుణచొప్పడ యోగనిద్రం 
జాలించి శ్రీరంగశాయి! మేల్మ్కనవె. 


చుక్కలరుచి డొంకె సోముండు గ్రుంకె 
దిక్కులరవికాంతి దీండ్రింపం దొడంగెం 
బోంకపూబాళల బొదిగొన్న తావి 
సోంకులవలిగాలి సొాలయంగం దొడంగెం 
బాలించి కరుణచొప్పడ యోగని(ద్రం 
జాలించి శ్రీరంగశాయి మేల్మ్కనవె. 


నాల్గవ సంపుటం ఢీ 


వ్రేపల్లె గోవుల వేణునాదంబు 

లేపారె రవళించి వృషభసంతతుల 

గాటంపు మేతల గబ్బులు మీటిం 
దేంటిదాంటులమోంత దెసలం బెల్లొదవెం 

బాలించి కరుణచొప్పడ యోగని(ద్రం 

జాలించి శ్రీరంగశాయి! మేల్మొనవె. త్తే 


రాత్రి దొలంగె నారామభూజములం 

బత్రులు వికసితపత్రంబు లయ్యె 

నలరె నంబుధిఘోష మమరబృందంబు 

దళుకొత్తు పెక్కుపూదండకానుకలు 

పూని నీపదపద్మములసేవం గోరి 

యూనినవేడ్కతో నున్నారు వీరిం 

బాలించి కరుణచొప్పడ యోగని(ద్రం 

జాలించి శ్రీరంగశాయి! మేల్మ్కనవె. ర్‌ 


తేరులనిలిచి యాదిత్యవర్గంబు 

లారూఢవృషభేంద్రు లై పశుపతులు 

కమనీయశిఖి నెక్కి కార్తికియుండు 

నమరులంగూడి నృత్యములు 'సేయుచును 

వినుతించి నిన్ను సేవింప నీవేళం 

జనుదెంచి నీదుమోసలనున్న వారు 

పాలించి కరుణచొప్పడ యోగనిద్రం 

జాలించి శ్రీరంగశాయి! మేల్మ్కనవె. 6 


యమర గంధర్వ విద్యాధర దైత్య 
సముదయయుక్తుందై సంక్రందనుండు 


4068 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు నాల్గవ సంపుటం త్వర99 


కరి నెక్కి ఘనమునిగణమును దాను నందంబుగాంగ భుజాంతరసీమ 

దొరసి ద్వారమునం దోదోపులాడెదరు యందుంగైకొన్నభక్తాంఘ్రిరేణుండు 

పాలించి కరుణచొప్పడ యోగనిద్రం గావించె నీదశగాథలచేత 

జాలించి శ్రీరంగశాయి! మేల్మ్కనవె. 77 భూవినుతముగం బ్రాబోధకీకృతిని 

నిధులు నంబుధులును నిర్ణర కపిల శశి శ 

బుధులు నచ్చరలుం దుంబురునారదులును 8. అన్నమయ్య మేలుకొలుపు సంకీర్తనలు 


మునులు నీముందర మొనసియున్నారు 


తాళ్సపాక అన్నమాచార్వులు వేంకటేశర సామిని మేలుకొలుపుతు కొని 
వనజాప్తుకాంతి తీవలువాటె దెసలం స ల థీ పూ గాఏ ఓ 


సంకీర్తనలు రచించాడు అని సంపూర్తిగా సంస్కృత సుప్రభాతమునకు 


ల నంట అయాం అనువాదములు గావు. స్వతంత్రములు. శృంగారరసమయములు. 
జాలించి శ్రీరంగశాయి! మేల్మ్కనవె. 8 
ఎందాక నిద్ర నీకిదె తెల్లవారగదే 
కరమర్థిం గిన్నర గరుడ సిద్ధాదు యిందిరా రమణ నీ విటు మేలుకొనవే 1॥పల్లవి॥ 
లరిది మదృంగవీణాదివాద్యముల కమలనాభుడ నీకు గంగాదినదులెల్ల 
సరవిమై నీమీంది సంక్తీర్తనములు నమర మొకమజ్జనం బాయితము సేసె 
పరిపరిలాగులం బాడుచున్నారు తమితోడ గనకాద్రి తానె సింహాసనము 
పాలించి కరుణచొప్పడ యోగనిద్రం విమలమై యొప్పె నదే విచ్చేయవే 11 ఎందా॥ 
జాలించి శ్రీరంగశాయి! మెల్కనవె. క హరినీకు నజుడు పంచాంగంబు వినిపించ 
తమ్ములు వికసించె దరణియుం బొడమెం నిరతమగు వాకిటను నిలిచినాడు 
గొమ్మలు పసపాడి కోరి నీరాడి సురలు నీ యవసరము చూచుకొని కొలువుకూటమున 
కట్టిరి పుట్టముల్‌ కావేరనడుమం సరవి నా ఇత్తపడి సందడించేరు 1 ఎందా॥ 
బుట్టక పుట్టిన పూసెజ్జ నున్న కామధేనువు వచ్చె కనుగొనుటకై నీకు 
నీలనీరదవర్ణ! నీ యోగనిద్రం శ్రీ మహాదేవి నీ చేలాగు కదివో 
జాలించి శ్రీరంగశాయి! మేల్మ్కనవె. 10 యీ మహిమ శ్రీ వేంకటేశ నీకే చెల్లె 


శ స కామించి యన్నియును గైకొంటి విపుడు 1 ఎందా॥। 
శ్రరంగనాథుం బూజింపంగవలసి - అధ్యాత్మ సంకీర్తనలు, సంపుటం ౨2, 


పూరించియున్న యీపూలకరండి సంకీర్తన 486 (1998) 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


హరికృష్ణ మేలకొను ఆదిపురుషా 
తరవాత నా మోము తప్పకిటు చూడ 11పల్లవి॥। 


మేలుకొను నాయన్న మెల్లనే నీ తోడి 

బాలులదె పిలిచేరు బడినాదను 

చాలునిక నిద్దురలు చద్దికూళ్ళ పొద్దు 

వేళాయె నా తండ్రి వేగ లేవే ॥ 11 హరి॥। 


కనుదెరవు నా తండ్రి కమలాప్తుడుదయించె 

వనిత మొకమజ్ఞనము వడిదెచ్చెను 

మొనసి మీ తండ్రి యిదె ముద్దాడ జెలగీని 
దనుజాంతకుండయిక దగ మేలుకోవే 11హరి॥। 


లేవె నా తండ్రి నీ లీలలటు వొగడేరు 
శ్రీ వేంకటాద్రిపతి శ్రీ రమణుడా 
దేవతలు మునులు జెందిన నారదాదులు 
ఆవలను బాడేరు ఆకసమునందు 1హరి॥। 
- ఆధ్యాత్మ సంకీర్తనలు, సం॥। 38-548 


మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా 
సన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్యా 1॥పల్లవి॥ 


ఆవులు పేయలకుగా నరచీ బవిదుకవలె 

గోవిందుడ యింక మేలుకోవయ్యా 

ఆవలీవలి పడుచులాటలు మరిగి వచ్చి 

త్రోవగాచుకున్నారిదే మేలుకోవయ్యా 1మిన్న॥ 
వాడల గోపికలెల్ల వచ్చి నిన్ను ముద్దాడ 

గూడియున్నారిదే మేలుకోవయ్యా 

తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము 

యీడదకు దెచ్చిపెట్టె నిక మేలుకోవయ్యా 1॥మిన్న॥ 


నాల్గవ సంపుటం తీగ! 


పిలిచీ నంద గోపుడు పేరుకొని యదె కన్ను 
గొలకులు విచ్చి మేలుకొనవయ్యా 
అలరిన శ్రీ వేంకటాద్రి మీది బాలకృష్ణ 
యిల మా మాటలు వింటివిక మేలుకోవయ్యా మిన్న! 
- ఆధ్యాత్మ సంకీర్తనలు, 1-874 


తల్లి ఉదయముననే కుమారునకు పెరుగు వంటకములను తినబెట్టుట 
శ్రీనాథుడు (క్రీ.శ 1870-1480) కాశీఖండములో గుణనిధి కథలో 
వర్ణించియున్నాడు. 


చ. 


అరుణ గభస్తి బింబముదయాద్రిపయిం బొడతేర గిన్నెలో 
చెరుగును వంటకంబు వడపిందియలుం గుడువంగ బెట్టుని 
ర్భర కరుణాధురీణయగు ప్రాణము ప్రాణము తల్లియున్నదే? 
హరహర యెొవ్వరింక గడుపారంగం బెట్టెద రీప్సితాన్నముల్‌ 11 
- కాశీఖండం, 4-114 


తాళ్ళపాక అన్నమాచార్యుల (క్రీ.శ. 1408-1503) సంకీర్తన పై శ్రీనాథుని 
పద్యమును జ్ఞాపకము చేస్తున్నది. 


రాతిరెల్ల సతులతో రతుల నలసెనేమో 
రీతిగాదు హరి నెచ్చరికె సేయరే 11పల్లవి॥ 


పైపై బొద్దు వొడచి పంకజములు విరిసె 

గోపగోవిందుని మేలుకొను మనరె 

దీపములు దెల్లబారె తిమిరమింతయు జారె 

శ్రీ పురుషోత్తముని జేయంటి లెమ్మనరె ॥ 1రాతి॥ 


కలువలు ముకుళించీ కలవింక లెలుగించీ 

నెలతలు దేవదేవు నిద్ర దెల్పరే 

జలనిధి పొంగణగె చాయల చుక్కలు మాసె 

వలరాచగురు నుప్పవడము గమ్మనరే 11 రాతి 


శ్వీగ్ర2 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


జీవులు మేలుకొనిరి చెంగలించె దరువులు 
భావించి యచ్యుతు నిట్టె పలికించరె 
కావిరింతయు విరిసె కడుసంధ్యకు బొద్దాయ 
శ్రీ వేంకటేశుని విచ్చేయు మనరెే ॥ 11రాతి॥ 
- ఆధ్యాత్మ సంకీర్తనలు, 4-180 


పై సంకీర్తనలో అన్నమాచార్యులు శ్రీ వేంకటేశుడు అధికంగా నిద్రపోవడానికి 
కారణంగా సతుల తోడి సంభోగ శ్రమగా చెప్పడం వారి శృంగారదృష్టిని 
వెల్లడించుచున్నది. శృంగార రసమునకు అధిపతి శ్రీనివాసుడే గదా! వారి 
భక్తుడు అన్నమయ్య. 

విన్నపాలు వినవలె వింతవింతలు 

పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా 1॥పల్లవి॥ 

తెల్లవాజి జామెక్కె దేవతలు మునులు 

అల్లనల్లనంతనింత నదివో వారె 

చల్లని తమ్మిరేకుల సారస్యపు గన్నులు 

మెల్ల మెల్లనె విచ్చి మేలుకొన వేలయ్యా ॥ 1విన్న॥ 

గరుడ కిన్నరయక్ష కామినులు గములై 

విరహపు గీతముల వింత తాళాల 

పరిపరివిధములం బాదేరు రాగాల నిన్నదివో 

సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా ॥ 1విన్న॥ 


పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు 

పంకజభవాదులు నీ పాదాలు చేరి 

అంకెలనున్నారు లేచి అలమేలు మంగను 

వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా 11 11విన్న॥ 


-శృంగార సంకీర్తనలు, 6-25 


నాల్గవ సంపుటం 463 


పొలయలుక నిద్దరలు భోగించ దొరకొంటి 

అలర వడి మేల్మొనవె అఖిలేశ్వర! 1॥పల్లవి॥ 
తరుణిమైనపుడె పరితాపసూర్యుడు వొడిచె 

వరుసజెలి కన్ను గలువలు మొగిచెను 

మరుని సాయకపు తామరలు వికసించె 

కరుణతో మేల్మొనవె కమలేశ్వర 11 1 పొల॥ 


కాంత నిట్టూర్చులను గాలియును నగ్నియును 

వంత చెమటల వాన వరుణుండును 

వింతలుగ నిన్ను 'సేవింతుమని యున్నారు 

పంతమున మేల్మొనవె పరమేశ్వర 11 1 పొల॥ 


మెలత పెనుదురుమనెడి మేఘ మండలములో 

నలుగడల జెలగె సుమనస పంక్తులు 

కులికి పూవులవాన గురియంగ నున్న దిదే 

చలముడిగి మేల్మొనవె సర్వేశ్వర 11 1 పొల॥ 


కదిసి పులకల సృష్టి కడలేక పొడమించు 

మదనుడను మానస కమల భవుడును 

ముదిత కోపపు హరుడు మొనసి యున్నారిదే 

నిదుర మేల్మొనవె జలధి శయనుడ ॥ 1॥పొల॥ 


ఒడికముగ జెలిలోన నుదయ రాగము వొడమె 
వెడలె నదె పలుకు గోవిల రవములు 
పడతి గూడితివి రవి పరవశం బిక నైన 
కడగి మేల్మొనవె వేంకట రమణుడ పొల! 
- శృంగార సంకీర్తనలు, 6-175 


డీగ్రిడ్తీ 


లేవు. 


ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


భోగి శయనమును బుసకొట్టెడిని 
యోగ నిద్ర పాయును మేల్మొనవే 11పల్లవి॥॥ 


కన్నులు దెరవక కమలబాంధవుడు 

వెన్నెల రేణువు వెలయదిదే 

అన్నున మలసీ నరుణోదయ మిదే 

మిన్నక నీవిటు మేలుకొనవే భోగి! 


తెల్లని కన్నులు దెరవక విరియగ 

నొల్లక జలజములున్న వివే 

కల్ల నిదుర నిను గవియగనియ్యక 

మెల్లనాయ నిటు మేలుకొనవెే ॥ భోగి! 


తెరవగు రెప్పల దెల్లవారవలె 

తెరవక చీకటి దీరదిదే 

తెరగు వేంకటాధిప నీ వెజుగుదు 

మెరుగులు చల్లుచు మేలుకొనవెే ॥ భోగి! 


అన్నమయ్య మేలుకొలుపు సంకీర్తనలలో సుప్రభాత స్తోత్ర లక్షణములు 
కేవలము మేలుకొనవే అను ప్రార్ధన వుంది. 


మేదిని జీవుల గావ మేలుకోవయ్యా 
నీ దయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా 1॥పల్లవి॥ 


తగు గోపికల కన్నుదామరలు వికసించ 
మిగుల సూర్య నేత్రుడ మేలుకోవయ్యా 
తెగువ రాక్షసులనే తిమిరము విరియగ 
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా 11మేది।। 


ఘనదురితపు నల్లగలువలు వికసించ 
మినుకు శశి నేత్రుడ మేలుకోవయ్యా 


నాల్గవ సంపుటం 465 


పనివడి వేదాలనే పక్షులెల్లా బలుకగ 
జనకు యాథ్రిత పారిజాత మేలుకోవయ్యా ॥ 11మేది॥ 


వరలక్ష్మీ కుచ చక్రవాకము లొండొంటిరాయ 

మెరయు దోషారహిత మేలుకోవయ్యా 

పొరసి నీవు నిత్యభోగములు భోగించ 

నిరతి శ్రీ వేంకటేశ నేడు మేలుకోవయ్యా 11 11మెది।! 


- ఆధ్యాత్మిక సంకీర్తనలు, 1-377 


గోపికల కన్ను దామరలు వికసించుటకై సూర్యనేత్రుడైన వేంకటేశ్వరుని 
మేలుకొనుమని కోరుట, దురితములను (పాపములను) నల్లకలువలతో 
పోల్చుట అసామాన్యమైన ఊహలు. అన్నమాచార్యుల మేలుకొలుపు 
సంకీర్తనలన్నియు భూపాల రాగమున పాడదగియున్నవి. భూపాల రాగము 
ప్రభాత సమయమున పాడదగిన రాగము. ఇవి అన్నియు శృంగార 
రసభూయిష్టములుగా, రసగుళికలుగా ఉన్నవి. అన్నమయ్య భావవైచిత్రి 
పాఠకులను ఆశ్చర్యచకితులను చేయుచున్నది. 


క 


9. తాళ్ళపాక పెదతిరుమలాచార్యుల శ్రీ వేంకటేశ్వర ప్రభాతస్తవము 


శ్రీగురుం దర్ధితో శేషాద్రియందు 
యోగనిద్రాకేళి నున్న యత్తటిని 
వనజాసనాదిదేవత లేంగుదెంచి 
వినుతించి రప్పు డవ్విధ మెట్టిదనిన 
శ్రీకర! వేంకటక్షితిధరావాస. 
నాకేంద్రనుత రమానాధ మేల్మనుము 
వసుదేవదేవకీ వరగర్భజాత 


406 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


కిసలయాధర రామ కృష్ణ మేల్మనుము 
తపము పెంపున యశోదానందులకును 
గృపతోడ శిశువైన కృష్ణ మేల్మనుము 
పూతనా కైతవ స్ఫురితదుర్వార 
చైతన్యహరణ ప్రశస్త మేల్మనుము 
అజిముణి శకటాసురాంగంబు లీల 
విబుంగందన్నిన యదువీర మేల్మనుము 
సుడిగాలిరాకాసి స్రుక్కడంగించి 
గెడపినకెదుబాలకృష్ణ మేల్మనుము 
మద్దులంగూలబ్చి యున్మద వృత్తి మెజయు 
ముద్దుల గోపాలమూర్తి మేల్మనుము 
అద్రిరూపంబైన యఘదైత్యుం జంపి 
రౌద్రంబు నెజయు భూరమణ మేల్మనుము 
ఆననంబునం దల్లి కఖిలలోకములు 
పూని చూపిన యాదిపురుష మేల్మనుము 
ఖరధేనుకాసురక్రకచ! మేల్మనుము 
వరగర్వఘనబకవైరి! మేల్మనుము 
చతురాననుండు వత్స సమితి నొంచినను 
బ్రతియొనర్చిన పరబ్రహ్మ! మేల్మనుము 
కాళియఫణిఫణాంగణ నృత్యరంగ 
లాలితచరణవిలాస! మేల్మనుము 
అతులకుబ్దామనోహరుండ! మేల్మనుము 
చతురమాలాకారశరణ! మేల్మనుము 
వనజాక్ష! యక్రూరవరద! మేల్మనుము 


నాల్గవ సంపుటం శీగ్ర/ 


వినయ వాక్యోద్ధవవినుత! మేల్మనుము 
భుజ విక్రమక్రమ స్ఫూర్తిమై భోజ 
గజముం జంపిన బాహుగర్వ! మేల్మనుము 
జెట్టిపోరను గిట్టి చీరి చాణూరు 
చట్టలువాపిన శౌరి! మేల్మనుము 

కురు సైన్యవిదళనాకుంఠితోత్సాహ 
భరితపాండవపక్షపాత! మేల్మనుము 
చండ భారతరణ చాతుర్య ధుర్య 
గాండీవి సారథ్య కరణ! మేల్మనుము 
బలఖేది ఖేదించి పారిజాతంబు 

నిలకుం దెచ్చిన జగదీశ! మేల్మనుము 
బాణబాణాస నోద్భట భీమబాణ 
పాణిఖండన! చక్రపాణి! మేల్మనుము 
రాజసూయమున శూరతం జైద్యుం దునిమి 
పూజలందిన జగత్పూజ్య! మేల్మనుము 
మురనరకాసురముఖ్య దానవులం 
బొరిగొన్న యదురాజ పుత్ర! మేల్మనుము 
వీరకౌరవ సభ విశ్వరూపంబు 
ధీరతంజూపిన దేవ! మేల్మనుము 
ఇంపునం బృథుకంబు లిడినకుచేలు 
సంపన్నుం జేసిన చతుర! మేల్మనుము 
దారుణ భూభార తరణావతార 
భూరిప్రతాప స్ఫురణ! మేల్మనుము 
సదమలానంద! నిశ్చయముల కంద! 


408 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


విదురుని వింద! గోవింద! మేల్మనుము 
భోజకన్యా ముఖాంభోజ ద్విరేఫ 
రాజీవనయనాభిరామ! మేల్మనుము 
వరరూపవతి జాంబవతితోడిరతుల 
నిరతిమైనోలాడు నిపుణ! మేల్మనుము 
మంజుల సత్యభామా మనస్సంగ 
రంజితగాత్ర సంరంభ! మేల్మనుము 
లలితకాళిందీ విలాస కల్లోల 
కలితకేలీలోల ఘనుండ మేల్మనుము 
సారసుదంతా భుజకుముద హార 
చారుప్రభాపూర చంద్ర! మేల్మనుము 
నేత్రరాగ విశేష నిచితప్రతోష 
మిత్రవిందారసోన్మేష! మేల్మనుము 
భద్రానఖాంకుర బాల చంద్రాంక 
ముద్రితభుజతటీమూల! మేల్మనుము 
లక్షణా పరిరంభ లక్షితోదార 
వక్షోవిశాల కవాట! మేల్మనుము 
వేడుకం బదియాజు వేలకామినులం 
గూడిపాయని పెండ్లికొడుక! మేల్మనుము 
కలిత సక్రగ్రాహగంభీర జలధి 
వలయిత ద్వారకావాస! మేల్మనుము 
జలదనీల శ్యామ! జగదభిరామ! 
వెలయ మేల్మను మంచు విన్నవించుటయు 
వీనులం గదిసిన వెలిదమ్మికన్నుం 


నాల్గవ సంపుటం 4ీ[9 


గోనల నమృతంబు గురియ మేల్మాంచి 
సరసిజాక్షుండు దేవసంఘంబు మీంద 
కరుణాకటాక్ష వీక్షణము నిగుద్చి 

శ్రీ వేంకటాచల శిఖర మధ్యమున 
సౌవర్ణమణి మయ సౌధంబులోన 
పూగచంపక కుంద పున్నాగవకుళ 
నాగరంగప్రసూన విరాజమాన 
తరులతా పరివేష్టితంబైన యట్టి 
నిరుపమ కోనేటి నిర్మలాంబువుల 
తిరుమజ్జనం బాడి దివ్యాంబరంబు 
ధరియించి దిన్యగంధము మేనందాల్చి 
నవరత్నమయ భూషణంబులు వెట్టి 
వివిధ సౌరభముల విరు లోలి ముడిచి 
ధారుణీసురులకు దానంబు లొసంగి 
చేరి యక్షతములు శిరసునం దాల్చి 
వినుతులు గావింప విబుధసన్మునుల 
మనవులు విని వారి మన్నించి మించి 
యగణితరత్నసింహాననారూధుం 
డగుచు మేరువుమీంది యభ్రంబువోలె 
గరకంకణోజ్జ్వల క్వణనంబు లెసగ 
సరసిజముఖులు వెంజామరల్‌ వీవ 
బంగారు గుదియల పడవాళ్లు వరల 
నారదవీణా నినాదంబు లెసగ 
చారణ మునిసిద్ధ సంఘంబు గొలువ 


త్త్‌/0 ప్రాచీనాంధ్ర సాహిత్యంలో శ్రీ వేంకటేశ్వరుడు 


నానాప్సరస్సతుల్‌ నాట్యముల్‌ సేయ 
మానవేశులు మహామహులు సేవింప 
ఘనతర నిత్యభోగంబులు వెలయ 
జనులకెల్ల మహాప్రసాదంబు లొనరం 
గోరినవారికిం గోర్కు లీడేర 

నీరీతి జగముల నేలుచునుండు 

నని భక్తిం దాళ్లవా కాన్నమాచార్యు 
తనయుండు తిమ్మయ తగం బ్రస్తుతించె. 


ప్రాచీనాంధ్ర సాహిత్యములో వేంకటేశ్వరుడు 
(క్రీ.శ. 14-17 శతాబ్దాలు) 


సంపూర్ణము. 


/శ్రీ వేంకటేశార్చణ మస్తు // 


